పాఠకులకు, 
ప్రకటనకర్తలకు, చందాదారులకు, 


త్రులకు, శ్రేయోభిలాషుకు 


మి 
© 


౧ అర్రాల 


- 


ము 
శ 


జ్‌ 


సంద్రరంగా ౫ 
©. 


శౌర్య దినోత్సవం 
203వ భీమా కోరేగావ్‌ యుద్ద!వి 


శల 
i 
నః 


i 


జయోత్స్వవ సూపం 


ద 
(1818-3018. 





RNI No.APTEL/15835/2019 





సంపుటి -1 సంచిక - 12 





orl] 


మాసపత్రిక 











prajamedia2020@gmail.com 


విషయ సూచిక 



















































































3 జనవరి,2021 + 


వెయ్యేళ్ళ తెలుగు శతక సాహిత్యం-ఒక పునర్మూల్యాంకనం 06లో 
భారతదేశ చరిత్రలోనే ప్రథమ మహిళా నాయకురాలు సావిత్రిబాయి ఫూలే 09 లో 
దళితుల్లో ప్రశ్నించేతత్వం-భాషాధిక్కార స్వరం 11లో 
ఇ. జయకర్త్‌ a ఏల రైతుల ఆందోళన - దళిత కోణం 13లో 
చరిత్ర నివ్వెర పోయిన యుద్దం భీమా కోరేగావ్‌ 14లో 
చీఫ్‌ ఎడిటర్‌ & పబ్లిషర్‌ ఆత్మరాసిన లేఖ | 16లో 
ua పాత్రికేయ దిగ్గజం-నిలువెత్తు సంపాదక దిగ్గజం! 18లో 
కసపర్తి రాజారావు శెతులేనిదే -రాజ్యం లేదు 22లో 
కొడుకుల శీ నివాస్‌. యాకిన్‌ జర లిస్‌ మోడీ పాలనలో ప్రపంచ సూచికలన్నింటా పతనమే! 23లో 
స పు కొత్తయేడు మొదలు పెట్టాను... 25 లో 
అసోసియేట్‌ ఎడిటర్‌ కాళోజీ .. తెలంగాణా వైతాళికుడు 27లో 
శ్రీ కె.వెంకట అప్పారావు (౧౧.౦) నూతన ఏడాదిలో కొత్త భవిత కోసం 30లో 
లాలా .. విశాఖకు జీవ జలాలు ఇచ్చిన వాల్తేరు. 31లో 
సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌ & టెక్నికల్‌ అడ్వయిజర్‌ పేదరిక నిర్మూలనకే ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకం 32లో 
శ్రీ డా॥ ఎం.జయకుమార్‌,BA.,Ph.D,.| =్వది మందిని నవ్వించి... రాలిపోయిన నవ్వులు... ౩6లో 
ఇంజనసీ'రింగ్‌”.. బాగోతం 38లో 
ఎడిటర్‌ : శ్రీ బి.రాజేష్‌, 3.50... యగ లో 
సీనియర్‌ జనర్నలిస్ట్‌, వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ “వాటర్‌ బాంబ్‌ 40లో 
ఎ న్‌.భావ న్నారాయణ (భాను రైతుకోసం దేశమంతా.. 41లో 
లాలా |... చింతామణికి 100 ఏళ్ళు 42లో 
ఫొటోగ్రాఫర్‌ : బి.వరయ్య జమిలితో చిక్కులెన్నో.... 44లో 
డిజెన్‌ & డి.టి.పి వాక్సిన్‌ ప్రజల కోసమా? వ్యాపారుల కోసమా? 45 క 

= ఈసారి విద్యా సంవత్సరం ఉంటుందా! 47 
ఆర్‌.తేజేషు, ౮౭1 : 9866789072 | కలగ నో 
Printed & Published by Shri Kanaparthi Rajarao and | వీసీల నియామకంపై నిర్లక్ష్యం ఎందుకు? 60లో 
Printed at Amma Offset Printers, D.No.30-8-35, విద్యార్థుల మోత బరువు తగ్గేనా! 62లో 
Bhanu Street, Visakhapatnam-530020, A.P. and శివరాం... కోటీశ్వరుని దిక్కులేని చావు!! 65లో 
Published at Praja Manipoosa (Telugu), Sai Towers ||, | పారిశ్రామిక పతనం 66లో 
Plot No.317, House No.10-12-6/59, Rednam Gardens, కనువిప్పు... 71లో 
Visakhapatnam - 530002. Cell : 9492423833 ఇప్పుడేం బదులిస్తారు?? తో 

Email : prajamanipoosa2020@gmail.com, - 

ఇప్పుడు రజినీ వంతు.... 76లో 


టెజా మణిపూస మాసపత్రిక 


గౌరవ సలహా మండలి Registration No.1140/2019 
ఆచార్య శ్రీ కయస్‌.చలం 


మాజీ వి.సి. ద్రావిడ యూనివర్శిటీ, యు.పి.ఎస్‌.సి. 
పూర్వ సభ్యులు, న్యూఢిల్లీ 

ఆచార్య బాబివర్దన్‌ 

(విశ్రాంత ఆచార్యులు) జర్నలిజం శాఖ అధిపతి, 
డీన్‌, మీడియా రిలేషన్స్‌, ఆంధ్రాయూనివర్శిటీ 








ఆచార్య క.పి.సుబ్బారావు 
(విశ్రాంత ఆచార్యులు) డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎడ్యుఏషన్‌, 
ఆంధ్రా యూనివర్శిటీ 





ఆచార్య ఎన్‌.ఎ.డి.పాల్‌ 
అకాడమిక్‌ స్టాఫ్‌ కాలేజీ, ఆంధ్రా యూనివర్శిటీ 


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

తెలుగుశాఖ, యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ 

ఆచార్య జర్రా అప్పారావు జ్‌ 
తెలుగు శాఖాధిపతి, ఆంధ్రా యూనివర్శిటీ 


ఆచార్య విస్తాలి శంకరరావు 
























తెలుగు శాఖాధిపతి, యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌ PRAJA MEDIA Tr 
డా॥ జి.వి.రత్నారర్‌ 
అస ఇ. జయకర్‌ డానియల్‌ 


Chief Executive Officer (CEO) 
డా॥ ఎస్‌.సంజయ్‌ కుమార్‌ 


అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ 





గురు గోబింద్‌ సింగ్‌ ఇంధ్రప్రస్థ యూనివర్శిటీ, న్యూ ఢిల్లీ. కనపర్తి రాజారావు 
వీరవనేని వెంకట పూర్ణచ౦ద్రరావు, హైదరాబాద్‌ చీఫ్‌ ఎడిటర్‌ & పబ్లిషర్‌ 


బి.టెక్‌ (ఎన్‌ఐటి, వరంగల్‌) 
ఎం.టెక్‌ (ఐఐటి, రూర్‌కీ, యూ.పి) 





డా॥ డి, జ్యోతిర్మ యి 
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌, 
ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ, రాజమండ్రి 





నల్లపు సుధా రామకృష్ణ 
విజ్ఞాన్‌ ఫౌండేషన్‌, స్వచ్చంద సంస్థ, ఖమ్మం 





మీ యొక్కరచనలు, సలహాలు, సూచనలు పంపవలసిన చిరునామా : 


Praja Manipoosa, Sai Towers |, Plot No.302, House No.10-12-6/44, Rednam Gardens, Visakhapatnam - 530002. 
Email : prajamanipoosa2020@gmail.com, prajamedia2020@gmail.com 


[క్రుజొ మణిపూస మాసపత్రిక $ జనవరి, 2021 | 4 





రానని 


క 5 కల్లోలం చెలరేగిన రోజులలో జీవిత నమూనాలు 
మారిపోతాయని కొందరు ఊహించారు. ప్రకృతి పైన, ప్రపంచంపైన 
మన దృక్పథాలు సరికొత్త రూపుదాలుస్తాయని భావించారు. విజ్ఞత, 
వివేచనతో లోకం సరికొత్తగా ఆవిషృతమవుతుందని తలపోశారు. 
అవన్నీ వట్టిమాటలేనని గత తొమ్మిది నెలల అనుభవం చెబుతున్నది. 
ఈ ఉపద్రవాన్ని వృథాగా పోనివ్వరాదన్న మార్కెట్‌ మాంత్రికుల 
కుతంత్రం లోకానికి వెల్లడయింది. కరోనా సంక్షోభకాలం సైతం 
లాభసాటి సమయంగా భావించిన బేహారుల కౌటిల్యం ఎంత 
పాశవికమైనదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మానవాళిని వినియోగదారీ 
సమూహంగా చూసే వాణిజ్య వ్యూహకర్తల యోచనలు ఇందుకు 
భిన్నంగా ఉండవు. బూర్జువా ప్రపంచం ప్రతిదాన్నీ మార్కెట్‌ చేసి 
సొమ్ము చేసుకోవాలనుకోడం వింత కాదు, దాని స్వభావమే అంత. 

కరోనా ఓ కరోనా అంటూ కవిత్వం రాసుకునేవారు, కథలు 
అల్లేవారు, రచ్చబండ మీద ముచ్చట్లాదేవారు మార్కెట్ల మహాక్రార్యాన్ని 
గురించి అర్థం చేసుకోకపోతే కరోనా రెండో ఉపద్రవమనే, మూడో 
ఉపద్రవమనే వదంతులనే వార్తలుగా వండి వడ్డిస్తుంది మీడియా. 
అధికారిక లెక్కల ప్రకారం దేశంలో కోటిమందికిపైగా కరోనా 
బారిన పడ్డారు. లక్షా 45 వేలమంది మరణించారు. అయితే కోట్లాది 
మంది ఉపాధి కోల్పోయారు. నిరుద్యోగంతో, అర్ధాకలితో 
అల్లాడుతున్నారు. దారిధ్రరేఖ దిగువన వున్నవారు, ఎగువ, దిగువ 
మధ్యతరగతి వారే కాదు, చిన్నచిన్న వ్యాపారస్థులు, చేతివృత్తులవారు 
కూడా కరోనా ఉత్పాతంతో కల్లోలానికి లోనయ్యారు. వీరికి ఏది 
భరోసా? ఏది ఆసరా? ఏది భద్రత? తొమ్మిది నెలల అనంతరమూ 
ఏ ఆశా లేక రుణ వలయాల్లో చిక్కువడి ఆత్మహత్యలు 
చేసుకుంటున్నారు అనేకులు. 

ఈ మహా విపత్కర పరిస్థితిలోనే ఎనిమిది పనిగంటల పని దినపు 
హక్కును సంస్మరణల పేరుతో కాలరాసింది ప్రభుత్వం. ఈ దేశంలో 
అరవై శాతంగా ఉన్న రైతులపై మూడు వ్యవసాయచట్టాలతో 
విరుచుకుపడింది. ఈ దాడిని సహించలేని రైతులు రాజధాని 
చివారు నగరంలో వారాలుగా ఆందోళన చేస్తున్నా అబద్దాలతోనే 
గడిపేస్తున్నది. రైతుల ప్రయోజనాలకే ఈ చట్టాలంటూ సాక్షాత్తూ 
ప్రధానే అసత్యాలు వల్లించడం కార్పోరేట్ల లాభం కొరకే అన్నది 
జగమెరిగిన వాస్తవం. 

చూస్తుండగానే 2020 గడిచిపోయింది. కానీ కరోనా అధికారంలో 
ఉన్నవారికి ఎలాంటి విజ్ఞతని ప్రసాదించలేదని తేలిపోయింది. 
ప్రజల శ్రమని కొల్లగొట్టి మార్మెట్‌శక్తులకు దోచిపెట్టే పన్నాగాలతోనే 
కాలం గడుపుతుందని ధృవపడింది. కరోనా వ్యాక్సిన్‌ గురించి 
మాటలెన్నో చెబుతున్నారే తప్ప, మన దేశంలో కరోనా వ్వాప్తి, 
నివారణ, చికిత్సా పద్ధతులకు సంబంధించిన వాస్తవాలు చెప్పడం 
లేదు. కరోనా పెరగడానికయినా, తగ్గడానికయినా గల కారణాల్ని 


అదే ధన్యుత.., 


అత్ర 


a 
ప్రీయంగా పరిశీలించి, నిజానిజాల్ని నివేదించే U3 
పరిశోధనలు ప్రభుత్వం చేపట్టిన దాఖలాల్లేవు. న 
కోటిమందికి పైగా కరోనా బారిన పడిన దేశంలో 
ఆ వ్యాధి స్థితికి సంబంధించి కచ్చితమైన | 
నిర్ధారణలు లేకపోవడం వైచిత్రి. 

ఆలోచిస్తే ఇలాంటి అంశాలు అనేకం కనిపిస్తాయి. ప్రజల్ని 
ఏమార్చి, కల్లబొల్లి మాటలతో కాలాన్ని గడిపేసే ప్రభుత్వ నేతలు 
ప్రజల పట్ల ఎంత బాధ్యతారహితంగా ఉన్నారో బోధపడుతుంది. 
కార్పొరేట్ల సేవలో తరించడమే ధ్యేయమన్నట్టుగా వ్యవహరించే 
పాలకుల తీరు ప్రశ్నార్థకం. కరోనా ముగిసిపోయిందని, కొత్త 
సంవత్సరం కొంగ్రొత్త ఆశలతో మొదలవుతుందని ఆశించడానికి 
వీల్లేదు. క్యాలెండర్‌ మారుతుందే తప్ప జనం బతుకుల్లో మార్చు 
వస్తుందనే ఆశల్లేవు. చుట్టూ ఏ ఆశా కానరాని ఈ విషాద 
బీభత్సకాలాన్ని ఇప్పటివరకు కవులు, రచయితలు సరిగ్గా రికార్డు 
చేయలేదు. తెలుగునాట జూమ్‌ మీటింగులతో పొద్దు పుచ్చడమే 
తప్ప ఒక మహా కదలిక కనిపించడం లేదు. నిస్రాణమైన ఈ స్థితి 
సాహిత్య, కళారంగాలలో నెలకొన్న నిస్తేజాన్ని క్రియారాహిత్యాన్ని 
సూచిస్తున్నది. 

ఏవో కొన్ని పాటలు, ఏదో కొంత కవిత్వం వచ్చిందే తప్ప కవుల, 
రచయితల, కళాకారుల క్రియాశీలత విరాట్‌రూపం ధరించి 
సమాజాన్ని కదిలించిన జాడల్లేవు. మార్మెట్‌ శక్తుల పన్నాగాల్ని అర్థం 
చేసుకోగలిగే సామాజిక, ఆర్థిక అవగాహన అత్యంత తక్కువస్థాయిలో 
వుంది. అధ్యయనలోపం, స్పందనా రాహిత్యం, స్వోత్మర్షల పోకడలు 
సాహిత్య, సాంస్కృతిక రంగాలకు శోభనివ్వవు. ఉద్యమశీలతని ప్రోది 
చేయవు. సకల రంగాల్ని కదిపి కుదిపే ఈ పెను సంక్షోభాన్ని గురించి 
సద్వివేచనతో కూడిన ఆలోచనలు వ్యక్తం కావాలి. పాఠకలోకాన్ని 
ప్రభావితం చేయగల శక్తివంతమైన రచనలు అభివ్యక్తమవ్వాలి. 
ఎవరి సొదని వారు పుస్తకాలుగా తీసుకువస్తే ఏం ఫాయిదా? సారం, 
సారాంశం ఉన్న రచనలు వెలుగుచూడాలి. తమ కాలాన్ని సంక్షుభితం 
చేసిన మహోపద్రవం పట్ల తాము తగినంతగా చలించామా, 
స్పందించామా అని సృజనశీలురు యోచించాలి. వివేచనతో ఆత్మావలోకనం 
చేసుకోవాలి. కరోనా ఉపద్రవాన్ని వృధాగా పోనివ్వకూడదని 
కుబేరులయిన అంబానీలు, మార్క్‌జుబెర్డ్‌లు ఆలీబాబాలు 
ఆలోచిస్తుంటే, నిరంతరం ప్రజల గురించి స్వప్పించే సృజనశీలురు 
మరెంతగా అప్రమత్తం కావాలి. ఎల్లలులేని తిరుగుబాట్లకు, ధిక్కార 
స్వరాలకు (ప్రేరణనిచ్చేవిధంగా అక్షరాలకు పదును పెట్టడం, 
ఆలోచనల్ని రగిలించడమే వారు బతికిన క్షణాలకు ధన్యత. 


గలే 


చీఫ్‌ ఎడిటర్‌ 


(ఎక్‌ 


5 జనవరి, 2021 ఉ [(ఆజ9 మణిపూస మాసపత్రిక 


వెయ్యళ్ళ తెలుగు శతక సాహిత్యం-ఒక పునర్మూల్యాంకనం 


(శ్రీరాముని దయ చేతను 

నారూఢిగ సకలజనులు నౌరా యనగా 

ధారాళమైన నీతులు 

నోరూరగ చవులు బుట్ట నుడివెద సుమతీ! అని 
శ్రీరామచంద్రుడిని తన ఇష్టదేవతగా భావిస్తూ “సుమతీ 
శతకం” ప్రారంభించిన శతకకర్త బద్దెనకవి, దాన్ని ఒక 


నీతిశతకంగా  రాశానన్నాడు. శతక _ కర్తలంతా 
ఇంచుమించు ఇలా  మంగళకరంగా రచనను 
ప్రారంభించడమనే సంప్రదాయాన్నే దీనిలోనూ 


పాటించారు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే “సకల జనులు 
బెరా" అనేటట్లు రాస్తున్నానని చెప్పిన శతకకర్త దాన్ని తన 
శతకంలో పాటించాడా? ఈ పద్యంతోనే నా 
ప్రసంగాన్నెందుకు ప్రారంభిస్తున్నాననంటే సాధారణంగా 
సాహిత్యాన్ని నిర్వచించుకొనేటప్పుడు మనం సార్వజనీనత, సార్వకాలికత, 
జనానురంజకత్వం అనే మూడు ప్రధానమైన భావనల్ని దృష్టిలో 
పెట్టుకుంటాం. ఇవి ఉంటేనే దాన్ని సాహిత్యం అనొచ్చనేవాళ్ళు 
కొంతమంది ఉన్నారు. ఆ భావనలన్నీ కాలం చెల్లినవని వాదించేవాళ్ళు 
మరికొంతమంది ఉన్నారు. కానీ, (ప్రాచీన కాలం నుండీ నేటి వరకూ 
కొనసాగుతున్న కవిత్వ ప్రక్రియల్లో శతకం ఒకటని మాత్రం 
ఇంచుమించు అందరూ అంగీకరిస్తారనుకుంటున్నాను. ఈ పద్యంలో 
పేర్కొన “సకలజనులు బెరా? అన్నారో లేదో” దాన్ని కూడా వివరించే 
ప్రయత్నం చేస్తాను. 

శతకం ఒక రకంగా పండిత, పామరులందరికీ చేరువైన తెలుగు 
కవిత్వ రూపమనడంలో పెద్దగా భేదాభిప్రాయాలు ఉండవను 
కుంటున్నాను. శతకం ఆవిర్భావ వికాసాల్ని నా ప్రసంగంలో 
వివరించడం కంటే, శతకం సమాజం మీదా, సాహిత్యం మీదా 
చూపించిన (ప్రభావాన్ని మనం శతక ప్రక్రియలో గమనించాల్సిన 
ముఖ్యాంశాల్ని వివరించుకోవడం అవసరమనుకుంటున్నాను. రెండు 
రోజుల పాటు నిర్వహించుకునే ఈ “వెయ్యేళ్ళ తెలుగు శతక సాహిత్యం 
- సమాలోచనం”లో మనం వివిధ అంశాల్ని చర్చిస్తున్నాం. అందువల్ల 
నాకు తెలిసిన కొన్ని అంశాల్ని ఇక్కడ (ప్రస్తావిస్తాను. ఈ అభిప్రాయాల్ని 
కూడా చర్చించాల్సిన అవసరం ఉందనుకుంటే వాటిని ఈ సదస్సులో 
గానీ, తర్వాత గానీ పరిశోధకులు, సాహితీవేత్తలు వీటిపై దృష్టిని 
కేంద్రీకరిస్తారని ఆశిస్తున్నాను. ఈ తెలుగులో నన్నయ సాహిత్యం 
తర్వాతనే లిఖిత సాహిత్యం ప్రారంభమైందని ఒప్పుకుంటూ అక్కడ నుండి 
లెక్కలు వేసి, వెయ్యేళ్ళపైగా ఉన్న తెలుగు సాహిత్య చరిత్రలాగే తెలుగు 
శతక సాహిత్యానికి కూడా వెయ్యేళ్ళ చరిత్రఉందని భావించడం 
బెచిత్యంగా ఉంది. ఈకాలంలో శతకసాహిత్యంలో వచ్చిన 
పరిణామాలేమిటి? అవి మన సాహిత్యాన్ని ముందుకు తీసుకువెళ్లాయా? 
వెనక్కి లాక్కెళ్ళాయా? అనేది ప్రధానంగా మనం ఈ సదస్సులో 
చర్చించుకోవాలి. ఈ సందర్భంగా శతకాన్ని మన తెలుగు సాహిత్య 
చరిత్రకారులెలా గుర్తించారో ప్రస్తావించుకోవడం కూడా 


టెజా మణిపూస మాసపత్రిక శా జనవరి, 2021 |6 


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 
ప్రొఫెసర్‌, తెలుగు శాఖ, 
సెంట్రల్‌ యూనిర్సిటి, 
హైదరాబాద్‌, 
ఫోను: 9182685231 





అవసరమనుకుంటున్నాను. 

మన తెలుగు సాహిత్యాన్ని సాహిత్య చరిత్రకారులు 
కావ్యాలను ఆధారంగా చేసుకుని లేదా కవిత్వాన్ని 
ఆధారంగా చేసుకుని యుగ విభజన చేయడానికే ఎక్కువ 
మంది ఆసక్తి చూపించారు. కానీ కథలు, నవలలు, 
సాహిత్య విమర్శ, పరిశోధన తదితర ప్రక్రియలు తెలుగు 
సాహిత్యంలో విస్ఫృతంగానే వచ్చినా, వాటికి పెద్దగా 
ప్రాధాన్యాన్నివ్వలేదు. పైగా “శతకం” రచన అనేది అప్పుడే 
పద్యాన్ని నేర్చుకుంటున్నవాళ్ళు తమ సాధనలో భాగంగా 
నేర్చుకొని, తర్వాత కావ్యమే నిజమైన గీటురాయిగా 
భావిస్తుంటారు. సాహిత్య చరిత్రకారులు శతకాల్ని ఒక 
ప్రక్రియగా గుర్తించడం వేరు, దాన్నొక సాహిత్య యుగంగా 
గుర్తించడం వేరు. అన్ని యుగాల్లోనూ శతక ప్రక్రియ 
కొనసాగింది. కనుక, దాన్నొక సాహిత్య యుగంగా గుర్తించడానికి కొన్ని 
ఇబ్బందున్నలుమాట కూడా నిజమే. అందువల్లనే కొంతమంది సాహిత్య 
చరిత్రకారులు ఆరుద్ర, నాగయ్య, ద్వా.నా.శాగస్తి తదితరులు మాత్రం 
శతకాలను కూడా ప్రస్తావించారు. 

శతకాలన్నీ సమకాలీన సమాజాన్నీ సాహిత్యాన్నీ భాషనూ 
ప్రతిఫలించే చక్కటి కవిత్వ ప్రక్రియ అని మాత్రం ఒప్పుకోక తప్పదు. 
ఎందుకంటే, మన తెలుగులో భాషాపరంగా కూడా ఎన్నో మార్పులు 
చోటు చేసుకున్నాయి. గ్రాంథిక భాష నుండి వ్యవహారికం దానినుండి 
స్థానిక భాషలకు ప్రాధాన్యం పెరిగింది. ఆదాన ప్రదానాల కారణంగా 
తెలుగు భాషలో అన్యభాషా పదజాలం కూడా విసృతంగానే చేరింది. 
మరొకవైపు మాండలికం అనకూడదని, మాండలికం అనే పదం 
స్థానంలో “స్థానిక భాష అనాలనే చైతన్యం కనిపిస్తుంది. అందువల్ల 
దీన్నంతా భాషలో వచ్చిన వైవిద్యం అనడం కూడా మనం భాషాశాస్త్రంలో 
చూస్తున్నాం. ఇవన్నీ సాహిత్య చరిత్ర కారులు సాహిత్య చరిత్ర రచనలో 
యుగవిభజన చేసేటప్పుడు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు. ఇటువంటి 
సమస్య నిజానికి తెలుగులో వచ్చిన ఈ వెయ్యెళ్ళ శతక సాహిత్యాన్ని ఏ 
యుగంలో పెట్టాలనేది కూడా పెద్ద సమస్యే, అందుకే ఆరుద్ర ఆయా 
యుగాల్లోనే ఆ శతకాలను, శతకకర్తలను పేర్కొన్నాడు. ఉన్నంతలో ఈ 
పద్ధతి కొంతవరకూ మంచిదనుకోవాలి కూడా! 


వాస్తవానికి తెలుగులో శతక సాహిత్యం విసృతంగా వస్తుంది. దీనితో 
పాటు శతక సాహిత్యం మీద అనేకమంది పరిశోధన (గ్రంథాలు కూడా 
వెలువరిస్తున్నారు. వేదం వేంకట కృష్ణ శర్మ “శతక వాజ్మయ 
సర్వస్వము”, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ వారు ప్రచురించిన శతక 
సంపుటి, వంగూరి సుబ్బారావు గారు రాసిన 'శతకకవుల చరిత్ర, డాక్టర్‌ 
కె. గోపాల కృష్ణారావు ఆంధ్ర శతక వాజయం-ఉత్పత్తి వికాసాలు” 
మొదలైనవన్నీ శతకాల్లోని లక్షణాలు, ఆరంభ వికాసాలు గురించి 
చర్చించాయి. మనదేశంలో ఎన్ని దేవాలయాలున్నాయో అంతకు రెట్టింపు 
శతకాలున్నాయంటే తప్పులేదని వంగూరి సుబ్బారావు 
వ్వాఖ్యానించడం(శతకకవుల చరిత్ర, [గ్రంథ ప్రవేశం, పుట: 87) 


తెలుగులో శతక రచన ఎలా కొనసాగుతుందో తెలియజేస్తుంది. ఈ 
పరిశోధలను, విడివిడిగా వివిధ శతకాల మీద జరుగుతున్న అనేకమంది 
పరిశోధనలు వివిధ సమస్యలు లేదా అంశాల ఆధారంగా కూడా 
పరిశోధనలను గమనిస్తే శతకసాహిత్యంలో జరుగుతున్న జరగవలసిన 
పరిశోధన స్వభావం, తీరుతెన్నుల్ని కొంతవరకైనా గుర్తించగలుగుతాం. 


తెలుగులో నన్నయ “'శ్రీమదాంధ్రమహాభారతం” ఉదంకోపాఖ్యానంలో 
'మాకు ప్రసన్నుడయ్యెడున్‌ అనే మకుటంతో నాలుగు పద్యాలలో నాగ 
స్తుతి చేస్తాడు. 

బహువనపాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్సరస్వతీ 

సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాళి దాల్చి దు 

స్స్పహతర మూర్తికిన్‌ జలధిశాయికి పాయక శయ్యయైన అ 

య్యహిపతి దుష్కతాంతకు డనంతుడు మాకు ప్రసన్నుడయ్యెడున్‌ 

(ఆది.1-106 ) 


ఆ నాలుగూ పద్యాలనూ శతక రచనకు శ్రీకారాలుగా పరిశోధకులు 
భావిస్తున్నారని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇంచుమించు చిన్న 
మార్పులతో ఈ మకుటంతోనే సుమారు 150 పద్యాలు గల శతకం 
ఒకటి ఈ ఆధునిక కాలంలో కనిపిస్తుంది. దీన్ని బెనారస్‌ హిందూ 
విశ్వవిద్యాలయం నుంచే సంస్కృతంలో ఎత, పట్టా అందుకున్న 
మానాప్రగడ శేషశాయి(1927- ?) అరసవిల్లి సూర్యనారాయణ 
స్వామిని స్తుతిస్తూ “ప్రసన్న భాస్మరంి శతకం (243 పద్యాలతో) రాశారు. 
దీనిలో 150 పద్యాలను “మాకు ప్రసన్నమయ్యెడున్‌'తో ఆ పద్యాలకు 
మకుటంగా పెట్టి నన్నయపై ఉన్న గౌరవాన్ని ప్రకటించుకున్నారు. ఆ 
విధంగా నన్నయ ముకుట రచనకు శ్రీకారాన్ని చుట్టినా, ఆయన రాసిన 
శతకాలు మనకు దొరకలేదు. మనకు లభించినంతవరకూ 12 
వశతాబ్దిలో శివకవులే శతకరచనకు ఆద్యులని మల్లికార్జున 
పండితారాధ్యుడనే శివ కవి రాసిన  “శివతత్త్వసారము” 
తొలిశతకమన్నారు. శతకమనేపేరు లేకపోయినా శివతత్త్వ్వసారంలో 
పద్యాలన్నీ సర్వ విధాలా శతకలక్షణాల్ని కలిగి ఉన్నాయని పరిశోధకులు 
ఆచార్య జి.నాగయ్య, నిడదవోలు వెంకట్రావు తదితరులంతా 
అంగీకరించారు. 


ఆ తర్వాత తెలుగులో వందలాది శతకాలు వచ్చాయి. సంస్కృతం 
నుండి అనువాదాలైన శతకాలు కూడా చాలా వచ్చాయి. కానీ, తెలుగులో 
శతకాలు కేవలం అనువాదాల మీదనో, అనుకరణల మీదనో 
ఆధారపడకుండా స్వతంత్రంగా నిలబడింది. నిడదవోలు వెంకట్రావు 
గారు తెలుగులో శతక రచనకు కన్నడ భాషలోని క్రీశ. 950 
ప్రాంతంలో, “తైలోక్యచూడామణి” అను మకుటం గల శతక ప్రభావం 
వల్ల, ఆ కాలంలో తెలుగు కన్నడ భాషల పరస్పర సంబంధాన్ని బట్టీ 
కన్నడ శతక రచన తెలుగు రచనకు మార్గదర్శకం కావచ్చునేమో 
అంటూనే, తెలుగు శతకాలను స్వతంత్ర రచనలుగా నిర్ధారణ 
చేయవచ్చుననీ, వీటిని దేశీసాహిత్యంలో భాగంగా పరిగణించాలంటారు. 
శతకలక్షణాలు : 108 సంఖ్య ప్రాధాన్యం? 

తెలుగులో శతకాలకు కొన్ని లక్షణాలు ఉండాలన్నారు. అవి 
1.సంఖ్యా నియమం, 2. మకుట నియమం, ౨. వృత్త నియమం, 4. రస 
నియమం, 5. భాషా నియమం.సంఖ్యా నియమం అనేది సంస్కృత 


ప్రోత్రాలనుండి స్వీకరించారు. అష్టోత్తర శతకసంఖ్యకు (108) 
మంత్రమహిమ ఉందని, దేవుణ్ణి 108 సార్లు జపించే పద్ధతినుంది 
తీసుకున్నారు. దీనితో పాటు 27 నక్షత్రాలు, ఒక్కోనక్షత్రానికి 4 పాదాలు. 
దీన్ని గుణిస్తే కూడా 108 సంఖ్య రావడం ఒక విశేషం. హిందువులు 
పూజలు చేసుకునే సమయాల్లో దైవానికి పుష్పాల్ని సమర్పించడం 
ప్రధానంగా భావిస్తారు. అందువల్ల మల్లికార్దున పండితుడు 
చంపకోత్సలమాలలతో శివుని సంబోధిస్తూ శతకాన్ని రాసి ఉండొచ్చని 
నిడదవోలు వెంకట్రావు ఊహిస్తారు. నిజంగా ఇదొక గొప్ప పరిశీలన. 
దీన్ని బట్టి శతకాన్ని హిందూ మతంతో ముడిపెట్టే ప్రయత్నం జరిగిందనే 
ఊహకు కూడా రావచ్చు. కానీ, తర్వాత కాలంలో అన్ని మతాల వాళ్ళూ 
శతక సంప్రదాయాన్ని తమ ఇష్టదైవాన్ని స్తుతించు కోవడానికి కూడా 
108 పద్యాల్నే పాటించడం ఒక విచిత్రం. దీన్ని కొంతమంది 
పాటించడంలో గల ఆంతర్యాన్ని పాటించకపోవడానికి గలకారణాల్ని 
కూడా పునర్మూల్యాంకనం చేసుకోవాలి. 

శతక కర్భత్వ సమస్యలు : 

ఒకేపేరుతో లేదా ఒకే మకుటంతో అనేకమంది శతకాలను 
రాస్తున్నారు. అందువల్ల నేటికీ కొన్ని శతక రచయితలను గుర్తించడంలో 
కర్భత్వ సమస్యలు కనిపిస్తున్నాయి. అలాంటి వాటిలో సుమతీ శతకం 
ఒకటి. దీన్ని బద్దెన రాశాడా? భద్ర భూపాలుడు రాశాడా? అనేది ఒక 
సమస్య. ఈ సమస్యలతో పాటు ఈ శతకంలో నీతి పద్యాలు ఉన్నా 
అనేక సమస్యలకు కేంద్రం అయ్యింది. సుమతీ శతకమందు కొన్ని 
పద్యములు సంస్కృత శ్లోకముల కాంధ్రీకరణములు. ఉదాహరణ: 
శ్లో:కార్యేషుదాసీ కరణేషు మంత్రీ 

రూపేచలక్ష్మీ క్షమయా ధరిత్రీ 

భోజ్యేషు మాతా శయనేషు రంభా 

షద్ధర్మయుక్తా కులధర్మపత్నీ” ఈ శ్లోకాన్ని... 

పని సేయునెడల దాసియు 

ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్‌ 

దనభుక్తియెడల దల్లియు 

నన దనకుల కాంత యుండ నగురా సుమతీ” అని అనువాదం 
చేశారు. 


అయితే ఇలాంటి పద్యాల్లో సుమతీ శతక కర్త అనేక సందర్భాల్లో 
ప్రీలను తక్కువగా అంచెనా వేయడమే కాదు, అవమానించేలా కూడా 
భావించాడు. 


మేలెంచని మాలిన్యుని 

మాలను నగసాలివాని మంగలి హితుగా 

నేలిన నరపతి రాజ్యము 

నేలఉగలసిపోవుగాని నెగడదు సుమతీ! 

(తాత్పర్యం: ఉపకారాన్ని గుర్తుంచుకోని దుర్మార్గుడి మాలవాణ్ణి, 
కంసాలివానిని, మంగలిని హితలుగా చేసుకొని పాలించే రాజు రాజ్యం 
మట్టిలో కలిసి నాశనం అవుతుంది కానీ కీర్తిని పొందదు.) 


నమ్మకు సుంకరి జూదరి 
నమ్మకు మగసాలివాని నటు వెలయాలిన్‌ 
నమ్మకు మంగలివానిని 


7 | జనవరి, 2021 + (ట్రజొ మణిపూస మాసపత్రిక 


నమ్మకుమీ వామహస్తు నవనిని సుమతీ! 

(తాత్పర్యం: పన్నులు వసూలు చేసే వానిని, జూదం ఆడేవాడిని, 
కంసాలివానిని, నటకుని, వేశ్యను, వర్తకుని, ఎడమ చేతితో పనులు 
చేసేవాడిని నమ్మవద్దు.) 

అల్లుని మంచితనంబును 

గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్‌ 

బొల్లున దంచిన బియ్యముజఉ 

దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ! 

(తాత్సర్యం: అల్లుడి మంచితనం, గొల్లవాని పాండిత్య జ్ఞానం, 
ఆడదానియందు నిజం, పొల్లు ధాన్యములో బియ్యం, తెల్లని కాకులూ 
లోకములో ఉండవు.) 

ఇలాంటి పద్యాల్ని 'నీతి” పద్యాలుగా దీన్నొక 'నీతిశతకంగా భావించే 
ఆలోచనల్ని పునర్మూల్యాంకనం చేసుకోవాలి. సుమతీ శతకాన్ని 
అనుకరిస్తూ అనేకమంది పద్యాలు రాశారు. అంతే కాదు, కుమతీ 
శతకం” కూడా దీన్ని అనుకరిస్తూ వచ్చిందే. ఒక ఉదాహరణ చూద్దాం. 


తొక్కిన కదలని సైకిలు 

పక్కింటి మిటారిపైన పగటి భ్రమయున్‌ 
యొక్కకె పారెడి గుజ్జము 

గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ” 


ఇలా అసుమతీ, వేమన పద్యాల్ని అనుకరిస్తూ అదే మకుటంతో అనేక 
మంది శతకాలు రాయడంవల్ల కూడా కొన్ని సంవత్సరాల తర్వాత 
కరృత్వ సమస్యలు ఎదురవుతుండడానికి ఒక ప్రధాన కారణంగా 
గుర్తించవచ్చు. అటువంటప్పుడు ఆ శతకాలలో కనిపిస్తున్న అటువంటి 
కొన్ని విషయాలను బట్టి కరృత్వ విషయాలను గుర్తించడం కొత్త 
సమస్యగా మారిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కొన్ని పద్యాలు 
గుర్తించేటప్పుడు నిజంగా ఆ పద్యాలు శతక కర్తే రాశాడో లో లేదో అనేది 
కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. మనకి వేమన శతకంలో -భిన్న 
వైరుధ్యాలు గల పద్యాలు కనిపించటంతో ఈ దిశగా చాలామంది 
పరిశోధనలు కొనసాగిస్తున్నారు. విశ్వదాభిరామ వినురవేమ అనే 
మకుటం ఉన్నంత మాత్రం చేత అది వేమన పద్యమని గుర్తించలేని 
పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు వేమన 
పద్యాలను గుర్తించడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిశీలనలతో, 
పద్ధతులతో గుర్తించవలసిన చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి 
అప్పుడే పండితుల సహకారం ఎంతో అవసరం. శతకం రాయడం కంటే 
శతకంలో ఉన్న పద్యాలు ఆ మకుటంతో ఉన్న పద్యాలన్నీ ఆ శతక కర్త 
లేదా ఒకే కవి రాసినవేనా అని గుర్తించడానికి పాండిత్యమే ఏకైక 
ఆధారం. ఆ పద్యంలో కనిపించే భాష శైలి ఆలంకారిక ప్రయోగాలు 
మొదలైనవన్నీ జాగ్రత్తగా గమనిస్తే మనం ఈ సమస్యను పరిష్కరించడం 
సులువుగా ఉంటుందనుకొంటున్నాను. దీనితోపాటు ఆ రచయిత సమగ్ర 
రచనలు పరిశీలన భావజాలం ఆ పరిణామాలు ఆ చారిత్రక నేపథ్యం 
కూడా ఆ పద్యాలను నిర్ణయించేటప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన 
అవసరం ఉంటుంది అనుకుంటున్నాను. 


శతకానికి ఉండే మకుటాన్ని కొంతమంది శతక కవులు సులభంగా 
ఉండేటట్లు రాస్తే, మరికొంతమంది ఎంతో క్లిష్టంగా రాసినవారున్నారు. 


టెజా మణిపూస మాసపత్రిక శా జనవరి, 2021 | 8 


మోదుకూరి శంకరయ్య “ధీరధీ శతకంిలో ధరశాధీరధిశనుత దాశరధీ 
ధరధీర ధీరధథీ” అని రాశారు. ఒకే పేరుతో అనేకమంది శతకాలను 
రాశారు. పోటీపరీక్షలలో ప్రశ్నలు అడిగేవారు వీటిని దృష్టిలో 
పెట్టుకోవాలి. గాంధి శతకం పేరుతో భాగవతుల నృసింహశర్మ, చొల్లేటి 
నృసింహశర్మ కవి, బయిరెడ్డి సుబ్రహ్మణ్యం మొదలైనవాళ్ళు రాశారు. 
అలాగే, గోపాల శతకము పేరుతో కందుకూరి వీరేశలింగం, కల్లూరి 
విశాలాక్షమ్మ,సత్యవోలు సోమసుందరకవి మొదలైన వాళ్ళు రాశారు. 
జానకీపతి శతకము పేరుతో కొవ్వలి వెంకటరాజేశ్వరరావు, శృంగారం 
అయ్యమాచార్య, వాజపేయయాజుల రామసుబ్బారాయుడు 
మొదలైనవాళ్ళు రాశారు. ఇలా అనేకమంది ఒకే మకుటం లేదా పేరుతో 
రాసినవాళ్లున్నారు. ఛందోపరంగా శతకాలను చూసినప్పుడు చాలా 
మంది వృత్తాలు, జాతులూ, ఉపజాతులలో రాశారు. ప్రతిభావంతుడైన 
కవి ఏ ఛందస్సులో రాసినా అది పాఠకులు ఆదరిస్తారు. కొంతమంది 
కవులు నాలుగు పాదాల్లో పద్యాన్ని పూర్తి చేయలేక పాదాల్ని 
పొడిగించుకుంటూ వెళ్ళినవాళ్ళున్నారు. ఉదాహరణకు: గోపీనాథం 
వెంకటయ్య _ శాస్త్రులు “బహ్మానంద శతకం'లో సీసపద్యాల్ని 
కొనసాగించుకుంటూ రాశారు. 

నాటకాల్లోని అంకము లాగా,కావ్యాల్లోని ఆశ్వాసాల్లా, కొన్ని శతకాల్లో 
విభాగాల్ని మన పరిశోధకులు నిడదవోలు వెంకట్రావు గమనించారు. 
పోతన నారాయణ శతకంలో 1) ఆది, 2) అవతార, 8) దివ్యరూప, 4) 
నామ, ర్‌) కృష్ణావతార వింశతి, 6) జ్ఞాన వింశతి, 7)మోక్ష వింశతి, 
అను పదివిభాగాలు చేశాడు. పైడిపాటి నృసింహకవి రామచంద్ర 
శతకంలో 1) స్తుతి, 2) కావ్యోన్నతి, 3) దాసవృత్తి, 4) మనోవత్తి, 5) 
సంసారం, 6) మాయ, 7) తత్త్వము, 8) అభేదం, 9) దీనత్రాణం, 10) 
అవతారం, 11) నీతి అను విభాగాలు కనిపిస్తాయి. శతకాల్లో 
ప్రతిపాద్యమైన విషయాన్ని అనుసరించి వాటిని 18 రకాలుగా 
విభజించారు. భక్తి లేక స్తుతి శతకాలు, శృంగార, నీతి, 
వేదాంత, హాస్య, చారిత్రక,జీవిత చారిత్రక, స్వీయచరిత, వ్యాజ నిందాస్తుతి, 
కథా, సమస్యా, నిఘంటు, మానవస్తుతి, అనువాద, అచ్చతెనుగు, చాటు, 
జంతుసంబోధ, సామాన్య విషయక శతకాలుగా వర్గీకరించారు. భాష 
వ్యాకరణ, ఛందో విషయాల్ని పాటించకుండా రాస్తున్నవాళ్ళున్నారు. 
వంగూరు సుబ్బారావు గారు శతక కవుల చరిత్రలో దీన్ని స్పష్టంగానే 
చెప్పారు. 

తెలుగులో వచ్చిన శతకాలను ఇలా... కుల, మత, లింగ, ప్రాంతీయ, 
భాష భేదాల్ని విభేదాల్ని పెంచే పద్యాల్ని పరిష్కరించుకోవడం, వాటిని 
పాఠ్యాంశాల్లో చేర్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ఒకసారి 
మన వెయ్యేళ్ళ తెలుగు శతకసాహిత్యాన్ని పునర్మూల్యాంకనం 
చేసుకోవాలనే ఆలోచనను ఈ సదస్సు కలిగిస్తుందని, ఆ దిశగా మీ 
పత్రాలు ఉంటాయని ఆశిస్తున్నాను. 


(తెలుగు శాఖా బెనారస్‌ పొందూ విశ్వవిద్యాలయం మరియు 
జానుడి సెంటర్‌ ఫర్‌ లిటరేచర్‌ & ఆర్ట్‌ (ఉంగోలు ) సంయుక్త 
అధ్వర్యం లో రెండు రోజుల పాటు (28 అక్టోబర్‌ 2020 నుండి 24 
అక్టోబర్‌ 2020 వరకు) జరిగిన “వెయ్యేళ్ళ తెలుగు శతక సాపొత్యం - 
సమాలోచన” అనే అంతర్జాల అంతర్జాతీయ సదస్సులో చేనిన 
కీలకోపన్యాసం) 


భారతదేశ చరిత్రలోనే ప్రథమ మహిళా 
నాయకురాలు సావిత్రిబాయి ఫూలే 


మౌనవులందరూ భగవంతుని బిడ్డలే. ఈ విషయం ఎప్పటి వరకూ మనకు 
అర్థం కాదో అప్పటి వరకు భగవంతుని సత్యం అర్థం కాదు. 
మానవులందరమూ సోదరులమే అన్న భావము నిర్మితం అయినప్పుడే 
ఈశ్వరుని కనుగొనే మహోన్నతమైన లక్షణం అర్థం అవుతుంది. కానీ ఈ 
విషయాన్ని నిర్లక్ష్యం చేస్తూ తమకుతాము గొప్పవాళ్ళం అని భావించుకుంటూ 
మహర్‌, మాంగ్‌ లాంటి అంటరానివాళ్ళను హీనంగా చూస్తున్నారు. 
అంటతగిన వాళ్ళు, అంటరాని వాళ్ళు అనే బేధభావాన్ని ప్రదర్శించడం 
మూర్ధత్వం. ఎక్కువ, తక్కువ కులాల సృష్టి మానవ కల్పితమే. స్వార్థపరులైన 
కొందరు తమనితాము గొప్పగా ఆపాదించుకొని తమ వంశస్తుల 
ప్రయోజనాలకోసమే కులాల్ని సృష్టించారు. సాటి మానవుల్ని అంటరాని 
వారిగా భావించడం మానవత్వపు లక్షణం కాదు. మానవులందరూ ఈ 
కులభేదాల అమానవీయతని తిరస్మరించాలి. అప్పుడే ప్రతి మనిషికీ, 
సమాజానికీ, దేశానికీ మానవ సంస్కృతికి మేలు ఒనగూడుతుంది. 


ఇలాంటి మహోన్నతమైన భావాలతో కూడిన ఆలోచనలు కలిగిన 
సావిత్రీబాయి రచనలు, ప్రసంగాలు మానవజాతి చరిత్రలోనే ఎన్నతగినవి. 





సావిత్రీబాయి ఫూలే అద్భుతమైన 
ప్రతిభాపాటవాలు కలిగిన 
రచయిత్రి. అధ్యాపక వృత్తిలో తన 
నైవుణ్యాన్ని ప్రదర్శించడమే 
కాకుండా, రచనారంగంలో 
కూడా తనదైన ముద్రవేసిన 
మేధావి సావిత్రీబాయి. నేటివరకు 
సావిత్రీబాయిని జ్యోతిబావూలే 
భార్యగానే కీర్తించారు. 
జ్యోతిబావూలే సావిత్రీబాయిని 
చదివించాడు. అధ్యాపకురాల్ని 
చేసాడు అనేదే నేటి చరిత్ర 
చెపుతుంది. కానీ సావిత్రీబాయి జాతిపిత జ్యోతిబాఫూలే 
నడిపించిన విప్లవాత్మకమైన నేటి ఉద్యమాల్లో మహోన్నతమైన 
పాత్రని నిర్వహించింది. కనుకనే జ్యోతిబాపూలే ఒకచోట “నేను 
నా జీవితంలో ఏమైనా చెయ్యగలిగానంటే అదంతా నా భార్య 
సహకారంతోనే చేయగలిగాను. నా ఉద్యమ జీవితంలో 
సావిత్రీబాయి పాత్రని మరువలేను” అంటాడు. భారతదేశ 
చరిత్రలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి. 
19వ శతాబ్దపు మేధావి మరియు ప్రతిభాపాటవాలు కలిగిన 
రచయిత్రి సావిత్రీబాయి. పండిత రమాబాయి అనే అగ్రకుల ప్రీ 
కంటే రెండు దశాబ్దాల ముందే తన వైదుష్యాన్ని 
ప్రతిభాపాటవాల్ని సావిత్రీబాయి ప్రదర్శించింది. తన 
కుటుంబాన్ని పిల్లల్ని కనాలనే కోరికని త్యజించి ప్రపంచమే 
ఇల్లుగా చేసుకొని అనాధల్చి అక్రమ సంతానంగా పుట్టి 
రోడ్లపాలైన బిడ్డల్నే తన బిడ్డలుగా చేసుకుంది సావిత్రీబాయి. 
భారతదేశ చరిత్రలోనే ఎన్నదగిన సామాజిక విప్లవకారుడిగా 
కీర్తించబడ్డ జ్యోతిబా ఫూలేకి అన్ని రకాలుగా తన 
అండదండల్నిచ్చింది. భర్తతోపాటు తాను కూడా అన్ని కష్టాల్ని అవమానాల్ని 
సహించింది. సావిత్రీబాయి ప్రపంచ చరిత్రలోనే భర్తతోపాటు ఉద్యమ 
జీవితంలో కలిసి నడిచిన ఆదర్శ సహచరిగా ఆమె నిలిచిపోయింది. గొప్ప 
వ్యక్తి భార్యగా సావిత్రీబాయి సభలు, సమావేశాల్లో పాల్గొనలేదు. సరైనరీతిలో 
భర్త ఆలోచనల్లో, ఆచరణలో సగపాలుగా ఆమె కలిసిపోయింది. సావిత్రీబాయి 
3 జనవరి 1881న మహారాష్ట్రలోని సతారా జిల్లా నాయగావ్‌ గ్రామంలో 
జన్మించింది. ఆమె తండ్రి ఖండోజీనేవసే పాటిల్‌ 1840లో జ్యోతిబాఫూలేతో 
ఆమె వివాహం జరిగింది. సగుణాబాయి క్షీరసాగర్‌ అనే ఆమెతో కలిసి 
సావిత్రీబాయి భర్త ప్రోత్సాహంతో మిచెల్‌ అనే బ్రిటిష్‌ మిషనరీ పాఠశాలలో 
చదువుకుంది. విద్యార్థి దశలో సావిత్రీబాయి నీగ్రోల మానవహక్కుల 
పోరాటయోధుడు థామస్‌ క్లార్మ్‌సన్‌ ఉద్యమ చరిత్రని చదివింది. 1848 
జనవరిలో భారతదేశ చరిత్రలో స్థాపించబడిన మొదటి మహిళా పాఠశాలకి 
అధ్యాపకురాలిగా తర్వాత ప్రధాన అధ్యాపకురాలిగా నియమించబడింది 
సావిత్రీబాయి. ఆ పాఠశాలలో బ్రాహ్మణ బాలికలు కూడా చదువుకునేవారు 
కాని ఫూలే దంపతులు జరుపుతున్న ఈ మత వ్యతిరేక, మనుస్కృతికి 





డా.జి.వి.రత్తాకర్‌ 
మౌలానా అజాద్‌ నేషనల్‌ 
ఉర్దూ యూనివర్సీటీ, హైదరాబాద్‌ 





9 జనవరి, 2021 + (ఉప్రజొ మణిపూస మాసపత్రిక 


వ్యతిరేకమైన చర్యలకి కోపించి దారిలో అగ్రకులస్తులు ఆమెపై పేడ, రాళ్ళు 
విసిరేవారు. అప్పుడు అమె“నా సోదరులారా, నన్ను ప్రోత్సహించేందుకు మీరు 
నాపై వేస్తున్న ఈ రాళ్ళే నాకు పూలహారాలుగా మారుతున్నాయి. మీ ఈ 
చర్యలద్వారా నాకు సరైన జీవనపాఠం లభిస్తుంది. నేను నిరంతరం నా 
సోదరీమణులకి మరింతగా సేవచేస్తాను. భగవంతుడు మిమ్మల్ని మీ చర్యల్ని 
ఆశీర్వదించును గాక” అనేది. సావిత్రీబాయి “కావ్యఫూల్‌” అనే కవితా 
సంపుటిని 1954లో ప్రచురించింది. శూద్రుల,  అతిశూద్రుల 
(అంటరానివారు) ప్రగతికోసం, ఉద్దరణ కోసం పాటుపడిన ఆమె తపన ఆ 
కవితల్లో వ్యక్తమవుతుంది. శూద్రుల దుఃఖం అనే కవితలో “రెండు వేల ఏళ్ళ 
శూద్రుల దుఃఖం ఇది. భగవంతుని సేవ, భూదేవతల సేవ అనే 
(బ్రాహ్మణులు) పద్మవ్యూహంలో వీళ్ళు చిక్కుకున్నారు. వీళ్ళ అవస్థని చూసి నా 
మనసు దహించిపోతుంది. శూద్రుల దుఃఖ నివారిణి విద్యమాత్రమే. విద్యతో 
మానవత్వం వికసిస్తుంది. పశుత్వం నళశిస్తుంది”అంటుంది సావిత్రీబాయి. 
సావిత్రీబాయి ఉత్తమమైన అధ్యాపకురాలు మాత్రమే కాదు నిస్వార్థమైన 
సంఘసేవకురాలు కూడా. శూద్రుల, అతిశూద్రుల, మహిళల నాయకురాలు 
కూడా. భర్త స్థాపించిన సత్యశోధక సమాజాన్ని భర్త మరణానంతరం ఆమె 
నడిపించింది. ఫూలేతోపాటు పనిచేసిన ఎంతోమంది సంఘ సేవకుల భార్యల్లో 
ఎవరూకూడా సావిత్రీబాయి లాగా ఉద్యమబాటలో నడవలేదు. శూద్రుల్లో 
పుట్టిన చదువులేని సావిత్రీబాయి చదువుకొని అధ్యాపకురాలిగా మారి ఇంగ్లీషు 
భాష నేర్చుకోవడం అనేది నాటి కాలంలో కలలో కూడా ఊహించలేము. 
ఒకచోట సావిత్రీబాయి “2 వేల ఏళ్ళుగా అగ్రకులస్తుల మనుకునే వాళ్ళు 
శూద్రుల్ని అతిశూద్రుల్ని జ్ఞానానికి, సంపదకి దూరం చేసారు. ఈ 
కారణంగానే విదేశస్తులు మనదేశాన్ని ఆక్రమించి అగ్రకులస్తుల్ని ఓడించారు. 
మనం కేవలం చూస్తూ ఉండటమే కాదు విదేశీయులకి సహాయం 
అందించాము. ఇదే సరైన చరిత్ర. దీనికి అగ్రకులస్తులే కారకులు. 
పిడికెడంతమంది బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు చాలా అహంకారంతో 
విదేశస్తులతో యుద్ధం చేశారు. కనీసం మనల్ని మాట మాత్రంగా కూడా 
అడగలేదు. జ్ఞానం, సంపదతో వాళ్ళు ఉన్మాదులయ్యారు. వాళ్ళే మనకు 
శత్రువులయ్యారు. అజ్ఞానం, బలహీనత, నిస్సహాయత మోసాల 
పద్మవ్యూహంలో చిక్కుకున్న శూద్రులు, అంటరానివారిలో విద్యతోనే చైతన్యం 
వస్తుంది. కనుకనే చదువుకోడానికి ఊగిసలాట ఇప్పుడు వద్దు. లేదంటే మన 
తరతరాలు ఈ దుర్దశనే అనుభవించాల్సి వస్తుంది” అంటుంది. కవిత్వ 
రచనలో, ప్రసంగాల్లో విప్లవాత్మకమైన ఆలోచనల్లో, ఆచరణలో సావిత్రిబాయి 
భర్తకి ఏమాత్రం తీసిపోదు. ఆధునిక భారత సామాజిక విప్లవ చరిత్రలో 
సావిత్రీబాయికి స్వతంత్రమైన వెలకట్టలేని స్థానం ఉంది. ఆమె మొదటి 
మహిళా ఉపాధ్యాయురాలిగానే కాక సామాజిక జీవితాన్నే కుటుంబ జీవితంగా 
మార్చుకున్న విప్లవకారిణి ఆమె. ఆమె భర్తతోపాటు స్తీ విముక్తికి 
విద్యాద్వారాలు తెరిచి భారత మహిళా విముక్తి ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. 
నాడు సావిత్రీబాయి ప్రారంభించిన మహిళా సాధికార ఉద్యమ ఫలాలే నేడు 


అనేకమంది అ(గకుల మహిళలు అనుభవిస్తున్నారు. పురుషులతో ధీటుగా 
పదవుల్ని అధిరోహిస్తున్నారు. కానీ వాళ్ళు సావిత్రీబాయి కృషిని 
మరచిపోకూడదు. ఈ మహిళలు బ్రాహ్మణ ప్రీలైనా, లేక ఇతర అగ్రకుల 
స్త్రీలైనా వాళ్ళ నేటి ప్రగతికి తళుకుబెళుకుల జీవితానికి పునాదివేసింది ఒక 
శూద్ర స్తీ అని వాళ్ళు తెలుసుకోగలగాలి. సావిత్రీబాయి అంటరానితనానికి 
వ్యతిరేకంగా ఉద్యమించింది. శూద్రుల, అంటరానివారి మధ్య ఉన్న విభేదాల 
మూలంగా బ్రాహ్మణవాదం బలపడుతుంది అని తన రచనల ద్వారా ఆనాడే 
సావిత్రీబాయి తెలియపరిచింది. నాటి సావిత్రీబాయి ఆలోచనలు నేటి 
వర్తమాన సామాజిక జీవనపు దుస్థితికి అద్దంపడుతున్నాయి. అగ్రకులస్తుల 
దృష్టిలో శూద్రులు కూడా అంటరానివారేనని ఆమె ఆనాడే తెలియపరిచి దళిత 
ఆదివాసీ, వెనుకబడిన కులాల ఐక్యత కోసం సావిత్రీబాయి పరితపించింది. 
సావిత్రీబాయి అనాధయిన బ్రాహ్మణ వితంతువు కొడుకుని అక్కున చేర్చుకుని 
యశ్వంత్‌ అనే పేరు పెట్టి బిడ్డగా పెంచి డాక్టరుని చేసింది. కలరా వచ్చి 
రోడ్డుపై పడ్డ ఒక మహర్‌ పిల్లవాన్ని ఎవరూ పట్టించుకోని దశలో తానే ఆ 
పిల్లవాన్ని భుజాన వేసుకొని యశ్వంత్‌ నడిపే ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. ఆ 
కారణంతో సావిత్రిబాయికి కూడా కలరావచ్చి ఆమె 10 మార్చి 1897న అదే 
మహర్‌ బస్తీలో మరణించింది. శూద్రుల, అంటరానివారి విద్యకోసం 
పరితపించిన సావిత్రిబాయి ఒక కవితలో మనకి ఒకే ఒక్క శత్రువు ఉన్నాడు 
ఆ శత్రువుని మనం ఐక్యతతో తుదముట్టిద్దాం అంతకుమించి మనకి 
శత్రువులెవరూ లేరు ఆ దుర్మార్గపు శత్రువు పేరు చెప్తాను అందరూ సరిగా 
వినండి 

ఆ శత్రువే అజ్ఞానం” అంటుంది. మరోచోట ఆమెలెండి సోదరులారా 
నిద్రలేవండి అంటరాని సోదరులారా చైతన్యంతో నినదించండి శతాబ్దాల 
బానిసత్వంపై సమరశంఖం ఊదండి సోదరులారా విద్యకోసం 
ఉద్యమించండి” అంటుంది. భర్త మరణాంతరం సావిత్రీబాయి 1891 నుండి 
1897 వరకు సత్యశోధక సమాజాన్ని నడిపించింది. 1893లో పుణె దగ్గరి 
సాస్‌వడ్‌లో ఆమె అధ్యక్షతన సత్యశోధక సమాజక వార్షిక సమావేశం 
జరిగింది. 19వ శతాబ్దపు మొదటి ముస్లిం మహిళా అధ్యాపకురాలు 
ఫాతిమాషేక్‌ కూడా సావిత్రీబాయితో కలిసి ఫూలే స్థాపించిన పాఠశాలలో 
పనిచేసింది. భారతదేశ మహిళల్లోనే మొదటగా విద్య నేర్చుకున్న స్త్రీ 
సావిత్రిబాయి. మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. అన్ని కులాల స్త్రీలకి 
మొదటి నాయకురాలు. జాతిపిత మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయాలపట్ల 
అచంచలమైన విశ్వాసం ఆమెకు ఉంది. అంటరానితనానికి వ్యతిరేకంగా దేశ 
చరిత్రలోనే ఉద్యమించిన మహిళా నాయకురాలు సావిత్రీబాయి. దళిత, 
ఆదివాసీ, వెనుకబడిన, మైనారిటీ కులాల స్ర్తీల ఐక్యతకోసం ఆమె 
పాటుపడింది. ఆమె దూరదృష్టి, మంచి ఆచరణ, విద్యపట్ల ప్రేమ, ధృడ 
సంకల్పం మహోన్నతమైనవి. ఆమె జీవితాంతం పీడిత, రైతు, పేద, కూలీ 
ప్రజల ప్రగతికోసం పాటుపడింది. భారతదేశ చరిత్రలోనే గుర్తించుకోదగిన 
మొదటి మహిళా నాయకురాలు సావిత్రీబాయి. ఆమె సదా స్మరణీయురాలు. 


సాకూజిక ఆధ్యత బరువు అనుకుంటే 
ఉద్యమాలు వెనకెందుకు లే అనుకుంటే 


బారిసగౌ 


ప్రుతికేంగుకు సిద్ధపడాలి 





దళితుల్లో ప్రశ్నించెతత్వం -భాషాధిక్కార స్వరం 


దళితుల్లో ప్రశ్నించేతత్వం పెరగడం కూడా దళితచైతన్యానికి చిహ్నమే. 
స్వాతంత్రానికి ముందు లేని హక్కులు స్వాతంత్రానంతరం పొందగలిగి 
దళితులు చాలామంది విద్యావంతులైయ్యారు. అందుకనే పాలనలోను, 
చట్టాలు, న్యాయంలోను జరుగుతున్న అన్యాయాల్ని అ(క్రమాల్ని 
గుర్తించగలుగుతున్నారు. తమకి జరుగుతున్న అన్యాయాల్ని ఎలుగెత్తి చాటే 
ప్రయత్నం చేస్తున్నారు.దళిత కవిత్వం వచ్చిన తర్వాత కవిత్వాన్ని అందించే 
రూపంలో వివిధ పరిణామాలు సంభవించాయి. పద్య కవిత్వం స్థానంలో 
వచన కవిత్వం వచ్చింది. ఈ పరిణామం తెలుగులో వచనకవిత్వం ప్రారంభం 
నుండే కనిపిస్తుంది. ఒకప్పుడు దళితుల్ని చదువుకి చాలా దూరంగా ఉంచారు. 
అందువల్ల సంప్రదాయ ఛందస్సు, కవితాపద్ధతులను దళితకవులు 
నిరసించడం సహజంగా కనిపిస్తుంది. ప్రపంచీకరణ సమయంలో దళితకవుల 
చైతన్యానికి దీన్ని కూడా నిదర్శనంగా తీసుకోవచ్చు. 

“ఛందస్సు పాడెదిగి పద్యం పద్యం/సరాసరి బుల్లితెరమీద ప్రత్యక్షమైంది / 
బలిసిన బల్లి శవంలా / అంతా కొంచెం అయోమయంగానే వుంది / 
జీవితానికి ఎక్కడా యతిప్రాసలు కుదరడం లేదు / పిలవండి అవధానిగార్ని / 
ద్విశత, (త్రిశత, చతుశ్శతావధానుల్ని / యతిప్రాసల గమకాల / 
అతీంద్రియశక్తుల యతీంద్రుల్ని / అక్షరం యిప్పుడు / కులం తక్కువోడి 
పక్కలో కులుకుతోంది (ప్రసాదమూర్తి, అవధానిగారూ అవధరించండి, 
పదునెక్కిన పాట, పుట: 158) సంస్కృత పదభూయిష్టమైన శైలిని వదిలి 
సామాన్యులు మాట్లాడుకొనే భాషను కవిత్వీకరిస్తూ దళితకవిత్వం 
ముందుకొచ్చింది. ఛందస్సులో రాస్తేనే కావ్యమనీ, ఛందస్సులేని శబ్దాన్ని 
వదిలేయాలని భారతీయాలంకారికులు పేర్కొన్నారు. (పోణంగి శ్రీరామ 
అప్పారావు వ్యాఖ్యానం, భరతుడు, నాట్యశాస్త్రములో ఉదాహృతం, పుట: 
14-45). దీన్ని కొన్ని ఛందోరీతుల్లో వివరించి అది మాత్రమే ఛందస్సు 
అనేవారికి వచనం ద్వారా కవిత్వం రాయవచ్చని నిరూపించారు. క. విల్సన్‌ 
రావు “ఇక్కడ మీ పాపాలు క్షమించబడును” పేరుతో రాసిన కవితలో ఇలా 
వర్ణించారు. “నీవు పదే పదే ఉచ్చరించే / పడికట్టుపదాలూ, / అరసున్నలూ, 
విసర్గలూ / ఇప్పటిదాకా మా డప్పుశబ్దాలకూ, / పనిగూటాల కసరత్తుకూ / 
నలిగి, మా టైరు చెప్పులకు / ఉంగటాలూ, ఎదువార్లూ అవుతున్నాయి / మా 
వాడల్లో కుక్కల తోకలిప్పుడు / కల్లుతాగి మత్తెక్కిన మైకంలో / అరసున్నాలనూ, 
విసర్గలనూ / కరకరా నమేలిస్తున్నాయి. / గర్భగుళ్ళలో ముద్దలైన / మీ నాగరికత 
మడిబట్టల్ని / మా అనుభవాల పొయ్యిల్లో ఆరబెట్టుకోండి (పదునెక్కిన పాట, 
పుట: 174)” మా అనుభవంలో లేని భాషలో మీరిం తవరకూ కవిత్వం 
రాశారనీ, అవి మా కవిత్వానికి అవసరం లేదంటున్నాడు కవి. మా నిత్యజీవితంలో 
లేని భాషను మా కవిత్వంలో ఉపయోగించలేమని, అలా ఉపయోగిస్తే ఆ 
అక్షరాలు మా అనుభవాలను, అనుభూతులను సృష్టంగా వ్యక్తీకరించలేదనే 
భావాల్ని వ్యక్తీకరిస్తున్నాడు కవి. అరసున్న విసర్గ, పొల్లు హల్లుల వంటివి 
ఛందోబద్దకవిత్వంలో అవసరమౌతాయి. పద్య కవిత్వం కంటే వచనకవిత్వమే 
మాకిష్టమనే విషయాన్ని వ్యంగ్యంగా చెప్తున్నాడు కవి. 
భాషలో సహజత్వం: 

సాహిత్యంలో కొంతమందికి తిట్లలా అనిపించే కొన్ని పదాలు చాలా 
కనిపిస్తాయి. అది దళితకవిత్వంలో కూడా కనిపిస్తుంది. తిట్టుని సహజత్వంగాను, 
దళితవాస్తవిక జీవితంలో భాగంగానూ పరిగణిస్తున్న విమర్శకులున్నారు. 
దళిత కవిత్వంలో తిట్టు సహజత్వమేనని పైడి తెరేష్‌ బాబు ఒక కవితలో ఇలా 
రాశాడు.” వాడు తిట్టోద్దంటున్నాడు / తిట్టుకవిత్వం కాదంటున్నాడు / తిట్టడం 


మన సంస్కృతి కాదంటున్నాడు (పదునెక్కిన 
పాట, పుట: 212)” అని తిట్టడం అంటే 
గాఢమైన దళిత తాత్సిక భావనల్ని అందించ 
లేకపోవడమే నంటూ.. “మనదీ ఓ కవిత్వమేనా? 
/ మనదీ ఓ నేపథ్యమేనా? / ఛందస్సులేని 
ఇష్టదేవతా స్తుతులేవీ / అష్టాదశ వర్ణనలు, 
ఆశ్వాశాంత గద్యలూ ఏవి? / ...... ....... / 
దీందుంపాదెగ.... యిట్లా యింకెంతకాలమే?/ 
వాస్తవమా వాస్తవమా వాడి మొహాన 
తుపుక్కుమనవు / వర్తమానమా వర్తమానమా 
నువ్వన్నా వాణ్గోసారి /మా బళ్ళో వెయ్యవూ” 
అని ఛందస్సులో రాయడమో, సున్నతంగా 
రాయడమో దళితకవిత్వం రాయడమెలా 
అవుతుందని ప్రశ్నిస్తున్నాడు కవి. దళితకవుల్ని అలా సున్నితంగా రాయడాన్నీ 
వ్యతిరేకిసు న్నాడు కవి. ఈ కవిత అంతా వ్యంగ్యధోరణిలో 
సంప్రదాయభాషను, సంప్రదాయ ఆలంకారిక విధానాలను దళితకవులు 
పాటించవద్ధని ప్రబోధిస్తున్నాడు. “ఎవడు మనకంచాల్ని నలగ్గొట్టి / ఎన్ని 
మిఠాయిల కేసుకుంటేనేం / ఎవడు నకడుపుల్ని / ఎన్ని ఉక్కుగోళ్ళతో దేవితేనేం 
/ మనకు తీవ్రత వద్దు తాత్విక భూమికలొద్దు / చిక్కనవుతున్న పాటలూ వద్దు 
/ నిరసనలొద్దు, ఎండగట్టడాలొద్దు... (పదునెక్కిన పాట, పుట: 218)” అని 
వ్యంగ్యంగా సంప్రదాయధోరణిలోనే దళితకవిత్వం రాస్తున్నవారిని జాగృతం 
చేస్తున్నాడు కవి. దళితకవిత్వంలో రూపపరంగా కూడా అనేక మార్పులు 
కనిపిస్తున్నాయని అర్థమవుతుంది. అది భాష, దాన్ని అభివ్యక్తీకరించే 
పద్ధతిలోను ప్రత్నామ్నాయ పద్ధతుల్ని పాటించాలనే వాదన కనిపిస్తుంది. దళిత 
కవులు తమ కవిత్వంలో సవర్డుల తిట్టులనుకొనే భాషలో రాయడానికి గల 
కారణాల్ని ఎండ్లూరి సుధాకర్‌ “ఐదోవాచకం” కవిత్వంలో స్పష్టంగా 
వివరించాడు. “మర్యాద గురించి మీరు మాట్లాడుతూ ఉంటే / విచిత్రంగాను, 
వింతగానూ విడ్డూరంగాను ఉంటుందమ్మలారా” అంటూ దళితులు 
తరతరాలుగా అగ్రకులాల వారి బూతుల్ని సహిస్తూ, వాళ్ళు బలవంతంగా చేసే 


/ గ. fa _ 
డాక్టర్‌ ఎం. మంజుణ్రీ, 
అసిస్టెంటు ప్రొఫెసరు, తెలుగు శాఖ, 
తారా ప్రభుత్వ డిగ్రీ, స్నాతకోత్తర 
కళాశాల, సంగారెడ్డి, తెలంగాణ 
ఫోను: 9958626788 





హత్యలు, అత్యాచారాలూ అభద్రతలతో జీవిస్తున్నవాళ్ళు తిట్టకుండా ఎలా 
ఉంటారని నిరూపిస్తూ ఇలా రాశాడు కవి. 

“కండకావరం తిట్లకూ / కడుపుమండి, రగిలి రాలిన మాటలకూ / 
తేడాల్లేవా తల్లులూ / మీరోసారి / కోతలకో, నాట్లకో వెళ్ళి చూడండి అమ్మలారా / 
ఏ తుమ్మకొమ్మలకో, బిడ్డల్ని వేలాడదీసి” పనులు చేసుకుంటున్న దళితుల 
జీవితాల్ని చూడమంటున్నాడు కవి. ఆ పిల్లలు ఆకలితో అల్లాడుతుంటే వాళ్ళకు 
పాలివ్వడానికి వెళితే అగ్రకులాల వాళ్ళు దళిత తల్లుల్ని ఎలాంటి బూతులు 
తిడుతుంటారో చూడమంటున్నాడు కవి. “బాలింత తల్లులు తుంపరలో 
నాట్లేస్తూ / హోరెత్తి ఏడుస్తున్న బిడ్డల్ని ఆవుల్లా మోరలెత్తి చూస్తూ / చేపొచ్చిన 
పాలు బురదపాలైపోతుంటే / రవ్వంత తలెత్తినా... / గట్టుమీద మోతుబరి 
ఆసామి / చుట్టనోట్లో తిప్పుకొంటూ / కాండ్రించి కసిగా ఉమ్ముకుంటూ / 
నీయక్క లం.. డ్డ.... క్క... త్తు... ల్లీ... గా...మా,, ధూ... / తిట్ల గునపాలను 
గుండెల్లో తిప్పుతూ ఉంటే / అశ్లీల శబ్దాలకు పంచభూతాలన్నీ చెవులు 
మూసుకుంటాయి. / ఎవరిమాటలు తల్లీ ఇవి? / ఏ భూ వ్యాపార భకాసుర 
భాష తల్లీ ఇది? / ఏ వర్గ నిఘంటువులోని శబ్దాలు తల్లీ యివి? / ఏ వర్ణం 
కోసం పుట్టిన పదాలు తల్లీ ఇవి?” అని ప్రశ్నిస్తాడు కవి. కాబట్టి నిజమైన 
బూతులు అగ్రకులాల వారి జీవితంలోనే ఉన్నాయని ఆ బూతులు తమని 


11 | జనవరి, 2021 + (ఉప్రజొ మణిపూస మాసపత్రిక 


బాధించేవేదనను పలికిస్తే, అది బూతు అనడం సరైందికాదని వాదిస్తున్నాడు 
దళితకవి. అందుకనే * నగరభాషలోని నాజూకు నాల్మలకు సలసల మరిగే 
కన్నీళ్ళ ఖలేజాల బాధ తెలుస్తుందా?” అని ప్రశ్నిస్తున్నాడు కవి కాబట్టి, 
దళితులు ఎలాంటి భాషలో కవిత్వం రాయాలో దళితకవులకు తెలుసునంటున్నాడు 
కవి. “ ఇప్పుడు నెత్తుటి చిటపటల పుటంలోంచే / రక్త భాష దళిత రసవాదమై 
ఉబుకుతోంది /.... ..... / ఇకపై మాశవాలు ఏ భాషలో మాట్లాడాలో / 
పునరుత్థాన కాలం నిర్ధారిస్తుంది / కొత్త వాచకంతో కొత్త కాలమే సమాధానం 
చెబుతుంది (పదునెక్కిన పాట, పుట: 218)” అని దళిత కవిత్వానికి ఒక 
ప్రత్యేకమైన భాష ఉందని, అందులో బూతు అనిపించేది బూతుకాదని సృష్టంగా 
చెప్పినట్లయ్యింది. దళిత కవిత్వంలో ప్రత్యామ్నాయ భాష ఉంటుందని 
చాలామంది కవులు వర్ణించారు. శిఖామణి “అవర్ణం” కవితలో ఇలా అంటున్నాడు 
కవి. “ఏ వర్ణం వలన /నేను అవమానించబడ్డానో /వి వర్ణం నన్ను / అమానవీకరణకు 
గురిచేసిందో / ఏ వర్ణం నా ఆత్మగౌరవాన్ని / పత్రహరితాన్ని నాకివేసే ఆకుపురుగులా 
నాకి వేసిందో / ఆ వర్షాన్ని తుడిచేస్తున్నాను (పదునెక్కిన పాట, పుట: 229)” 
దళితులు కవిత్వం రాయడం మొదలు పెట్టిన తర్వాత సాహిత్యంలో కొత్తపదజాలం 
వచ్చి చేరింది. అది సాహిత్యాన్ని విసృతపరిచిందని చెప్పుకోవచ్చు. 
అంతేకాకుండా ఒకప్పుడు నిషేధానికి గురైన పదాలు దళితకవిత్వంలో 
చోటుసంపాదించుకోవగలిగాయి. ఈ పరిస్థితిని సతీష్‌ చందర్‌ అక్షరశయ్య' 
కవితలో ఇలా అంటున్నాడు. “పతివ్రతలు కాని పదాలు / వినరాని చూడరాని 
అంటరాని / ప్రియులు బిగికౌగిళ్ళలో / పునీతమౌతుంటాయి (దళితకవిత్వం- 
1, పుట: 102)” అంతే కాదు, దళితసాహిత్యం వచ్చిన తర్వాత భాష, పదాలు, 
వ్యాకరణంలో అనేక మార్పులు వచ్చాయని చెప్తున్నాడు కవి. 

“నాలుగు పదాలు కలవకూడదన్నదే / నిన్నటి వ్యాకరణం / నాలుకకంటిన 
ఏ అయిదో పదమో గ్రాంథికం కాలేదు / క్రియల్ని కిందకు తొక్కిన మనువే 
మహాకవి అయ్యాడు / భాషా- అప్రవీణులారా, ఉలిక్కిపడకండి / మీరు 
కదిల్చిన ఛందోబద్ద కాపురాలకు / ఆ పదాలే లేచిపోతున్నాయి. / వర్ణక్రమాలు 
లేని వాడలకు వలసపోతున్నాయి” అంటున్నాడు కవి. 

దళిత కవిత్వం అర్థం కావాలంటే దళిత జీవితం అర్థం కావాలి. అందుకే 
భాషలో, లయలో భావావేషంతో దూసుకొచ్చే పదసౌందర్యాన్ని అవగాహన 
చేసుకోవాలి. “కాటికాపరి మాటల్ని గుండెతో వినాలి / వేయిపడగల 
విషనాగును / వీరబాహువుతో పట్టినవాణ్ణి / శవాలకే కాదు, సర్పాలకు 
సహితం / కపాల మోక్షాన్ని ఇవ్వగలిగినవాళ్ళే నాచెలికాళ్ళు / చర్మకారుడి 
రాతల్ని చేతుల్లో చదవాలి / కవిత్వానికీ కౌగిలింతకీ తేడాతెలియదు నాకు / 
అనుభవానికి డ్లుచెప్పనివాళ్ళే నాప్రియురాళ్ళు” అంటాడు కవి. దళిత 
కవిత్వంలో జీవితం, అనుభవం ఒకదాన్నొకటి వెన్నంటే ఉంటాయి. అలాంటి 
కవిత్వరచనలో వ్యాకరణాలు, ఛందస్సు, అలంకారాలు వంటి వాటికంటే, 
వాక్యరచన నియమాలకంటే భావావేశానికే ప్రాధాన్యాన్నిస్తుంటాడు కవి. 
దళితుడు తరతరాల జీవుని వేదన వినాలంటే కొత్తకొత్త అభివ్యక్తి విధానాలు 


తప్పవంటాడు కవి. దీన్ని సాహిత్య కళాసిద్ధ్దాంతాల దృష్ట్యా చూస్తే ఇలాంటి 
నిర్మాణాన్ని నియతిరాహిత్యం అంటారు. “*కిరుచెప్పులభాష” కవితలో 
శిఖామణి దళితభాషా సౌందర్యం వ్యాకరణాల గురించి ప్రస్తావించాడు. “ఇన్ని 
వర్ణనాత్మకభాషల్లో / నా అవరాన్ని వర్ణించగల భాషలేదు / ఇన్ని సౌందర్యాత్మక 
వర్ణాల్లో / నా అసౌందర్యాన్ని / ఒడిసిపట్టుకొనే అక్షరం లేదు” అ౦టే, 
సంప్రదాయ భాష, అలంకారాలు, వ్యాకరణాంశాలు _దళితజీవితాన్ని, 
సౌందర్యాన్ని ప్రతిబింబించలేవని స్పష్టం చేస్తున్నాడు. “ఇప్పుడు అక్షరాలు 
పుట్టెవి / శివుని చేతి డమరుక శబ్దం నుంచి కాదు / వీరబాహుని కిర్రుచెప్పుల 
చప్పుళ్ళనుంచి” దళిత భాష, దళిత జీవన సౌందర్యం అభివ్యక్తమవుతున్నా 
యంటున్నాడు కవి. ఇవన్నీ ఇతరులు నేర్చుకోవాల్సిందేనని అంటాడు కవి. 
అందుకు-* ఇవిప్పుడు సరస్వతి కూడా / పలకా బలపం పట్టుకొని / 
రాత్రిపాఠశాలకు / నా అరుంధతి ఇంటికి రావాల్సిందే” అని ఆత్మవిశ్వాసంతో 
పలుకుతాడు కవి. అందుకనే-*చిన్నయసూరి / తన బాలవ్యాకరణాన్ని / 
దళితవ్యవహారంబు దుష్టంబు గ్రాహ్యంబుగా / తిరగ రాస్తున్నాడు” అంటూ 
కొత్త భాష, వ్యాకరణసూత్రాలను రాయాల్సిన అవసరాన్ని కవిత్వీకరించాడు 
కవి. వీటిని అన్నింటినీ పరిశీలిస్తే, ఒకప్పుడు దళితుడు బహిరంగంగా 
తిరగాలంటే అనేక నిషేధాలను ఎదుర్కోవలసి వచ్చేది. మూతికి ముంత, 
మొలకు చీపురు కట్టుకోవాల్సి వచ్చేది. దళితులు బయటకు వస్తుంటే 
చూడ్డానికి కూడా ఇష్టపడని వాళ్ళుండేవారు. నిర్భంధంగా దళితుల చేత 
వెట్టిచాకిరీ చేయించుకునేవారు. శూద్రులు రాసిన కవిత్వం కాకి ఎంగిలి 
వంటిదని ఆలంకారికులు నిషేధించారు. అటువంటి స్థితిలో దళితులు కూడా 
చదువుకొని, కవిత్వం కూడా రాయడమే కాకుండా తమదైన భాషలో 
రాస్తున్నారు. ఒకప్పుడు దళితులు కవిత్వం రాయకూడదనీ, వ్యాకరణం, 
ఛందస్సులు దళితులకు రావనీ, అందువల్ల శూద్రులు రాసిన కవిత్వం కాకి 
ఎంగిలితో సమానమైనదనీ ,దాన్ని ముట్టకూడదనీ అన్నారు. అటువంటి కావ్య 
శాస్త్ర సంప్రదాయాల్ని వ్యతిరేకించడం ఈ కవితలో గమనించాల్సి ఉంది. 
లక్ష్యం నుండి లక్షణాలు పుట్టాలి తప్ప, లక్షణాల నుండే లక్ష్యాలు 
ఏర్పడకూడదనీ, అది స్వేచ్చకు భంగం కలిగించడమనీ అంటున్నారు కవిత్వం, 
కళాసిద్ధాంతాల్లో అభివ్యక్తివాదాల్లో డాడాయిజమ్‌, ఫ్యూచరిజమ్‌ వంటివన్నీ 
అభివ్యక్తి వాదాల్లో కొన్ని. అటువంటి భావాలే ఇక్కడ దళితకవులు 
ప్రకటిస్తున్నారు. ఇవన్నీ దళితుల్లో వచ్చిన చైతన్యాన్ని తెలుపుతున్నాయి. ఈ 
చైతన్యం ప్రపంచీకరణ కాలంలోనే కనిపిస్తుంది. ఇదంతా ఒక్కసారిగా వచ్చిన 
చైతన్యం కాదుబీ అంచలంచలుగా వచ్చిన చైతన్యం, అభివృద్ధిగా చెప్పుకోవాలి. 
ఈ విధంగా దళిత చైతన్యం ఆధునిక సమాజంలో భాగమే అవుతుంది. 
ఆధునికత అనేది పారిశ్రామికీకరణలో భాగం. పారిశ్రామికీకరణ కూడా 
ప్రపంచీకరణలో భాగంగా మారుతుంది. అప్పుడు ప్రపంచీకరణలో ఇవన్నీ 
భాగాలే అవుతాయి. అలాంటప్పుడు ప్రపంచీకరణ దళితులకు సాంస్కృతికంగా 
ఎలా వ్యతిరేకమవుతుందనేది ప్రశ్నార్థకమవుతుందనే వాదనలు కనిపిస్తున్నాయి. 


కుతం తలకెక్నుతే 


బుద్ది మోకాళ్ళకు దిగుతుంది. 





పెరియార్‌... 


రైతుల ఆందోళన - దళిత కోణం 





డా॥ ఎన్‌.సంజయ్‌ కుమార్‌, అసిస్టెంట్‌ ప్రొఫెషర్‌, గురు గోవింద్‌ సింగ్‌, ఇంద్రప్రస్థ యూనివర్శిటీ, న్యూఢిల్లీ 





రాజధాని ఢిల్లీ సరిహద్దుల వద్ద సుమారు నెల రోజులుగా 
భారతదేశంలోని రైతులు విన్నూతంగా ఆందోళన చేస్తున్నారు. వారి 
ఆందోళనను భారత ప్రభుత్వం రకరకాలుగా చూస్తూ వర్ణింస్తూ 
వచ్చుచున్నది. దీనిపై దేశంలో చర్చ కూడా జరుగుతూవస్తుంది. ఈ 
చర్చల్లో వివిధ కోణాలు ఉన్నపటికి ముఖ్య కోణం మాత్రం వ్యవసాయ 
కార్పొరేటీకరణ దాని పర్యవసానాలు అనే అంశంపై కేంద్రీకృతమైనదని 
చెప్పుకోవచ్చు దీనికి సంబందించిన చర్యలో దళిత సంఘాలు మరియు 
వారికి (ప్రాతీనిధ్యం వహిస్తున్నాయని అనుకునే రాజకీయ పార్టీలు ఏ 
మేరకు పాలుపంచుకుంటున్నాయి అనే విషయం పరిశీలిస్తే కొంత 
నిరాశయం కలుగక మానదు. 

ఈ వ్యాసం ముఖ్యోద్దేశం ఒక రకంగా ప్రస్తుత పరిస్థితులకు 
కారణమైన చట్టాలను దళిత కోణంలో పరిశీలించి ఒక ఆరోగ్యకరమైన 
చర్చను ముందుకు తీసుకురావడం. 

భారత ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ మరియు దాని మిత్రులుగా 
మెలుగుతున్న పార్టీలు ఈ ఉద్యమాన్ని ఒక రాజకీయ దురుద్దేశంతో 
పేరేపించబడిన ఉద్యమంగా చిత్రీకరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. 
ఉద్యమంలో పాలుపంచుకుంటున్న రైతులు కొన్ని రాష్ట్రాలకే పరిమితం 
అని మిగిలిన రైతులు దీనిని సమర్థిస్తున్నారని చేస్తున్న వాదనలో కొంత 
నిజం ఉన్నది అనేది అంగీకరించాల్సిఉంది. మేధావిగా గుర్తింపు పొందిన 
జయప్రకాష్‌ నారాయణ ఒక విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఈ చట్టాలను 
సమర్ధిస్తూ చేస్తున్న వాదన మేతుబద్ధంగా ఉన్నప్పటికి, దాని సమగ్ర 
విశ్లేషణ అవసరం అన్న భావం రావల్సిన అసవరం ఉన్నది. 

వ్యవసాయ రంగంలో అత్యధిక శాతం మంది ఉపాధి పొందుతున్న 
వాస్తవాన్ని నిశితంగా పరిశీలిస్తే దానిలో అత్యధికులు క్రింది కులాల 
వాళ్ళే అని గ్రహించడం సాధారణ, రైతు కూలీలుగా శతాబ్దాల తరబడి 
తమ (శ్రమను ధారపోస్తూ వస్తున్న ఈ వర్గాలు నూతన వ్యవసాయ 
చట్టాల వల్ల ఉత్పన్నం కానున్న పరిస్థుతులను అవగాహన చేసుకోవాల్సి 
ఉంది. స్టూలంగా చెప్పాలంటే నూతన చట్టాలు వ్యవసాయ రైతులకు 
లాభదాయకంగా ఉండేవిధంగా వ్యవసాయ రంగాన్ని మార్చడం కోసం 
ఉద్దేశించబడినవి. కాని అలా జరిగే ప్రక్రియ ఏ విధంగా ఉండబోతున్నది, 
అనేది చాలా కీలకమైన ప్రశ్న ఈ ప్రశ్నకు వచ్చే సమాధానం పై నిమ్న 
వర్గాల భవితవ్యం ఆధారపడి ఉంది. 

పారిశ్రామికరణ ప్రామాణింగా చూస్తే ఈ చట్టాలలో నిగూడమైన 
సత్యలు బయటకి వస్తుంది. పెట్టుబడి దారుడు లాబాలను ఆర్జించాలంటే 
రైతు ఉత్పత్తి చేసే వస్తువు అధిక ధరకు అమ్మగలగాలి అలా కాకుంటే 
తను ఉత్పత్తి ఖర్చును తగ్గించుకోవాలి. అధిక ధరలు పొందాలంటే తమ 
సరుకును కొనుగోలు శక్తి ఎక్కువగా ఉన్న విపణిలో అమ్ముకొనే సౌలభ్యం 


ఉండాలి. విపణిలోని ధరలు హెచ్చు తగ్గులకు అనుగునంగా తమ 
ఉత్పాధనను మార్చుకోగలగాలి. ధరలు తగ్గిన సమయంలో తమ 
ఉత్పత్తిని నిల్వచేసుకునే సామర్ధ్యం కలిగి ఉండాలి. నూతన వ్యవసాయ 
చట్టాలు నిర్భ్యంతంగా వీటికి దోహదపడతాయి. ఇక రెండవ మార్గం 
ఉత్పత్తి ఖర్చులను తగ్గించడం ప్రపంచీకరణ నేపధ్యంలో అనేక బహుళ 
జాతి సంస్థలు ఎరువులు, విత్తనాలు, సరఫరా చేసేందుకు భారతదేశం 
అనువైన విపణిగా భావించి తమ పెట్టుబడులుతో మార్కెట్‌ను కైవసం 
చేసుకున్నాయి. వాటిని తట్టుకునే సామర్ధ్యం ప్రభుత్వాలకు గాని, 
రైతులకు గాని ఉన్నాయని ఆనుకోవడం అత్యాసే. వాటి ఖర్చులను 
మినహాయిస్తే మిగిలిన ఖర్చు రైతు కూలీల రోజువారీ వేతనం. ఖర్చు 
తగ్గాలంటే వేతనాల ఖర్చు తగ్గించటం తప్ప వేరే మార్గం లేదు. దానికి 
అత్యంత అనువైన మార్గం ఆధునీకరణ, ఆధునీకరణకు కావలసిన 
పెట్టుబడి రైతుల వద్ద సరిపడా లేనందున కార్పొరేట్‌ రంగాన్ని 
అహ్వానించాలి మరియు భూ లావాదేవీలు వారికి అనుగుణంగా జరగాలి. 
నూతన చట్టాలు ఈ మేరకు సమర్ధవంతంగా పనికివస్తాయి. 


ఇక వ్యవసాయ కూలీల పై ఉండబోయే ప్రభావం దాని ఆస్కారం 
చూస్తే కింది విషయాలు స్పష్టంగా చెప్పవచ్చు. మొదటి మార్గం 
ధీర్ణకాలంలో సాద్యం, రెండవది సునాయాసంగా అత్యంత స్వల్ప 
కాలంలో సాధ్యం. ప్రస్తుతం ఆంధ్ర మరియు తెలంగాణా ప్రాంతంలో 
ఉన్న వ్యవసాయ పరిస్థితులను గమనిస్తే రెండవ మార్గం ఆత్యంత 
సాధ్యవంతమైనదిగా గోచరిస్తూంది. (గ్రామాలలోని భూస్వాములు 
తరచుగా చర్చించే సాధక భాధకాలులో ముఖ్యమైనవి వ్యవసాయ కూలీల 
అందుబాటు మరియు వారిలో పెరిగిన బేర సామర్థ్యం ఈ మార్పుకు 
ప్రధాన కారణం. జాతీయ ఉపాధి హామీ పధకం ఇతర కారణాలలో 
సంక్షేమ పథకాలు, నిమ్నకులాలలో చైతన్యం, విద్యా పట్ల వారికి కలిగిన 
ఆకర్షణ. చాలా మేరకు భూస్వాముల సంతతి పట్టణాలలో సేవల 
రంగంలో స్టిరపడడం వలన వారికి వ్యవసాయం ఆధార వృత్తిగా 
ఉండనేరదు. పర్యవసానంగా చాలా మంది వ్యవసాయ కూలీలు కౌలు 
రైతులుగా మార్పు చెందారు. కార్పొరేట్‌ రంగం రాకను భూస్వాములు 
వ్యతిరేకించకపోగా దాన్ని సమర్థించే వారిగా ఉండానికి ఆస్కారం 
ఎక్కువ. కార్పొరేట్‌ రంగం ద్వారా ఉత్పత్తి సామర్ధ్యం పెంచే ప్రయత్నం 
దళితులైన రైతు కూలీలకు, కౌలు రైతులకు ఎంతవరకు 
ఉపయోగకరంగా ఉండబోతున్నది. అన్నది అత్యంత ప్రశ్నార్థం, దానిపై 
చర్చ తగిన స్థాయిలో జరగకపోవడం శోచనీయం. 


NI SNF SINGING 
ONINININGNINIIN 


13 | జనవరి, 2021 + (క్రుజొ మణిపూస మాసపత్రిక 








జయూ కోరేగావ్‌ 


నేతల ప్రతాప్‌ కుమార్‌, అధ్యక్షులు :అంబేడ్మర్‌ వాద దళిత రచయితల సంఘం 


“పౌ చరిత్ర నివ్వెర పోయిన యుద్దం 
య 








యుద్ధం ఎందుకు జరగుతుంది. ఎప్పుడు జరగుతుంది. అనేది ప్రక్కన 
పెట్టి అసలు యుద్ధం అంటే ఏమిటి? యుద్ధం ఎవరెవరి మద్యన 
జరుగుతుంది? అనే ప్రశ్నలు వేసుకుంటే వచ్చే సమాధానం ఏమిటి. 
సాదారణంగా ఇరుపక్షాలు సమాన బలం (దాదాపు), సమాన బలగం 
ఉండి పోరుసల్పితే దాన్ని యుద్ధం అంటారు సాధారణంగా యుద్దాలు 
అలాగే జరుగుతాయి. బలగాల్లో స్వల్ప తేడా. స్వల్ప ఆధిక్యం 
ఉండవచ్చు. ఒక పక్షంతో మరోపక్షం తాము శతువర్గాన్ని 
ఎదుర్మోగలమా లేదా అని అంచనా వేసుకోకుండా యుద్దానికి దిగరు. 
అతి చిన్న వర్గం మీద అతి పెద్ద వర్గం చేసేది దాడి అవుతుంది గాని 
యుద్ధం కాదు. 


అయితే ఐదుగురు పాండవులు నూరు మంది కౌరవులతో చేసింది 
కురుక్షేత్ర యుద్ధం యుద్ధం కదా అనవచ్చు అయితే అది కథేనని నిజంగా 
అసాధ్యమనీ కొట్టిపారేయవచ్చు. చారిత్రక ఆధారాలున్ను నిజంగా 
జరిగిన యుద్ధం ఒకటి చూపించమంటే మాత్రం చూపించగలమా! అదే 
బాంబులతోనూ, క్షిపణులతోనూ జరిగిన యుద్ధం కాకుండా ముఖాముఖీ 
జరిగిన యుద్ధం అయ్యుండాలంటే సాధ్యమా! 


అయిదుగు పాండవులు వందమంది కౌరవులను ఓడించాలనేది 
నిజమే అనుకున్నా పాండవులు ఒక్కొక్కరూ ఇరమై మంది కౌరవులను 
ఎదుర్కొనట్లు లెక్క అలా బహుస్వల్పమైన వర్గం అత్యధిక బలగమున్న 
మరో వర్గాన్ని ఎదుర్శొని మట్టికరిపించడం ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా 
జరిగిందా అంటే... బెను.. జరిగింది. ప్రపంచంలో ఎక్కడో కాదు. 
మనదేశంలోనే జరిగిందని, పాండవుల్లా ఒక్కొరూ ఇరమై మందిని కాదు 
ఒక్కొక్కరూ యాభైమందిని ఎదుర్మొని విజయదుంధుబి మోగించారని 
వింటే నిశ్చేష్టులై పోవాల్సిందే, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ 
ఆయుద్ధం ‘భీమా కోరేగావ్‌'. 

కేవలం 834 మంది మహర్‌ సైనికులు 28 వేల మంది 
పేష్వాసైనికులను మట్టికరిపించిన మహోజ్వల యుద్ధం. నమ్మలేని నిజం. 
మనువాదులు మాయచేసి రహస్యంగా దాచిపెట్టిన నిజం. ఆ యుద్దంలో 
చనిపోయిన మహర్‌వీరులకు నివాళులు అర్పించటానికి 1924 జనవరి 
1వ తేదీన బాబాసాహెబ్‌ అంబేడ్మర్‌ అక్కడ నిర్మించిన స్థూపాన్ని 
సందర్శించే వరకూ ఆ యుద్ధ చరిత్ర మరుగున పడిపోయింది. అక్కడ 
నుండి ప్రతీ సంవత్సరం బాబాసాహెబ్‌ నూతన సంవత్సర వేడుకలను 


(ప్రజా మణిపూస మాసపత్రిక శా జనవరి, 2021 | 14 


ఖీమాకరేగామ్‌ స్థూపం వద్ద జరపటం మొదలు పెట్టడంతో ఆ వీరచరిత్ర 
వెలుగులోకి వచ్చింది. ఇంతకీ సాక్షాత్తూ బాబా సాహెబ్‌ నే ప్రభావితం 
చేసిన ఆ యుద్ధగాథ ఏమిటి?! 

భీమా కరేగావ్‌ యుద్ధం పేష్పాలకు, బ్రిటిష్‌ సైన్యానకి 1818 జనవరి 
1వ తేదిన పూనాలోని భీమానది ఒడ్డున జరిగిన భీకర యుద్ధంగా 
చరిత్రలో లిఖించబడింది. బ్రిటిష్‌ సైన్యం తరపున పోరాడింది మాత్రం 
మహర్‌ సైనికులేనన్నది దాచేస్తే దాగని సత్యం. 

కోరేగావ్‌ పూనాకు 80 కి.మీ దూరంలో ఉన్న చిన్న గ్రామం. ఆ 
గ్రామం ప్రక్మనే ‘భీమా’ నది ఉండటంతో అది ఖీమా కొరేగామ్‌గా ప్రసిద్ధి 
చెందింది. బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ భారత దేశంలో అనేక 
సామ్రాజ్యాలను ఆక్రమించుకుంటూ పోతుంది. అందులో భాగంగా 
మరాఠాను బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఆక్రమించింది. ఇది పేష్వాల 
ఆధీనంలో ఉండటంతో వాళ్ళు బ్రిటిష్‌ వారిపై దాడికి దిగారు. సరిగ్గా 
సమయానికి బ్రిటిష్‌ వారి దగ్గర సైన్యం లేదు. హఠాత్తుగా పేష్పాలు 
పూనాను చుట్టుముట్టారు. అసలు బ్రిటిష్‌ వారు అప్పుడు యుద్ధ 
సన్నద్ధులై లేరు సరికదా యుద్ధం జరగుతుందన్న స్పృహలో కూడా లేరు. 
బ్రిటిష్‌ సైన్యాధికారి స్టాంటన్‌ భీమానది ఒడ్డున ప్రయాణిస్తుండగా 
అప్పటికే తిష్టవేసుకుని ఉన్న పేష్వాలు హఠాత్తుగా తిరుగుబాటు చేసారు. 

అప్పటికే పేష్పాల సైనిక బలం 28 వేలు. అందులో 20 వేల అశ్విక 
దళం, ఎనిమిది వేల పదాతి దళం. ఊహించని పరిణామంతో బ్రిటిష్‌ 
వాళ్ళు యుద్ధ విద్యలో ఆరితేరిన మహర్‌ యోధులను ఆశ్రయించారు. 
మహర్‌ రెజిమెంట్‌ బ్రిటిష్‌ సైన్యం కలిస్తే మొత్తం 834 మంది మాత్రమే. 
వీరితో సుమారు 500 మంది పదాతి దళం, 800 మంది అశ్విక దళం, 
మిగతా వాళ్ళు ఫిరంగ్‌ దళం తదితరులు. 


కేవలం 834 మంది, వీరోచితంగా పోరాడి. భీమానదిలో పేష్వారక్తం 
పారించి, శత్రువుల గుండెలను ఖండఖండాలుగా చీల్చి అక్షరాల 28 వేల 
పేష్వాసైన్యాన్ని దారుణంగా మట్టికరిపించారు. ఈ యుద్ధంలో బ్రిటిష్‌ 
వారు గెలవడం కేవలం మహార్‌ సైనికుల వలనే, ఈ విజయ వార్త విని 
ప్రపంచం నివ్వెరపోయింది. చరిత్ర కళ్ళు తేలేసింది. 834 మంది 28వేల 
సైన్యాన్ని ఎలా గెలిచారు. అంతకు ముందు ఇలాటి చరిత్ర లేదు. మహర్‌ 
సైనికులకు మాత్రం ఇదెలా సాధ్యమయ్యింది. అనేది కోటిరూపాయల 
విలువైన ప్రశ్న నిజానికి ఈ ప్రశ్నకు సమాధానం పెద్ద కష్టమేమీ కాదు. 


ఛత్రపతి శివాజీ దగ్గర మంత్రులుగా పనిచేసి, నమ్మక ద్రోహంతో 
మొఘలులకు సమాచారం అందించి శివాజీ కొడుకు శంభాజీ హత్యకు 
కారకులై ఫలితంగా మొఘలులకు సామంతు రాజులయ్యి ఆపై 
దళితులను మూతికి ముంత మొలకు తాటాకులుగా దారుణ 
అవమానాలకు గురిచేసిన పేష్వాలు వేలమంది ఒక్క సారిగా వందల 
మంది మహర్ల చేతులో చిక్కారు. వారిలో కలసి క్రోధం, ఆగ్రహం, 
అవమాన భారం కట్టలు తెంచుకుంది. భీమానది పేష్వారక్త 
సిక్తమయ్యింది. విజయం మహర్లను వరించింది. పేష్వాలకు నాయకత్వం 
వహించిన బాజీరావు-2 లొంగిపోయి తనకు ఆశ్రయం పెన్షన్‌ ఇస్తే 
చాలన్నాడు. ఈ యుద్ధంతో పేష్వారాజ్యం అంతమయ్యింది. ఇది 8వ 
ఆంగ్ల మరాటా యుద్ధంగా చరిత్రలో ప్రసిద్ధి కెక్కింది. తదుపరి ఈ 


విజయానికి చిహ్నంగా ఆ ప్రాంతంలో ట్రిటిష్‌ వాళ్ళు అమరవీరుల 
స్థూపం నిర్మించి ఇది పేష్బాలపై ఆంగ్లేయుల విజయంగా చరిత్ర 
లిఖించారు. కానీ స్థూపం మీద ఉన్న అమరసైనికుల పేర్లు చరిత్రను 
బట్టబయులు చేసాయి. ఆ పేర్లన్నిటి చివర 'నాక్‌”, నార అని రాయబడి 
ఉంది. నాక్‌ అంటే మహర్‌ తప్ప మరొకటి కాకపోవడంతో నిజ చరిత్ర 
వెలుగుచూసి ఇది 'పేష్వాలపై మహర్‌ యోదులి విజయంగా జెండా 
ఎగరేస్తుంది. బాబాసాహెబ్‌ ఈ వీరుకు నివాళులర్పించటానికే ప్రతీ 
సంవత్సరం జనవరి మొదటి తేదీన భీమా కొరేగావ్‌ విశ్శటం 
సంప్రదాయం చేశారు. ఆ సంప్రదాయాన్ని మనమూ కూడా 
కొనసాగిద్దామా మరి. 


నిర్ణయం మీదే 


ఈ ప్రపంచంలోని 75 శాతం మంది ధనవంతులు తెల్లవారురూమున 
నిద్రలేస్తున్న వారే. 
అంబానీ, అజీమ్‌ (ప్రేమ్‌జీ, ఇంద్రా నూయీ... 


అందరూ అపర కుబేరులే. ఒక్కొక్కరి విజయానికి ఒక్కో కారణం. కానీ 
వీళ్లందరిలోనూ ఉండే ఓ లక్షణం ఏంటంటే... తెల్లవారుజామున కోడి 
కూయకముందే వీళ్ల దినచర్య మొదలైపోతుంది. వీళ్లే కాదు... ప్రపంచ 
ధనవంతుల్లో 75 శాతానికి పైగా ఇదే అలవాటు. 

సూర్యుడికి పట్టుబడలేదు : గత యాభై ఏళ్లలో సూర్యుడెప్పుడూ నన్ను 
మంచమ్మీద చూడలేదు”... రిలయన్స్‌ సంస్థల అధినేత ముఖేష్‌ అంబానీ 
తన జీవనశైలి గురించి ప్రస్తావిస్తూ చెప్పిన మాటలివి. రాత్రి పడుకునేసరికి 
ఎంత ఆలస్యమైనా ఐదింటికల్లా ముఖేష్‌ దినచర్య మొదలవుతుంది. 
నిజానికి నాలుగున్నరకే మెలకువ వచ్చినా, నిద్ర మత్తు వదిలించుకునేసరికి 
ఐదవుతుందని చెబుతారాయన. ఐదున్నర నుంచి ఆరున్నర వరకూ జిమ్‌లో 
కసరత్తులు, తరవాత ఓ అరగంట ఈత అతడి వ్యాయామాల్లో భాగాలు. 
తరవాత వార్తాపత్రికలు చదివి, స్నానం, టిఫిన్‌ ముగించుకొని 8. 30కల్లా 
ఆఫీసుకు బయల్దేరతారు. 'చదువుకోకుండా పెట్రోలు బంకులో పనిచేసిన 
మా నాన్నే అంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టిస్తే, విదేశాల్లో చదువుకున్న నేను 
ఇంకెంత పెద్ద వ్యాపారవేత్తను కావాలి? ముసుగుతన్ని పడుకుంటే అది 
సాధ్యం కాదుగా” అంటారాయన. 

పనితోనే మొదలు : ప్రపంచాన్ని శాసిస్తోన్న నాలుగైదు కంపెనీల్లో ఆపిల్‌ 
ఒకటి. కోడి కూయకముందే నిద్రలేచే వ్యాపార దిగ్గజాల్లో ఆపిల్‌ సీయీవో 
టిమ్‌ కుక్‌ కూడా ఒకరు. “ఈ రోజు 45 నిమిషాలు ఎక్కువ విశ్రాంతి 
దొరికింది. 480కు నిద్రలేచా”... టిమ్‌ కుక్‌ ఇటీవల చేసిన ట్వీట్లలో 
ఒకటిది. నాలుగున్నరకల్లా టిమ్‌ నుంచి సంస్థలోని సీనియర్‌ ఉద్యోగులకు 
ఈమెయిళ్లు వెళ్లిపోతాయట. 3.80-4 మధ్య నిద్ర లేచే టిమ్‌ వెంటనే ఆ 
రోజు పని ప్రణాళికనూ, ముఖ్య విషయాలనూ ఉద్యోగులకు 
తెలియజేయడానికే (ప్రాధాన్యమిస్తారు. తరవాత ఇతర దేశాల్లోని ఆపిల్‌ 
సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లకు ఫోన్‌చేసి ముఖ్యవిషయాలేమైనా ఉంటే 
చర్చిస్తారు. ఐదింటికల్లా జిమ్‌లో వాలిపోతారు. “ఆఫీసులో బాయ్‌ కంటే 
ముందు నేనుండటమే నాకిష్టం. ఉద్యోగిగా చేరినప్పట్నుంచీ సీయీవో 
అయ్యాక కూడా ఆ అలవాటు వదల్లేదు” అంటారు టిమ్‌. 


రకర ర రా! 


అది అదృష్టం : 'నిద్ర దేవుడు మనిషికిచ్చిన వరాల్లో ఒకటంటారు. నా 
విషయంలో మాత్రం అది మరచిపోయాడు అంటారు పెప్సికో అధినేత్రి 
ఇంద్రా నూయీ. వ్యాపారంలో ఎన్ని విజయాలు సాధించినా నిద్రపైన తాను 
సాధించిన విజయం మాత్రం అపూర్వం అంటారామె. “యేల్‌ 
యూనివర్సిటీలో చదువుకునేప్పుడు అర్ధరాత్రి నుంచి ఉదయం ఐదింటి 
దాకా రిసెప్పనిస్టుగా పనిచేసేదాన్ని ఆ తరవాత వెళ్లి పడుకున్నా సరిగ్గా 
నిద్రపట్టేది కాదు. ముగ్గురు పిల్లలు పుట్టాక ఎక్కువసేపు నిద్రపోయే 
అవకాశం ఉండేది కాదు. అలా క్రమంగా తక్కువ నిద్రకు అలవాటు 
పడిపోయా” అని చెబుతారు. ఉదయం నాలుగింటికల్లా నిద్రలేచే నూయీ 
ఏడింటికల్లా ఆఫీసులో ఉంటారు. “ఎన్నో ఏళ్లుగా రోజూ నాలుగ్గంటలే 
నిద్రపోవడం అలవాటైంది. మొదట్లో నిద్రపట్టకపోవడం అనారోగ్యం 
అనుకున్నా కానీ త్వరగా నిద్రలేవగలగడం అదృష్టం అని తరవాత 
అర్థమైంది” అంటారు నూయీ. 


సిబ్బందికంటేముందే : 'సిస్కో మోటరోలా లాంటి సంస్థలకు పీఈవోగా 
పనిచేసిన వ్యాపార దిగ్గజం పద్మశ్రీ వారియర్‌ కూడా వేకువ పక్షే 
ఖచ్చితంగా నాలుగున్నరకల్లా నిద్రలేవడం ఆవిడకు అలవాటు. లేవగానే 
వ్యాయామం కంటే వ్యాపారానికే ప్రాధాన్యమిస్తారు. గంటసేపు మెయిళ్లు 
చూసుకొని జవాబివ్వాల్సిన వాటికి ఇచ్చేస్తారు. కాసేపు పత్రికలు చదివాక 
వ్యాయామానికి అరగంట సమయం కేటాయిస్తారు. తరవాత కొడుకు 
కర్ణను స్కూల్‌కు తయారు చేసి తానూ ఆఫీసుకు బయల్దేరతారు. సిబ్బంది 
కంటే ముందుగా ఎన్నో ఏళ్లుగా 8.30కల్లా ఆఫీసులో ఉండటం తన 
విజయ రహస్యాల్లో ఒకటంటారు వారియర్‌. 


విజయ రహస్యం : “అందరికంటే రెండు గంటలు ముందు నిద్రలేచే 
అలవాటుంటే, ఏడాదిలో అందరికంటే ఓ నెల ఎక్కువ బతికినట్టే'... విప్రో 
వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌జీ నమ్మి ఆచరించే సిద్ధాంతం ఇది. 
తెల్లవారుజాము 4. 30కల్లా బెంగళూరులోని (ప్రేమ్‌జీ బంగళాలో దీపాలు 
వెలుగుతాయి. వేడివేడి కాఫీతో ప్రేమ్‌జీ దినచర్య మొదలవుతుంది. నాలుగు 
ఖండాల్లోని విప్రో మేనేజర్లతో ఈమెయిళ్ల సంప్రదింపులు, కాల్స్‌తో 
ఐదింటికల్లా ఆఫీసుపని మొదలవుతుంది. సూర్యుడు నడినెత్తి మీదకు 
వచ్చేప్పటికే ప్రేమ్‌జీ ఏడుగంటలు పనిచేసి ఉంటారు. అంత సామ్రాజ్యం 
సృష్టించాలంటే ఆ మాత్రం శ్రమ ఉండాల్సిందే కదా. 


( ఇక నిర్ణయం మీదే, నిద్ర ఎప్పుడు లేవాలో) 





15 | జనవరి, 2021 + (శ్రుజొ మశిపూస మాసపత్రిక 


నేన వెళ్లి ఇప్పటికే నాలుగు రోజులైంది గదా!. 
నాకు మొబైల్‌ లేదు. ఫోన్‌ చేద్దామని 
మనింట్లోకి చూసాను. ప్యాడ్‌, పేపర్‌ 
కన్పించాయి. పక్ష్మనే పెన్‌ కూడా ఉంది. నా 
మదిలోని మాటల్ని మీకు చెప్పుకుందామని లేఖ 
రాస్తున్నాను. ఒకసారి గతంలోకి వెళ్లి రాత 
కొనసాగించుతున్నా ఏమీ అనుకోకండి. 


దాదాపు మూడు నెలల క్రితం, నాకు బాగా జ్వరం వచ్చింది. డోలో- 650 
టాబ్లెట్‌ వేసుకున్నాను. జ్వరం తగ్గింది కానీ తెరలు తెరలుగా దగ్గు వస్తుంది. 
ఆయాసంతో రొప్పుతున్నాను. 

క..రో..నా.. కావచ్చుననే ఊహరాగానే ఒళ్లు జలదరించింది. పరిస్థితి 
విషమించేసరికి ఒక పెద్ద హాస్పిటల్‌ తీసుకువెళ్లారు. చాలా అద్భుతంగా 
ఉంది. హాస్పిటల్‌ బిల్డింగ్‌. ఇందులో చేరితే బాగుండు అన్పించింది. 
లోపలికెళ్లాక టెస్టులు అవీ ఇవీ చేసి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు డాక్టర్లు, 
చేరాలని అనుకున్నదే నిజమైంది. ఊపిరితిత్తుల్లో 80 శాతం ఇన్‌ఫెక్షన్‌ 
ఉందట. అమ్మో! “ఇన్‌పేషెంట్‌గా అడ్మిట్‌ కావాలి. వెంటనే ట్రీట్మెంట్‌ స్టార్ట్‌ 
చేయాల్సిందే. లంగ్స్‌లో బాగా ఇన్‌ఫెక్షన్‌ ఉంది. భయపడనక్షర్లేదు. 
మేమున్నాంగా కేర్‌ తీసుకోవటానికి” భరోసా ఇచ్చాడు డాక్టర్‌. కౌంటర్‌ వద్దకెళ్లి 
మా అబ్బాయి లక్షరూపాయలు అడ్వాన్స్‌ కూడా పేచేశాడు. 


నాకు కోవిడ్‌ సూట్‌ వేసి బెడ్‌ దగ్గరకు తీసుకెళ్లి పడుకోబెట్టారు. లోపలికి 
మనవాళ్లను ఎవ్వరినీ రానివ్వలేదు. 


కొన్ని పిల్స్‌ మింగించాక, ఇంజక్షన్‌ కూడా చేశాడు. ముఖానికి ఆక్సిజన్‌ 
మాస్క్‌ తగిలించి” హాయిగా విశ్రాంతి తీస్కోందని చెప్పి వెళ్లిపోయారు. 

మా వార్డులో నాలాంటి పేషంట్స్‌ హాయిగా పడుకొని ఉన్నారు. మా 
రూమ్‌లో వారిని చూడడానికి కేర్‌టేకర్‌ను పెట్టారు. దాదాపు మత్తులోకి 
వెళ్ళిపోయాను. మంచి ఆక్సిజన్‌ కూడా అందటంతో హాయిగా నిద్రపట్టింది. 
కళ్లు తెరిసేసరికి నిర్మానుష్యంగా ఉంది. మాట్లాడదామన్నా నరమానవుడు 
లేడు. ఈ టైమ్‌కు మా అబ్బాయి ఆఫీసులో ఉండొచ్చు. మా! ఆవిడ హాయిగా 
మనవరాలితో ఆడుకుంటూందేమో! 


ఎన్ని గంటలైందో ఎన్ని రోజులైందో ఏమీ తెలియటం లేదు. అకస్మాత్‌గా 
ఆయాసం వచ్చింది. తట్టుకోలేకపోతున్నాను. శ్వాస రావటం లేదు. అమ్మా! 
అనుకున్నాను. కేర్‌ టేకర్‌ డాక్టర్‌కు ఇన్ఫామ్‌ చేసింది. డాక్టర్‌ బృందం గబగబా 
వచ్చి ఏదో ఇంట్రావీనస్‌ ఇంజక్షన్‌ చేశారు. మగతగా ఉంది. 
ఊపిరాడుతున్నది. మాస్స్‌లోని ఆక్సిజన్‌ను బాగా పీల్చుకుంటున్నాను.. 


మత్తులో కూడా డాక్టర్ల మాటలు వినిపిస్తున్నాయి. “ఫ్లైమ్‌ బాగా చేరింది. 
పైప్‌తో తీసేద్దాం” ఏదో గుచ్చుతున్న నొప్పి * అయ్యో! ఇదేంబాధరా” 
అనుకుంటున్నాను. ఊపిరితిత్తుల్లో ఏదో... ముక్కు ద్వారా పైప్‌వేశారు. 
వెంటిలేటర్‌ పెట్టారు. ఇంతకంటే చచ్చిపోతే బాగుండురాదేవుడా! 

కళ్లు తెరిచే సరికి డాక్టర్‌, వీడియోకాల్‌ ద్వారా గది బయట నిల్చున్న మా 
అబ్బాయిని చూపించాడు. వాడి కళ్లనిండా నీళ్లు “నాన్నా ఎట్లా ఉంది” కంఠం 
దగ్గదంగా వినిపించింది. 


ఎస్‌.సంపత్‌ కుమార్‌ శ్రీవత్స, 
కరీంనగర్‌ 
సెల్‌ : 9346435123 





“ఇప్పుడు బాగుందిరా! ఊపిరి బాగానే అడుతున్నది. పాప 
ఆడుకుంటుందా? మాట్లాడితే నామాటలు నాకే వినిపిస్తున్నట్లుగా అన్పిస్తుంది. 


టెజా మణిపూస మాసపత్రిక శా జనవరి, 2021 | 16 


ఆత్మరాసిన లేఖ 


ఇంజక్షన్‌ చేసి ఆక్సిజన్‌ మాస్క్‌ సరి చేసి వెళ్లిపోయింది. దాక్టర్‌. 

ఏమీ తోచటం లేదు. నా శ్వాస నాకే వినిపిస్తున్నది. చేతికి గ్లూకోజ్‌ పెట్టారు 
కదా! కదిలించవద్దు, తినటం, పడుకోవటం తప్ప మరేం లేదు. అబ్బా! 
వీపంతా పట్టేసినట్టుంది. కాస్త నెమ్మదిగా అటూఇటూ కదిలి మళ్లీ 
పడుకున్నాను. 

ఏదో పెద్ద శబ్దం. కళ్లు తిప్పి చూసేసరికి ఒక పేషంట్‌ బెడ్‌ మీదనుండి జారి 
కిందపడి గిలగిలా కొట్టుకోవటం కన్పించింది. హాస్పిటల్‌ స్టాఫ్‌ వచ్చి ఆ 
పేషెంటును స్టెచ్చర్‌ పైన తీసుకెళ్లారు... 

ఆ బెడ్‌ ఖాళీగా ఉండిపోయింది. అంటే పేషంట్‌ పని గోవిందా అయింది. 
నిద్ర రావటం లేదు. ఇంజక్షన్లతో తూట్లు పొడుస్తున్నారు. మూత్రంలో 
విపరీతమైన మంట. నడుంనొప్పి, పదిహేను రోజులైనట్టుంది. 


కేర్‌టేకర్‌ వెళ్ళి డాక్టర్‌ను తీసుకొచ్చింది. ఏదో మెడిసిన్‌ ఇచ్చారు. వారి 
మాటలు గుసగుసల్లా.. వినబడ్తున్నాయి. 


మన మెడిసిన్‌కు తను రెస్పాండ్‌ అవటం లేదు. సరికదా! కిడ్నీ ఫంక్షన్‌ 
దెబ్బతిన్నది, “డయాలిసిస్‌ చేయాల్సిందే డాక్టర్‌! ఐసోలేషన్‌కు షిఫ్ట్‌ చేయండి” 
మణికట్టు వద్ద ఏదో కట్‌ చేసి పెట్టారు. అదోనొప్పి అరవకుండా ఆక్సిజన్‌ 
మాస్మోటి, నిరంతరం బాధ తట్టుకోక తప్పటం లేదు. కళ్లు తెరిచేటప్పటికి 
ఒక్కడినే ఉన్నాను. మిగిలిన పేషెంట్లు ఎవ్వరూలేరు. మా అబ్బాయి రావటం, 
వీడియోకాల్‌లో మాట్లాడటంతో _ పరిస్థితి తెలుస్తున్నది. “నాన్నా! 
భయపడకండి. స్పెషల్‌ ఐసియులోకి షిఫ్ట్‌ చేశారు. బ్లడ్‌ ప్లాజ్మా ఎక్కిస్తున్నారు. 
బాగవుతారు నాన్నా!”, 

ఆ విధంగా రెండు నెలలు ఒంటరి పోరాటంతో గడిచిపోయాయి. భయం, 
ఆందోళన ఒకటేంటి అన్ని ఆలోచనలు తరుముకొస్తున్నాయి. 


ఒక రోజు జననాంగాల కింద భాగాన్ని పరిశీలించిన డాక్టర్లు టెస్టికల్స్‌ బాగా 
ఇన్‌ ఫెక్ట్‌ అయ్యాయి. పూర్తిగా తీసేయ్యాల్సిందేమరి. ఇవ్వాళ రేపు మెడిసిన్స్‌ 
ఇచ్చి చూద్దాం. రెండ్రోజుల తర్వాత సర్జరీ షాన్‌ చేద్దాం” అన్నారు. మా 
అబ్బాయి ఐసీయు బయట దీనంగా నిల్చున్నాడు. పాపం. 

నిద్రకానినిద్ర, వింత డ్రెస్సులతో చుట్టూ దేవతల్లా తిరుగుతున్నారు. ముక్కూ 
నోరూ అన్నీ మూసేసినా చెవులు వినబడ్తున్నాయికదా! ఇదేం అదృష్టమో? 
“పేషెంట్‌ ఈజ్‌ ఓకే. నీడ్‌నాట్‌ టు గోఫర్‌ సర్జరీ. ఈజ్‌ రెస్పాండింగ్‌ టు 
మెడిసిన్‌.” ఎక్కడ కోస్తున్నారో తెలియదు. ఏం చేస్తున్నారో తెలియదు. నా 
శరీరాన్ని వీళ్లచేతుల్లో పెట్టేశారు. ఏడ్వలేను, నవ్వలేను, మాట్లాడటం 
మరిచిపోయాను. 

ఒక రోజు రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు షిఫ్ట్‌ చేశారు. అక్కడా ఇదేకథ. కాని 
మా ఆవిడ నా దగ్గరే ఉంటున్నది. “ఏమండీ! ఇవ్వాళ మనమ్మాయి రమ్య 
అమెరికా నుండి రాబోతుంది.” 


ఓహ్‌” చెప్పరాని ఆనందం. జెను నా చిట్టితల్లీ రమ్య వచ్చింది. దాన్ని 
చూసినాక బతకాలనే ఆశపోడసూపింది. రమ్య కొద్ది రోజులు ఇక్కడే ఉంది. 
తిరిగి అమెరికాకు వెళ్ళిపోయింది. 


దాదాపు పది రోజులు కుటుంబసభ్యులు వచ్చి వెళ్లటంతో చెప్పరాని 
సంతోషంగా ఉంది బాధలన్నీ మరిచిపోయాను. కొద్ది రోజులు వెంటిలేటర్స్‌ 
లేకుండా ఉన్నాను. నన్ను ఆకస్మత్తుగా హాస్పిటల్‌కు షిఫ్ట్‌ చేశారు. మళ్లీ ఒంటరి 
నరకం మొదలైంది. చేతులకు బంధనాలు, గొంతుకు వెంటిలేటర్‌ పైపు, 


ముక్కులోకి పైపు. పదిహేను రోజులు వింత ప్రపంచంలో ఊపిరాడక నరకం. 
ఇదేం ఆలోచన? నరకం అనుకుంటున్నానేంటి? 

హుమ్‌... గట్టిగా మూలిగాను. గుండె, ఊపిరితిత్తులను పిసికేస్తున్న బాధ. 
ఎవరో ముట్టుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఓహ్‌ ! ఇదేంటి శరీరంలో ఏ బాధ 
లేకుండా పోయిందేమిటి క్షణంలో? తేలిగ్గా, గాలిలో తేలిపోతున్నట్టుగా 
హాయిగా ఉంది. గుండెల్లో మంట లేదు. ఊపిరితిత్తులు గడ్డకట్టుకుపోయిన 
భావన లేదు. సూదులుగుచ్చిన నొప్పులూ లేవు. శ్వాస ఆడటం, 
ఆడకపోవటాలులేవు. ఏమిటీ విచిత్రమైన స్వేచ్చ. అమ్మానాన్న పిలుస్తున్నారు. 
ఇక నాకే ట్రీట్మెంట్‌ అక్కర్లేదు. ఏ నరకబాధలూలేవు. 


అయ్యో అదేంటి? నా శరీరాన్ని (స్టెచ్చర్‌ మీద పడుకోబెట్టి బయటకు 


ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్‌ ఆర్టీసీ) ప్రజా రవాణా సంస్థ 
(టీటీడీలో విలీనమైందన్న ఉద్యోగుల ఆనందం ఆవిరైపోయింది. విలీనం 
వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందని భావించిన ఉద్యోగులు నేడు 
కోల్పోయిన వాటిని తలచుకుని ఆవేదనకు గురవుతున్నారు. పాలకుల 
ఆటలో తాము పావులుగా మారిపోయామన్న భావనలో ఆర్టీసీ ఉద్యోగ, 
కార్మికులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరే గానీ, పీట్రీడ్సీ 
ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ ఉద్యోగులు అంతకు ముందు ఉన్న 
సదుపాయాలను కూడా కోల్పోయి, అభద్రతాభావానికి గురవుతున్నారు. 
కృష్ణా రీజియన్‌ పరిధిలో ఆరు వేలకు పైగా ఉద్యోగులు ప్రతి రోజూ తమ 
దుస్థితిని తలచుకుని ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు 
ప్రభుత్వంలో విలీనాన్ని కోరుకోవడానికి రెండు ముఖ్యమైన 
కారణాలున్నాయి. పాత పెన్షన్‌ను అందుకోవటం ద్వారా మలి దశలో 
భద్రత ఉంటుందన్నది ఒక కారణంకాగా, ఉద్యోగ భద్రత ఉంటుందనేది 
రెండోది. అందుకే వారంతా విలీనాన్ని బలంగా కోరుకున్నారు. ప్రభుత్వ 
రంగ సంస్థలు ప్రభుత్వంలో విలీనమైతే అదనపు ప్రయోజనాలు 
పొందుతామన్న ఆశతో విలీనాన్ని బలంగా కోరుకున్నారు. తీరా చూస్తే, 
విలీనంతో అంతకు ముందు ఉన్న ప్రయోజనాలు కూడా లేకుండా 
పోయాయి. కొత్తగా వచ్చింది కూడా ఏమీ లేదు. ఇటీవల కరోనా 
కారణంగా రీజియన్‌లోని ఆర్టీసీ ఉద్యోగులు పలువురు మరణించారు. 
“ఆర్టీసీలో ఇలా మరణించిన వారి కుటుంబాలకు సంస్థాగతంగా ఆర్థిక 
సాయం అందేది. ఆర్టీసీని కాకుండా, కేవలం ఉద్యోగులను మాత్రమే 
ప్రభుత్వంలో విలీనం చేయడంతో, సాంకేతిక సమస్యలు విలీనమైన 
ఉద్యోగులకు శాపాలుగా మారుతున్నాయి. వీటిపై ప్రభుత్వం బాధ్యత 
లేనట్టు వ్యవహరిస్తోంది. కొవిడ్‌ వల్ల చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగుల 
కుటుంబాలు అనుభవిస్తున్న ఆందోళన ఇప్పుడు అంతా, ఇంతా కాదు. 
ప్రజా రవాణా సంస్థ (పీటీడీ) తరపున ఎలాంటి సెటిల్‌మెంట్స్‌ 
జరగకపోవటంతో వారి కుటుంబాలకు పూట గడవని పరిస్థితులు 
నెలకొన్నాయి. పాత పెన్షన్‌ విధానం అమలవుతుందనుకుంటే.. అది కూడా 
అమలు కావటం లేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చెందటం 
ద్వారా ప్రయోజనం పొందలేకపోతున్నామన్న భావనలో ఉద్యోగులు 


జ 


తీసుకెళ్లారు. నా భార్య, మా అబ్బాయి అంతా గుమిగూడినారు. ఒకేసారి 
గొల్లుమన్నారు. “నాదేహం నాకే కనబడుతుంది. అంటే నేను నా శరీరం 
నుండి విడిపోయానా? అరవై ఆరేళ్ల బంధం తీరిపోయిందా? ఎన్ని బాధల 
నుండి విముక్తి దొరికింది. నా దేహాన్ని పాడెమీద పెట్టి ఏవో మంత్రాలు 
చదువుతున్నారు. మెల్లెగా ఎత్తి స్మశానానికి తీసుకెళ్లారు. మా అబ్బాయి 
“నాన్నా! నాన్నా! నాన్నా” అని అరుస్తుంటే అక్కున చేర్చుకుని ఓదార్పాలని 
ఉంది. కానీ ఏ ఒక్కరినీ తాకలేకపోతున్నా. నా శరీరాన్ని జాగ్రత్తగా చితిమీద 
పడుకోబెట్టి నిప్పంటించారు. అందరి రోదనలు వినిపిస్తున్నాయి. నా ఎదుటే 
నా దేహం మంటలకు ఆహుతైపోయింది. మూడు నెలలు పడిన బాధలకు 
మోక్షం లభించింది. బంధాల్ని బాధల్ని అనుబంధాల్ని తెంచుకుని వెళు 
న్నాను, ఐనా గాలిలో మీ చుట్టూ తిరుగుతూ ఉంటాను. బ్రతకాలని ఉన్నా 
(బ్రతక లేకపోయాను. వెళ్లాలని ఉన్నా బంధాలు వెళ్లనీయటం లేదు. 


చై 


ఉన్నారు. పీటీడీ ఉద్యోగులకు ఇంకా సర్వీస్‌ రూల్స్‌ అమల్లోకి రాలేదు. ఈ 
సర్వీస్‌ రూల్స్‌ అమల్లోకి రావటానికి ఇంకా ఎంత సమయం పడుతుందో 
తెలియదు. పోనీ అప్పటి వరకు ఆర్టీసీ సర్వీస్‌ రూల్స్‌ను అమలు 
పరుస్తున్నారా అంటే అదీ లేదు. ఆర్టీసీలో ఉద్యోగులుగా ఉన్నప్పుడు 
అందరికీ అపరిమిత వైద్య సహాయం అందేది. ప్రభుత్వంలో విలీనం 
కావటం ద్వారా పరిమితి ఏర్పడింది. కిడ్నీ మార్పిడి, లివర్‌ మార్చిడి, 
డయాలసిస్‌, క్యాన్సర్‌ తదితర దీరకాల వ్యాధులకు రూ.5 లక్షల సీలింగ్‌ 
దాటిపోయిందని, ఆ తర్వాత మంజూరు చేయడం లేదు. దీంతో డబ్బులు 
పెట్టి వైద్యం చేయించుకోలేపోతున్నారు. దీంతో పీటీడీ ఉద్యోగులు ఆర్టీసీలో 
గతంలో ఉన్న పరిమితి లేని సేవలను కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
పదోన్నతులూ లేవుదీనికి తోడు అన్ని స్థాయిల్లో పదోన్నతులు 
నిలిపివేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో పదోన్నతులు 
పొందేందుకు అర్హులైన ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అన్ని 


కేటగిరీల్లోనూ ప్రమోషన్లను అమలు చేయాలని ఉద్యోగులు ఇప్పుడు 


గొంతెత్తుతున్నారు. లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ దూరంప్రభుత్వ ఉద్యోగులుగా 
మార్చు చేసినా, ఆర్టీసీలో పని స్వభావం ఒకటే. సిబ్బంది మీద క్రమశిక్షణా 
చర్యల కేసులను లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ తీసుకోవటం లేదు. గతంలో 
ఇండస్ట్రీస్‌ యాక్ట్‌ పరిధిలో ఉండటం వల్ల కేసులను తీసుకునేవారమని 
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులుగా మారటం వల్ల తీసుకోవటం లేదని 
చెబుతుండడం వల్ల వారికి అన్యాయం జరుగుతోంది. విలీనం తర్వాత 
డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది పోస్టులు భర్తీ అవుతాయనుకుంటే 
ఇప్పటి వరకు ఖాళీల భర్తీకి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. డబుల్‌ వర్క్‌ 
తగ్గుతుందని భావించారు. ప్రభుత్వ ఉద్యోగులకు అమలులో ఉన్న ప్రత్యేక 
సెలవలు, సౌకర్యాలను పీటీడీ మహిళా ఉద్యోగులు అందుకోలేకపోతున్నారు. 
ఏప్రిల్‌ 1, 2017 నుంచి ఫిబ్రవరి 28, 2019 వరకు పదవీ విరమణ 
పొందిన ఉద్యోగులకు 2017 మే నెల వేతన సవరణ అమలు 
చేయకపోవటం వల్ల వారికి పెన్షన్‌ చాలా తక్కువ వస్తోంది. వేతన సవరణ 
అమలు చేయటం ద్వారా వారికి రావలసిన వేతన బకాయిలు, 
ఎన్‌క్యాష్‌మెంట్‌ డిఫరెన్స్‌, గ్రాట్యుటీ చెల్లింపులు చేయటానికి అవకాశం 
కలుగుతుంది. ఇవి చెప్పుకోవటానికి పైకి కనిపించే ప్రధాన విషయాలు. 


సూక్ష్మంగా ఇంకా అనేక సమస్యలు పీట్రీడ్సీ ఉద్యోగులను వెన్నాడుతున్నాయి. 





17 | జనవరి, 2021 ఉ (ట్రజొ మణిపూస మాసపత్రిక 


పాత్రికేయ దిగ్గిజర-నిలువెత్తు సం౦పాసీకీ దిగ్గిజర! 
క్రీశ శే. పోత్తూరి “వేంకటేశ్వర రావు గారు (నివాళి అల 


లీనియర్‌ జర్నలిస్టు, ప్రముఖ రచయిత, 
పౌరహక్కుల ఉద్యమ స్ఫూర్తి దాత, ఆంధ్రప్రభ 
దిన, వార పత్రికల సంపాదకులు పొత్తూరి 
వెంకటేశ్వర రావు గారు (86) మార్చి 5వ తేదీన ॥ 
పరమపదించారన్న వార్త నన్నే కాదు, తెలుగు 
జర్నలిజం లోకాన్నే ఎంతగానో కలవర పరిచింది. శీ 
అంతకుముందే విశాలాంధ్ర మాజీ ఎడిటర్‌ | = 
సి.రాఘవాచారి గారు (27-10-2019) కాలధర్మం క 
చెందారన్న వార్తను జీర్ణించుకోకముందే, అయిదు 
నెలల తర్వాతే పోత్తూరి వారు పోవడం పాత్రికేయ 
రంగానికి తీరని లోటే. పొత్తూరి వారితో నాకు ' 
వారితో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. 
నేను ఆంధ్రప్రభకు రూరల్‌ కంట్రిబ్యూటర్‌గా 
(రిపోర్టర్‌గా) ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వేములవాడ క 
టౌన్‌ నుండి వారి సంపాదకత్వంలో పనిచేశాను. = 
నేను వారిని హైదరాబాద్‌కు వెళ్ళి కలిసి 
అడిగినపుడు కాదనకుండా, ఒక చిరునవ్వు నవ్వి, 
నన్ను (కంట్రిబ్యూటర్‌) రిపోర్టర్‌గా 
నియమించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వారు 


ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు. దాదాపు ఆరు దశాబ్దాల సుధీర్హ 


పాత్రికేయరంగం వారిది. వారి జర్నలిజం- వ్యక్తిగత జీవితం రెండు 
అపూర్వాలే. వారి పాత్రికేయ జీవిత రంగ చరిత్రే నేటి పత్రికా రంగానికి ఒక 
చుక్కాని లాంటిది. వారి సంపూర్ణ జీవితమే ఒక గొప్పది. మానవీయ 
విలువలతో కూడుకొన్నది. అనిర్వచనీయమైనది. ఆదర్శనీయమైనది. నీతీ, 
నిజాయితీ, సమన్యాయం వంటి ఉన్నత ప్రమాణాలతో వెల్లివిరిసింది. ఉమ్మడి 
రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ అభివృద్ధికి వారు ప్రగతి బాటలు వేశారు. తొలుత 
ఆంధ్రజనతాలో తదుపరి ఆంధ్రభూమి, ఈనాడు, ఉదయం తదితర 
పత్రికలలో పనిచేశారు. 


తెలంగాణా. ప్రత్యేక రాష్ట మలి ఉద్యమానికి వారు సంపూర్తిగా తమ 
మద్దతును ముందే ప్రకటించి, తెలంగాణా (ప్రజలకు, ఉద్యమకారులకు 
ఆరాధ్యులయ్యారు. కెసీ ఆర్‌, జగన్‌ రెండు ఉభయ రాష్ట్రాల సారథులు వారి 
మృతికి సంతాప సందేశాలు వెలిబుచ్చారు. మలి ఉద్యమ కాలంలో 
తెలంగాణా ఉద్యమనేతలకు స్ఫూర్తి దాతగా నిలిచారు. ఇదే సంవత్సరం మార్చి 
5న వారు కన్నుమూశారు. వారి మరణ వార్తను జీర్ణీంచుకోలేని పత్రికారంగం 
ఎంతో స్పందించింది. ప్రింట్‌, ఎలక్ష్ఞానిక్‌ మీడియాల్లో వారి గూర్చిన వార్తలు, 
వ్యాసాలు, ఇంటర్వ్యూలు వరదల్లా వచ్చాయి. కరోనా మహమ్మారి ప్రారంభ 
సమయమైనా, కరోనా వార్తల ప్రవాహ ఒత్తిడి ఉన్నా పొత్తూరి వారి 
పత్రికారంగ సేవలను తెలుగు పత్రికలు హత్తుకున్నాయి, ఎత్తుకున్నాయి. పెద్ద 
ఎత్తున రాశాయి. వారు లేరన్న నిజం తెలిసి, తెలుగు పత్రికా రంగమే కాక 
జాతీయ పత్రికా రంగమే చలించి పోయింది. నిజంగా చెప్పాలంటే వారు 
తెలుగు ప్రాత్రికేయ రంగానికి రుషితుల్యులు, ఒక పెద్ద దిక్కులా నిలిచారు. 
భావి ప్రాత్రికేయ తరానికి ఒక మార్దదర్శిగా నిలిచారు. నిజంగా చెప్పాలంటే 


(టెజా మణిపూస మాసపత్రిక ఫి జనవరి, 2021 | 18 


సంకేపల్లి నాగేంద్రశర్మ, సీనియర జర్నలిస్ట్‌ 





వారు ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు సరిహద్దు గాంధీలా నిలిచారు. విభక్త 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడ్డాక, అమరావతిలో అప్పటి సీఎం చంద్రబాబు 
నాయుడి చేత అమరావతి రాజధాని నిర్మాత వాసిరెడ్డినాయుడి పేరిట రాసిన 
పుస్తకాన్ని ఆవిష్మరింపజేశారు. 

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఆసుపత్రిలో ఫిబ్రవరి 7వ తేదీ నుండి 
చికిత్స పొందుతూ, తుదిశ్వాస విడిచి పోయే మూడు రోజుల ముందు సొంత 
ఇంటికి తరలించబడ్డారు. మాసాబ్‌ట్యాంక్‌ సమీపంలోని శాంతినగర్‌ కాలనీలో 
వారు నివాసం ఉండేవారు. మా చిన్నాన్న కీ.శే. సంకేపల్లి చంద్రశేఖర్‌ రావు 
గారు విజయనగర్‌ కాలనీలో నివాసం ఉండటం వల్ల, నేను హైదరాబాద్‌ కు 
వచ్చినపుడల్లా వారిని ఆఫీస్‌లోనో, లేక వారి సొంత ఇంటిలోనో (పొట్టి 
శ్రీరాములు నగర్‌ )కలిసేవాన్ని, నేను అప్పుడు 29 ఏండ్ల కుర్రాడిని. ఇప్పుడు 
61 సంవత్సరాలు. సాహితీ కిరణం ఎడిటర్‌ పొత్తూరి సుబ్బారావు గారు వారికి 
సొంత బాబాయి అవుతారని నాకు తెలవదు, ఎందుకంటే ఇంటి పేరు ఒకటే 
కావడం, సాహితీ కిరణం ఏప్రిల్‌ సంచికలో ప్రత్యేక వ్యాసాలతో రావడం, వారి 
సంపాదకీయం చూస్తే, వారి నిలువెత్తు సౌశీల్య సంపదలు 
ఆవిష్కరించబడ్డాయి. ఒక నూతనోత్తేజం వెల్లి విరిసింది. నేటి కాలపు తెలుగు 
పత్రికా రంగానికి వారు ఒక విశ్వరూపంగా నిలిచారు. ఒక 
బాధ్యతాయుతమైన సంపాదకుడు ఎలా వ్యవహరించాలో వారిని చూస్తే, ఈ 
తరానికి అవగాహన అవుతుంది. పౌరహక్కులు, విప్లవ వార్తలకు కూడా 
సముచిత స్థానం ఇస్తుండేవారు. 

పొత్తూరి వెంకటేశ్వర రావు గారు నిరాడంబరులు, చక్కటి తెలుగు సంస్కృతి, 
భాషా స్ఫురద్రూఫం. ధోతి, కుర్తా షర్టు, ఖండువా వేసుకొనే వారు. 
సునయనాలు వారి అందాన్ని ద్విగుణీకృతం చేశాయి. నేను ఆంధ్రప్రభ 


హైదరాబాద్‌ కార్యాలయానికి వెళ్ళినపుడు, రేకుల పెడ్స్‌లలో ఉండేది. కొత్తగా 
విజయవాడ నుండి హైదరాబాద్‌కు కొత్తగా ఎడిషన్‌ అప్పుడే వచ్చింది. 
దోమలగూడా బస్తీలో ఆంధ్రప్రభ కార్యాలయం ఉండేది. అప్పటి ఖైరతాబాద్‌ 
ఎమ్మెల్యే పి. జనార్ధనరెడ్డి గారి ఇల్లు దాటుకుంటూ, సన్నపు సందుల్లో నుండి 
నేరుగా వెలితే, తళతళ్‌ మెరుస్తూ, ఆంధ్రప్రభ కార్యాలయం బోర్డు కనపడేది. 
మరో పక్కన ప్రింటింగ్‌ విభాగం ఉండేది. అప్పుడప్పుడే ఆల్పాబేట్స్‌ 
మ్యాన్యువల్‌ కంఫోజింగ్‌ పోయి, రోటరీ ప్రింటింగ్‌ మిషన్లు రంగ ప్రవేశం 
చేశాయి. ప్రింటింగ్‌ సెక్షన్‌లో అనేక మార్పులు వస్తుండేవి. న్యూస్‌ ప్రింట్‌ 
వారి హయాంలోనే తెల్ల పేపర్ల మీద అచ్చు అవుతుండేది. ఈనాడు పత్రిక 
ప్రారంభమై, విస్తరించి, లార్డెస్ట్‌ సర్కులేషన్‌ టైటిల్‌ ఆంధ్రప్రభ నుండి 
లాగేసుకొంది. అప్పుడు ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఆంధ్రపత్రిక, ఈనాడు 
పత్రికలు వస్తుండేవి. అప్పటి సంపాదకులు గౌరవ ప్రదంగా కనిపించేవారు. 
నీతి నిజాయితీ మూటల సంపాధనాపరులుగా కనిపించేవారు. 


హైదరాబాద్‌ ఆంధ్రప్రభ దిన, వార పత్రికలకు ఆ షెడ్‌లోనే రెండు 
చాంబర్‌లు ఉండేవి. ప్రభ వీక్లికి ఎల్లోరాగారు అసిస్టెంట్‌ ఎడిటర్‌గా 
ఉండేవారు. వార్తా విభాగపు కుర్చీల్లో కూర్చుని రచనల పరిశీలనల్లో మునిగి 
పోయి ఉండేవారు. మా గ్రామీణ వార్తలు పెద్ద వయస్సు కల రాఘవ అనే 
పండితుడు చూస్తుండేవారు. పిఎన్‌.స్వామి, కల్లూరి భాస్మరం, నండూరి విఠల్‌ 
వంటి వారు ఉప సంపాదక వర్గంలో ఉండేవారు. దేవులపల్లి అమర్‌ బ్యూరోగా 
పనిచేస్తుండేడి వారు. హైదరాబాద్‌ డేట్‌ లైన్‌ రాస్తుండేవారు. పండితారాధ్యుల 
నాగేశ్వర రావు గారి తర్వాత పొత్తూరి వారు ఎడిటర్‌గా రంగ ప్రవేశం 
చేశారు. వారి తర్వాత ఎబికె. ప్రసాద్‌, వాసుదేవ దీక్షితులు, ఎంవి. ఆర్‌. శాస్త్రి 
లాంటి వారు సంపాదకులుగా పనిచేశారు. నేను పనిచేసినన్నాళ్ళూ వారు 
దినపథత్రికకి ఏడిటర్‌గా పనిచేశారు. వీక్తీకి కూడా ఎడిటర్‌ గా 
పనిచేస్తుండేవారు. వేములవాడ ప్రాంత వార్తలు ఎలా వస్తున్నాయని 
అడిగేవారు. వేములవాడ క్షేత్రంలోని శివపార్వతుల గూర్చి నేను ఫోటోలతో 
ఒక వార్త విశేషంగా రాయగా, వారు దాన్ని ఎడిటోరియల్‌ పేజీలో వేశారు. 
అప్పుడు ఎన్‌టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలం. మా ఉమ్మడి 
కరీంనగర్‌ జిల్లాకి కె.ఆర్‌. పరమహంస గారు జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు. 
సాంఘీక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్న శంకరన్‌గారు వేములవాడ 
క్షేత శివపార్వతుల సంక్షేమం గూర్చి ఓ మారు వచ్చి, పరిశీలించి వెళ్ళారు. 
నేను రాసిన వార్తకు అలా స్పందన వచ్చింది. 


నా వార్తలను జీర్ణించుకోలేని కొంత మంది వేములవాడ రాజకీయ నేతలు 
నాపై ఫిర్యాదు చేశారు. పొత్తూరి వారినే హైదరాబాద్‌ ఆఫీస్‌ లోనే వారు 
స్వయంగా కలుసుకొని 1990 కాలంలో ఫిర్యాదు చేశారు. అయితే వారు 
నాపై విశ్వాసం వ్యక్తం చేస్తూ ఓ వారం పాటు వార్తలు రాయవద్దని సలహా 
ఇచ్చారు. ఎందుకంటే ఫిర్యాదు దారులు కూడా శాంతించాలి కదా అనెవారు. 
ఎవ్వరితో సూటిగా కంటు కావద్దని హితవు పలికారు. తదుపరి నేను సుమారు 
1998 కాలంలో వేములవాడ నుండి కరీంనగర్‌కు మకాం మార్చాను. 
ఆంధ్రభూమిలో కరీంనగర్‌ టౌన్‌ కల్చరల్‌ రిపోర్టర్‌గా 14 ఏళ్ళు చేశాను. 


వయో భారంతో శారీరకంగా తిప్పలు పడుతున్న కాలంలో వారిని ఒ 
రెందు, మూడు సార్లు కలవడం జరిగింది. ఆహారంతో సమానంగా మందులు 
వాడుతున్నట్లు, తప్పడం లేదని అసహనంగా అనేవారు. విజయవాడ ఫిబ్రవరి, 
2014 లో జరిగిన మూడు రోజుల ప్రపంచ తెలుగు మహాసభల్లో కలిసి 
వారితో మాట్లాడాను. వారు మాకు గత నలుబై ఏళ్ళ నుండి ఏకలవ్య 
జర్నలిజంలో గురువుగారు. నేను ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వేములవాడ 
పుణ్యక్షేత్ర కేంద్రం నుండి దాదాపుగా రెండున్నర దశాబ్దాల పాటు రూరల్‌ 
కంట్రిబ్యూటర్‌గా పనిచేశాను. 1979 ఏప్రిల్‌ నుండి నేను ఆంధ్రప్రభ 
హైదరాబాద్‌ ఎడిషన్‌లో వేములవాడ నుండి కంట్రిబ్యూటర్‌గా 
నియామకమయ్యాను. వారిని హైదరాబాద్‌కు వెళ్లి కలిసినపుడు ఒక దరఖాస్తు 


రాసివ్వమని అన్నారు. దానిపై ఎండార్స్‌ చేస్తూ, ఎండీ ద్వారా నియామకపు 
ఉత్తర్వులు ఇప్పించారు. పారితోషికంగా 80 రూపాయలు ఫిక్స్‌ చేశారు. 
విశ్వమహమ్మారి కరోనా మొదలైన ఆరంభ కాలంలోనే వారు 
దివంగతులవ్వడం మరింతగా బాధ పరిచింది. అసలే భీతావహ 
వాతావరణానికి తెరలేస్తున్న కాలం. 


పొత్తూరి వారు ఓ మారు హైదరాబాద్‌ నుండి నేరుగా వేములవాడ గుడి 
సందర్శనకు వచ్చారు. వారి వెంట ఎండి గారు, ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ 
రెసిడెంట్‌ ఎడిటర్‌ సుందరంగారితో కలిసి వచ్చారు. నేనే దగ్గర ఉండి 
దర్శనం, భోజనం ఏర్పాట్లు చూసుకున్నాను. కరీంనగర్‌ హెద్‌క్వార్టర్‌లో 
జిల్లాస్థాయి విలేఖరుల సమీక్ష సమావేశం జరిపాక, వారు వేములవాడ కు 
వచ్చారు. రాజన్న గుడి కళ్యాణ మండపంలో వేదమూర్తుల చేత ఆశీర్వచనాలు 
ఇప్పించాను. ఈవో గారితో శేష వస్త్రం కప్పి స్వామి వారి ప్రసాదాలు 
ఇప్పించాను. వారు సంతోష పడ్డారు. పోయే ముందు జాగ్రత్త అని సొంత 
ఇంటి మనిషికి చెప్పినట్లు నా భుజం తడుతూ వెళ్ళారు. 


ఆంధ్రప్రభలో వారు ఓ మారు తిరుమల ఉద్యాన వనాల పోషణ గూర్చి 
చక్కగా ఒక వ్యాసం రాశారు. పెట్రోల్‌ వంటి చమురు ఇంధనాల కొరత 
రాబోయే దశాబ్దాలలో మనం చూస్తామని, రేట్లు కూడా బాగా పెరుగుతాయని 
1980 దశకంలో ముందు చూపుతో హెచ్చరికగా రాసిన ఒక సంపాదకీయం 
నాకు ఇప్పటికీ గుర్తు ఉంది. 


పొత్తూరి వారు కూడా చరిత్రకారులే..... 


విభక్త ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినాక 20-5-2016 అమరావతి ప్రభువు, 
అమరావతి రాజధాని నిర్మాత రాజా వాసిరెడ్డివెంకటాద్రి నాయుడు పై ఎమెస్మో 
వారి కోరికపై పొత్తూరి వారు రాసిన పుస్తకాన్ని అప్పటి సీఎం నారా 
చంద్రబాబునాయుడు లాంచనంగా ఆవిష్కరించారు. వెంకటాద్రినాయుడి 
ద్విశత వర్ధంతి ఉత్సవాలను పురస్మరించుకొని జరిగిన ఈ పుస్తకావిష్కరణ 
కార్యక్రమంలో పొత్తూరి వారితో పాటు, ముఖ్యమంత్రి పాల్గొన్నారు. 18-19 
శతాబ్దాల సంధికాలంలో ఆంధ్రదేశంలోని ఒక ప్రముఖ సంస్థానాధీశుడి జీవిత 
చరిత్ర ఇది. వెంకటాద్రినాయుడు గారు మూడు దశాబ్దాల పాటు చింతపల్లి, 
అమరావతిని రాజధానిగా చేసుకొని, క్రిష్టాజిల్లా మండలాన్ని పరిపాలించారు. 
అమరాతిలో కోటను నిర్మించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి, అప్పటి 
మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, అసెంబ్లీ స్పీకర్‌ కోదేల 
శివప్రసాదరావు, ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 
రాజావాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారు ఒక సంస్థానాధీశుడిగా, రాజుగా 
బ్రిటిష్‌ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి, గుండె ధైర్యంతో కొనసాగారు. 1761- 
1816 వరకు ఆయన ఉన్నారు. ఈ సభలో అమరావతి రాజధాని ప్రాశస్వాన్ని 
సీఎం వివరిస్తూ, చారిత్రాత్మక ప్రాంతమైన అమరావతిని ఆంధ్రా రాజధానిగా 
చేసినట్లు పేర్కొన్నారు. వాసిరెడ్డి వంశస్తులు వెండిఖడ్డాన్ని ముఖ్యమంత్రి గారికి 
ఈ సందర్భంగా బహుకరించారు. 

ఆంధ్రప్రభతో సంబంధం ఏర్పరచుకొన్న పొత్తూరి వారు టిటిడి వారి 
ప్రచురణలకు గౌరవ సంపాదకత్వ బాధ్యతలను నిర్వహించారు. హైదరాబాద్‌ 
లోని తెలుగు విశ్వవిద్యాలయం వారు వీరు చేసిన భాషా, సాహిత్య, 
పత్రికారంగ సేవలకు గాను వీరికి గౌరవ డాక్టరేట్‌ బిరుదు ఇచ్చి 
గౌరవించింది. 2005 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం వారు ఉత్తమ జర్నిలిస్ట్‌ 
పురస్మారం ఇచ్చి సన్మానించింది. పొత్తూరి వారు పలు రచనలు చేశారు. 
పొత్తూరి వారు రాసిన నాటి పత్రికల మేటి విలువలు అనే పుస్తకం అశేష 
పాఠకాదరణ పొందింది. వ్యాసప్రభలో తాను రాసిన సంపాదకీయాలను 
వెలుగులోకి తెచ్చారు. చింతన, చిరస్మరణీయులు కూడా ఆంధ్రప్రభలో వచ్చిన 
వ్యాసాల రూపాలే. పారమార్థిక పదకోశం, తొలితరం ఆంధ్రపత్రిక 
సంస్థాపకులు, అమృతాంజనం నిర్మాత కాశీనాథుని నాగేశ్వరరావు జీవిత 


19 | జనవరి, 2021 + (శ్రుజొ మణిపూస మాసపత్రిక 


చరిత్ర మొదలగు రచనలు చేశారు. ఎనిమిది పదుల వయస్సులో విధి 
నా సారథి పేరుతో తన సొంత ఆత్మకథను రాసుకున్నారు. అంటే తన 
జీవితాన్ని చాలా మటుకు అక్షరీకరించిన ఆత్మకథ అది. ఉమ్మడి రాష్ట 
(ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా పాత పత్రికలను డిజిటల్‌ రూపంలో తేవడానికి 
పునాది వేశారు. 2005లో డా.వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 
మావోయిస్టులతో జరిపిన చర్చల్లో పౌర స్పందన వేదిక సభ్యుడిగా 
పాల్గొన్నారు. తమిళనాడు కుర్తాళం పీఠాధిపతి సిద్దేశ్వరానంద భారతీ 
స్వామి వారితో (పూర్వాశ్రమంలో వారి పేరు డా.ప్రసాదరాయ కులపతి) 
ఉన్న అనుబంధాన్ని బాల్య స్నేహాన్ని పురస్కరించుకొని యతి కులపతి 
పుస్తకం రాశారు. వీరి రచనలను, వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే అటు ఆధ్యాత్మిక 
రంగం, మార్జిస్ట్‌ రంగం, మానవతా పౌరహక్కుల రంగాలపై సమానమైన 
(ప్రేమను చూపించారనే చెప్పాలి. ఒక వ్యక్తిలో నీతీ నిజాయితీల 
విలువలతో పాటుగా, ఇన్ని రకాల కోణాల ఆలోచనలుండటం అరుదైన 
విషయంగా చెప్పవచ్చును. కత్తికంటే కలం గొప్పదైనా, ఎవ్వరితో వాద 
వివాదాలు లేకుండా వారి ఆరు దశాబ్దాల పాత్రికేయ జీవితం 
పరిమళించింది. అందుకే పొత్తూరి వారు అజాత శత్రువుగా, పరిణత 
మేధావిగా పిలువబడ్డారు. 

“ప్రమేయర్వురి” పుస్తకావిష్క్మరణకు హాజరైన పొత్తూరి వారు. 

మా గురువుగారైన పొత్తూరి గారు వస్తున్నారని తెలిసి, హైదరాబాద్‌ 
లోని స్టడీసర్మిల్‌లో జరిగిన ఒక సాహిత్య పుస్తక ఆవిష్కరణ 
కార్యక్రమానికి నేను హాజరయ్యాను. వారిని నేను అక్కడ కలిసి వారితో 
మాట్లాడాను. ఎలా ఉన్నారని నన్ను (ప్రశ్నించారు. రాజమండ్రి 
వాస్తవ్యుడైన సన్నిధానం సూర్యనారాయణ శర్మ గారు రాసిన 
ప్రమేయర్వురి సాహితీ వ్యాస సంకలన ఆవిష్కరణ కార్యక్రమం ఇది. 
ఇందులో 14 పరిశోధక వ్యాసాలున్నాయి. ఈ సభకు విశిష్ట అతిథిగా 
పొత్తూరి వారు హాజరయ్యారు. రాజమండ్రి గౌతమి గ్రంథాలయంతో 
నాకు ఎంతో అనుబంధముందని, ఆ కాలంలో ఆ గ్రంథాలయానికి 
వెళ్ళని రచయితలే లేరని అన్నారు. అక్కడ పనిచేసిన సన్నిధానం వారు 
నాకు దగ్గరి పరిచయమని అన్నారు. రాజమండ్రి వాస్తవ్యులైన సన్నిధానం 
వారు రాసిన ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ఆరోగ్యం 
సహకరించకున్నా హాజరవడం ఆనందంగా ఉందని అన్నారు. 84 ఏళ్ళ 
వయస్సులో ఇక్కడి రావడం జరిగిందని ప్రత్యేకంగా నొక్కి చెబుతూ 
అన్నారు. రచయిత సూర్యనారాయణ శర్మ ప్రజ్ఞావంతులని, పుస్తక 
ప్రియులని, ఫ్రీ లాన్సర్‌ జర్నలిస్ట్‌ని, గొప్ప రచయితాని కొనియాడారు. 
కార్యక్రమానికి అతిథులుగా హాజరైన ఆచార్య జయధీర్‌ తిరుమలరావు, 
విజయవాడ అమ్మనుడి సంపాదకులు డా.సామల రమేష్‌బాబులు 
అత్యంత సన్నిహితులని, ఆత్మీయులని, వారితో నేను ఎప్పుడు 
మాట్లాడుతూ ఉండేవాడినని అన్నారు. ఏ సందేహం వచ్చినా వారితో 
ఫోన్‌లో చర్చిస్తూ ఉండేవాడినని పొత్తూరి వారు గుర్తు చేసుకున్నారు. ఈ 
కార్యక్రమానికి ప్రొఫెసర్‌ గూడూరి వనజ, _ హైకోర్టు న్యాయమూర్తి 
రజని, పుస్తక సమీక్షకులు ఎకె. ప్రభాకర్‌, సినీనటులు కాకరాల, అందెడీ, 
చరిత్రకారులు కుర్రా జితేంద్రబాబు, కవి నిఖిలేశ్వర్‌ తదితరులు 
హాజరయ్యారు. 

మహనీయుడైన పొత్తూరి వారి పేరిట ఒక స్మారక ట్రస్టును ఏర్పాటు 
చేసి, ప్రతి ఏటా ఒక జర్నలిస్ట్‌ను గౌరవించాలి. అంతేకాకుండా 
విశ్వవిధ్యాలయాల విభాగాలు, ప్రెస్‌ అకాడమీల సహకారంతో వారి 
రచనలను సంపుటాలుగా విడుదల చేయాలి. అప్పుడే వారి ఉన్నతమైన 
జీవితం, వారి పాత్రికేయ, సాహిత్య రంగ చరిత్రలు సార్థకమవుతాయి. 
వారి శిలావి[గ్రహాన్ని హైదరాబాద్‌, విజయవాడలలో ఏర్పాటు చేయాలి. 


(ఉ్రజా మణిపూస మాసపత్రిక ఫ జనవరి, 2021 20 


దీనికై నీ అన్వేషణ 


సిరా చుక్క సాయి రెడ్డి. చిన్న పాపయ్య గారి. 


నీ బతుకే శూన్యం..... 

నువ్వొక బూటకం.... 

నువ్వాడేది ఓ నాటకం.... 

స్మశానపు ఒంటరి మైదానం 

పాసు పుస్తకం లేకుండా దేవుడు నీ పేర రాసిన స్థలం 


అయినా ఆ శూన్యం లో ఏదో వుందని 

నీ దేవులాట.... 

(ప్రేమ అనురాగ ద్వేషాల కొట్లాట... 

అమ్మ ప్రేమ కొన్నాళ్ళ కు నీకు చులకన 

నాన్న (ప్రేమ కొన్నాళ్ళకు నీకు బందిఖానా 

భార్య ప్రేమ కొన్నాళ్ళకు అనాసక్తి 

బందువుల ప్రేమ కొన్నాళ్ళకు లాభ నష్టాల లెక్కింపు 
అన్నిటికి గిరిగీసుకుంటావ్‌....! 


తిననీకీ తిండి 

ఉండనీకీ ఇల్లు 

కట్టుకోవడానికి బట్ట 

అవసరంకు మించని డబ్బు 

మనసుకు నచ్చిన అమ్మాయ్‌ 

మనం ప్రేమించే అమ్మానాన్న......! 

ఇంతకన్నా ఏం ఆశించినా నువ్వో అసంతృప్తి జీవి ! 


బారెడు ప్లేక్సీలో జానెడు జాగకోసం 
మంది ల మన పేరు సందిల మన పేరు 
నలుగరురైదుగురు నోళ్లళ్ళ పడాలన్న పిచ్చి ఆరాటం ! 


ఒక్కటి గుర్తు పెట్టుకో... 

ప్రేయసికి చాటుగా ఇచ్చే ముద్దు 

ఆకలితో అరిచినప్పుడు అన్నం ముద్ద 

నీకై పెళ్ళాంచూసే వాకిట్లో ఎదురు సూపు 
వీటిని ఆస్వాదించలేనప్పుడు 

నువ్వొక... 


నీ జీవితమనే పుస్తకం పై..... 

ఆనందాల వ్యాకరణ పదాలు 

సంతోషాల సప్త వర్ణాలు 

అర్ద వంత మైన పద బందాలు 

కొన్ని మరిచిపోని గీత గీసుకోవాల్సిన మది గీసిన రొమాంటిక్‌ 


అనుభవాలు.. సిగ్గు అనే శీర్షికతో.. రాసుకో... 


ఇప్పడు తెలిసిందిగా ఆ పుస్తకం విలువ 
ఇంకా దేని కోసం నీ అన్వేషణా ? 


శిలా విలాపము 


కీశే॥ శ్రీ జంధ్యాల వారికి క్షమార్పణలతో 


సుక్యతి మేఘమాల 
కోడి కూయంగానే నిద్రలేచి 
చెరువు దూకి చక్కగ్గ ఈదులాడి, 


నిండుగ ఇడీల నారగంచి 
రాళ్ళుకొట్టంగ బోయితి గుట్టకడకు 


నేనొక బండరాతికడ నిల్చి, తటాలున 

సుత్తెదీసి, ఉలియాన్సెడు నంతలోనే 

రాళ్ళన్నియు జాలిగ నోళ్ళువిప్పి మాప్రాణము 
చీల్తువాయుటంచు బావురుమన్న విచిన్నబోతి, 

నా గెండెలలోనెదో కలుక్కుమన్నది శిలావిలాపకావ్యమై. 


మట్టి ఒడిలోన ఎత్తైన శిఖరమందు 
దాగుకొను మమ్ములను గుట్టలను గూల్చి 
అమ్ముకొందువె కోట్ల విత్తమ్ము కొరకు 
గుండెలేలేని ఈ బండలెందుకోయి 


మా విలువైన గొప్ప దృఢమైనను ధీర 
జీవితమెల్ల ఎండవానల నెదిరించినిల్చి పోయె 
మా బండల నెల్ల కొల్లగొని, కంకరజేసివైతురు 
గదా! మీ రక్కసి జాతికి నీతియున్నదా? 


మబ్బులనాపివేతుము, అడ్డుగానిగిడి-నిలిచి 
వానలు కురియజుతుము సకల జీవరాశికై 
మమ్మాశ్రయించు జీవాలకు మేతనిచ్చెదము 
మిమ్ముబోంట్ల జంటలకు నీడనిచ్చెదము 
చల్లని మొక్కలదాపున, అట్టిమమము కూల్చి 
వెసెదవో! ఎంతటి పాపమో ఓయి మానవా? 


కోటి రతనాల సీమలో పుట్టినావు 
సహజమటు కరుణ నీలోన లేదదేమో? 


ప్రకృతిని పరిహరించెడి మానవుండ 
ప్రళయమును దెచ్చునీ చేత అంతకింత. 


భారీ పేలుళ్ళతో గుట్టల నుగ్గడించి 

కరకు రంపాలతో నిలువుగా చీల్చివేసి 
దేశదేశములకు అమ్మెడు కసాయివీవు 

నేల తల్లికి చేసేడు ద్రోమమ్ము తెలియలేదో? 


వేల లారీల కొలని రాళ్ళను కొల్లగొట్టి 
బండరాళ్ళను తాళ్ళతో కట్టివేసి 
చేరగొట్టెడు గ్రానైట్‌ రాక్షసుండ 

మమ్ము కూల్చెడుహక్కు నీకెవ్వరిచ్చినారు? 





జైలులో ఉంటూనే 


8 ఏళ్లలో 31 డిర్రీలతోపాటు ప్రభుత్వ ఉద్యోగం...! 





క్లకౌలుకు వెళుతున్నప్పుడు అక్కడే తన భవిష్యత్‌కు బీజం పడుతుందని ఆ ఖైదీ ఊహించి 
ఉండడు. తాను అనుభవించే శిక్ష సమయంలో 31 డిగ్రీలు పూర్తి చేస్తానని, ప్రభుత్వ 
ఉద్యోగం కూడా సంపాదిస్తానని ఆ ఖైదీ కనీసం అనుకోని ఉండడు. అయితే జైలులో 
ఉన్న సౌకర్యాలను ఒడిసిపట్టుకుని గొప్ప విద్యావంతుడిగా తయారై మరెందరికో 
మార్గదర్శకంగా నిలిచాడు అహ్మదాబాద్‌కు చెందిన భానుభాయ్‌ పటేల్‌. భానుభాయ్‌ 
పటేల్‌ మొదట భావ్‌నగర్‌కు చెందిన మహువా తహసీల్‌కు చెందినవాడు. అహ్మదాబాద్‌ 
లోని బీజే మెడికల్‌ కాలేజీ నుంచి ఎంబీబీఎస్‌ పట్టా పొందిన అనంతరం ఉన్నత 
విద్యాభ్యాసం నిమిత్తం 1992 లో అమెరికా వెళ్ళారు. ఇక్కడ అతని స్నేహితుడు 
స్టూడెంట్‌ వీసాపై పనిచేస్తున్నప్పుడు తన జీతాన్ని భానుభాయ్‌ ఖాతాకు బదిలీ చేసేవాడు. 
ఈ కారణంగా అతను ఫారిన్‌ ఎక్సేంజ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ (ఫెరా) ను ఉల్లంఘించినట్లు 
ఆరోపణలు వచ్చాయి. దాంతో అతడిపై కేసు నమోదు చేసి విచారించిన కోర్టు 5్‌0 
ఏండ్ల వయస్సులో 10 సంవత్సరాల జైలుశిక్ష విధించడంతో అహ్మదాబాద్‌ జైలుకు 
పంపింది. శిక్ష అనుభవించిన 8 సంవత్సరాలలో 31 డిగ్రీలు అందుకున్నాడు. జైలుకు 
వెళ్ళిన తరువాత కూడా ప్రభుత్వ ఉద్యోగం పొందిన భానుభాయ్‌ జైలు నుండి 
విడుదలయ్యాక అంబేద్మర్‌ విశ్వవిద్యాలయం నుంచి ఉద్యోగం వచ్చింది. గమ్మత్తు 
విషయం ఏమిటంటే జైలుకు వెళ్లిన వ్యక్తికి నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగం 
ఇవ్వరు. కానీ ఆయన డిగ్రీల కారణంగా అతనికి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆఫర్‌ 
వచ్చింది. ఉద్యోగంలో చేరిన తర్వాత 5 సంవత్సరాలలో 23 డిగ్రీలు అందుకున్నాడు. 
ఇప్పటివరకు మొత్తం 54 డిగ్రీలు తీసుకున్నాడు. ఈ విషయంపై గుజరాతీ, హిందీ 
మరియు ఇంగ్లిష్‌ భాషల్లో మూడు పుస్తకాలు కూడా రాయడం విశేషం. భానుభాయ్‌ 
పటేల్‌ పేరును లిమ్మా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, యూనిక్‌ వరల్డ్‌ 
రికార్డ్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, యూనివర్సల్‌ రికార్డ్‌ ఫోరం, వరల్డ్‌ రికార్డ్‌ 
ఇండియాలో నమోదైంది. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ సమయంలో 
భానుభాయ్‌ పటేల్‌ తన జైలు అనుభవాలు, ప్రపంచ స్థాయి రికార్డులకు తన ప్రయాణం 
గురించి గుజరాతీ, హిందీ మరియు ఆంగ్ల భాషల్లో మూడు పుస్తకాలు రాశారు. 
గుజరాతీ పుస్తకం 'జెల్నా సాలియా పచ్‌ కి సిద్ధి, ఆంగ్లంలో “బిహైండ్‌ బార్స్‌ అండ్‌ 
బియాండ్‌ రచించారు. అంతే కాకుండా 18 వ అసెంబ్లీ ఎన్నికల్లో భానుభాయ్‌ 
ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన వయను 65 సంవత్సరాలు. 
అవివాహితులుగానే ఉన్నారు. 


21 జనవరి,2021 + (్రుజొ మశిపూస మాసపత్రిక 


“అణువు అణువూ అన్నపూర్ణయై ప్రేమతో పులకరించిన మమతల మాగాణి 
మన జనని” అన్నాడు మోదుకూరి జాన్సన్‌ అనే కవి. దేశంలో పాడిపంటలను 
సృష్టించిన బంగారుభూమిని, గంగ, యమున, గోదావరి, కృష్ణమ్మల పాల 
పొంగులను అభివర్ణించని కవికర్షకుడు లేడు. ఆ అన్నపూర్ణ లేకపోతే మనకు 
బతుకులేదు. నాగలితో నమస్కరించి, పారలతో ప్రణమిల్లి గుప్పెడు విత్తనాలను 
గుండె గుప్పెట పట్టి చల్లి, మన జన్మభూమిని బంగారుభూమిగా మార్చినవాడు 
రైతు. రైతు లేకపోతే రాజ్యం లేదు. పాలకులకు వీరభోజ్యం లేదు. కొన్ని 
దశాబ్దాల క్రితం వరకూ పల్లెల్లో రైతులు హాయిగా బతికారు. మనల్ని 
బతికించారు. తదనంతరం ప్రవేశించిన పెట్టుబడిదారీ వ్యాపార సామ్రాజ్యాల 
మధ్యన, రైతులను విస్మరించిన పాలకుల చెంతన, రైతుగతి అధోగతిగా మారింది. 
సాఫ్ట్‌వేర్‌, మాల్స్‌, రియల్‌ఎస్టేట్‌ తెచ్చిన కొత్త మోజులో వ్యవసాయం పాలకుల 
దృష్టిలో దండగమారిదైపోయింది. పట్టణీకరణ, నగరీకరణ దీనికి 
ఊతమిచ్చింది. విద్యా ఉపాధులకోసం పట్నవాసాలు మొదలయ్యాయి. ఈ 
మొత్తం దృశ్యంలో, వ్యవసాయంచేసే వారి సంఖ్య, వ్యవసాయభూమి సంఖ్య 
తగ్గుతూ వచ్చింది. నాయకుల ఆకర్షణలు కార్పొరేట్‌ వైపు పెరుగుతూ వచ్చాయి. 
వీటి పర్యవసానాలే రైతులు కొన్నేళ్లుగా పడుతున్న పడరాని కష్టాలు. తల్లిని 
విస్మరించిన ఏ కొడుకూ జీవితంలో పైకి రాలేదు. అట్లాగే, రైతును విస్మరిస్తే 
ఏ రాజకీయ పార్టీ మన జాలదు. దీనికి అనేక ఉదంతాలు ఉన్నాయి. ఉమ్మడి 
ఆంధ్రప్రదేశ్‌లో, ఐటి మోజులో రైతును మరచినందుకు అప్పటి ముఖ్యమంత్రి 
చంద్రబాబునాయుడు రాజకీయంగా భారీ మూల్యం చెల్లించారు. అధికారమే 
కోల్పోయారు. అదే, వై ఎస్‌ రాజశేఖరరెడ్డికి వరమై నిలిచి, ముఖ్యమంత్రి 
గద్దెపై కూర్చోపెట్టింది. ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడైనా, 
ఎప్పుడైనా, ఎవరికైనా అంతే జరుగుతుంది. దాన్ని ఎవ్వరూ 
తప్పించుకోజాలరు. ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై 
తీవ వ్యతిరేకత వచ్చింది. దేశ వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. అవి 
ఢిల్లీకి తాకాయి. గత కొద్దిరోజులుగా రైతు సంఘాలు ఢిల్లీని చుట్టుముట్టి 
ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. ఈ అంశం దేశ రాజకీయాలను 

దిపేస్తోంది. బీజేపీని చికాకు పెడుతోంది.నూతన వ్యవసాయ చట్టాలపై 
రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ, విపక్షాలపై ప్రధానమంత్రి 
నరేంద్రమోదీ నిప్పులు చెరుగుతున్నారు. ఇందులో ఎటువంటి రాజకీయం 
లేదు, రైతు క్షేమమే అంటూ ఉద్యమిస్తున్న రైతు సంఘాలు మోదీ మాటలను 
తిప్పికొడుతున్నాయి. ఎట్టకేలకు రైతు సంఘాలతో కేంద్ర వ్యవసాయశాఖ 
మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌, మరో కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్‌ భేటీ 
అయ్యారు. సంఘాల ప్రతినిధులతో చర్చలు జరుగుతున్నాయి. ఇవి ఏ మేరకు 
సత్ఫలితాలను ఇస్తాయో చెప్పలేం. ఇప్పటికే ఏడుసార్లు చర్చలు జరిగాయి. 
అక్టోబర్‌ 14, నవంబర్‌ 13వ తేదీన జరిగిన చర్చలు ఎటువంటి ఫలితాలను 


(జొ మణిపూస మాసపత్రిక ఫా జనవరి, 2021 | 22 





-రైతులేనిదే - -రాజ్యం లేదు 


ఆ.ధశరద్‌ 


ఇవ్వలేదు. కొత్తగా తెచ్చిన మూడు చట్టాలను రద్దు 
చెయ్యాలన్నదే రైతు సంఘాల ఏకైక డిమాండ్‌. కానీ, 
1 చట్టాలను రద్దు చేసే ఆలోచన కేంద్రానికి లేనేలేదని 
లే | అర్ధమవుతోంది. చర్చల్లో భాగంగా చట్టాలపై అవగాహన 
కల్పించి, ఎలాగైనా ఒప్పించి, ఉద్యమాలను, నిరసనలను 
ఆపించాలని కేంద్రం చూస్తోంది. ఉభయుల మధ్య సయోధ్య 
కుదిరే వాతావరణం ప్రస్తుతానికి కనిపించడం లేదు. చట్టాల 
రద్దుపై రైతుసంఘాలు భీష్మించుకొని కూర్చున్నాయి. 
“ కరోనాను, చలిని కూడా లెక్కపెట్టకుండా తాడోపేడో 


చలా తాకని నప తేల్చుకోవాలనే ఆలోచనలోనే ఉద్యమకారులు ఉన్నారు. 


పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హరియాణా, రాజస్టాన్‌ , ఢిల్లీకి చెందిన 
85 రైతు సంఘాలు ఈ పోరాటాన్ని నడిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉద్యమబాట 
పట్టిన ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాలు బీజేపీ ఏలుబడిలోనే 
ఉన్నాయి. ఎటొచ్చీ పంజాబ్‌, రాజస్టాన్‌, ఢిల్లీలోనే విపక్షాలు అధికారంలో 
ఉన్నాయి. సామరస్య పరిష్కారం దొరక్కపోతే, మిగిలిన రాష్ట్రాలు కూడా 
ఉద్యమానికి జైకొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీల రాజకీయాలు ఎలా 
ఉన్నా వీటికి అతీతంగా, రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాల్సిన 
బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. బీజేపీకి వ్యాపారులపార్టీ అనే ముద్ర ఎప్పటి 
నుంచో వుంది. అది తొలగించుకోవాల్సిన బాధ్యత వారిదే. తొలగించుకోక 
పోగా, వ్యవసాయ కొత్త చట్టాలతో ఆ ముద్ర ఇంకా బలపడింది. అదానీలు, 
అంబానీల వంటి వ్యాపార దిగ్గజాలకు గొప్పమేలు తలపెట్టడానికే ఈ చట్టాలు 
తెచ్చారనే విమర్శలను ప్రస్తుత బీజేపీ నయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం 
పెద్దఎత్తున ఎదుర్కొంటోంది. ఇవి చల్లారకపోతే, దీని ప్రభావం వచ్చే ఎన్నికల్లో 
బీజేపీపై తప్పకుండా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 
తాజాగా బీహార్‌, మధ్యప్రదేశ్‌ మొదలైన రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 
గెలిచి, పాలన చేపట్టింది. గతంలో తెచ్చిన పెద్దనోట్ల రద్దు, వచ్చిన జీఎస్‌టీ 
చట్టం 2019 ఎన్నికల్లో ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఇవ్వకపోగా, బీజేపీకి 
భారీ మెజారిటీ వచ్చింది.ఇప్పుడున్న కరోనా కష్టాలు తాజా ఎన్నికల్లో 
ప్రతికూల ఫలితాలు ఇవ్వలేదు.వ్యవసాయ కొత్త చట్టాలు కూడా ఎటువంటి 
దుష్ప్రభావాలు చూపించలేకపోయాయనే ధీమాలో బీజేపీ ఉన్నట్లు 
తెలుస్తోంది. మొత్తంమీద, తాము చేపట్టిన కొత్త చట్టాలు, పరిపాలనపై కేంద్ర 
ప్రభుత్వం చాలా ఆత్మవిశ్వాసంగా ఉంది. ఇటువంటి తరుణంలో, వ్యవసాయ 
బిల్లుల విషయంలో, బీజేపీ ప్రభుత్వం వెనక్కుతగ్గే దృశ్యం ఎక్కడా కనిపించడం 
లేదు.రైతులు మొదటి నుండీ గగ్గోలు పెడుతోంది మద్దతు ధర 
కోసమే. ఇప్పుడేమో మార్కెట్‌ యార్జులపై స్పష్టత కూడా కోరుకుంటున్నారు. 
కొత్త చట్టాలు ఎంతో మేలుచేస్తాయని, దళారీ వ్యవస్థను కూకటివేళ్ళతో 
పెకళించామని, ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకొనే ఓపెన్‌ మార్మెట్‌ను రైతుల 
ముందు ఉంచామని బీజేపీ పెద్దలు చెబుతున్నారు. మొత్తంగా ఈ విధానమే 
పెనుమాయ అంటూ రైతుసంఘాలు మండిపడుతున్నాయి. ఎంత పట్టణీకరణ 
జరిగినా, ఎన్ని కొత్త వ్యాపారాలు వచ్చినా, ఇప్పటికీ భారతదేశంలో 
ఎక్కువమంది వ్యవసాయం మీదనే ఆధారపడ్డారు. రైతులకు వళ్ళు మండి, 
నాగలి పక్కనపెట్టి, అస్త్రసన్యాసం చేస్తే అందరూ ఆకలికేకలు వేయాల్సిందే. 
రైతులకు రక్షణ కవచంగా చట్టాలు ఉంటేనే, దేశ ప్రగతి నిలుస్తుంది. ఆర్థిక, 
రాజకీయ స్వార్థాలకు రైతుకు బలిపెడితే (ప్రజలతో పాటు ప్రభుత్వాలు 
మూల్యం చెల్లించుకోక తప్పదు.కేంద్రం తెచ్చిన కొత్త చట్టాల మేళ్లు ఆచరణలో 
రైతులకు అర్ధమవనంత కాలం, ఈ ఉద్యమాలు ఆగవనే చెప్పాలి. 





వివిధ అంతర్జాతీయ సూచికలు, పోలికల్లో మన దేశ స్థానం గౌరవ 
ప్రదమైనదిగా లేనప్పటికీ మన ప్రధాని, బీజేపీ నేతలు...ప్రపంచంలో దేశ 
ప్రతిష్టను పెంచామని పదే పదే చెప్పుకుంటున్నారు. మనం సాధించామని 
చెబుతున్న ప్రచారానికి విశ్వసనీయత చేకూర్చే ఆధారాలు ఎక్కడా కనిపించటం 
లేదు. అది యాభై ఏళ్ల కాంగ్రెస్‌ పాలన లోనూ...ఆ యాభై ఏళ్లలో చేయలేని 
దానిని ఐదేళ్లలో చేసి చూపించామని చెప్పుకొనే బిజెపి ఏలుబడిలోనూ 
కనిపించటం లేదు. అప్పుడూ ఇప్పుడూ, అసలు సమస్యల నుంచి జనాన్ని 
పక్కదారి మళ్లించే నినాదాలు, చర్యలు మాత్రమే కనిపిస్తున్నాయి. 

నరేంద్రమోడీ ఏలుబడిలో దేశ అభివృద్ధి, ఇతర అనేక సూచికల విషయంలో 
పెరుగుదల లేకపోగా వెనక్కు పోతోంది. ఇది ఆందోళన కలిగించే అంశం. 
అన్నింటికీ కాంగ్రెసే కారణం చెప్పుకొనేందుకు ఇంకే మాత్రం అవకాశం లేని 
విధంగా సూచికలు దర్శనమిస్తున్నాయి. మీరు చేసింది ఏమిటో చెప్పమని 
అడిగే రోజులు ప్రారంభమయ్యాయి. తాజా విషయానికి వస్తే 2019 ప్రపంచ 
దేశాల మానవాభివృద్ధి సూచికలను డిసెంబరు 15న ఐక్యరాజ్యసమితి 
ప్రకటించింది. దీని ప్రకారం 189 దేశాలలో మన స్థానం 1830 నుంచి 181కి 
పడిపోయింది. 2014 నుంచి చూస్తే 182-129 మధ్యనే ఉన్నది. “అభివృద్ధిలో 
మనతో పోటీ పడుతోంది” అని కొందరు వర్ణించే చైనా ర్యాంకు 97 నుంచి 
85కు పెరిగింది. మన బిజెపి నేతలు నిత్యం స్మరించే లేదా పోల్పుకొనే 
పాకిస్తాన్‌ ర్యాంకు 156 నుంచి 154కు పెరిగింది. పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌ ర్యాంకు 
141 నుంచి 188కు పెంచుకుంది. ఈ లెక్కన బంగ్లాదేశ్‌ మానవాభివృద్ధిలో 
మనల్ని వెనక్కు నెట్టేందుకు ఎక్కువ కాలం పట్టదు. మన యంత్రాంగం 
అందించిన గణాంకాలనే పరిగణనలోకి తీసుకొని ఐక్యరాజ్యసమితి ఈ 
సూచికలను నిర్ణయిస్తుంది కనుక లెక్కల్లో తేడా అంటే కుదరదు. 

ప్రస్తుతం మానవాభివృద్ధి సూచికల్లో ఆయా దేశాల ఆరోగ్యం, విద్య, జీవన 
ప్రమాణాలు ప్రతిబింబిస్తున్నాయి. తాజా నివేదిక కరోనాతో నిమిత్తం లేని 
2019వ సంవత్సరానిది. కరోనా ప్రభావం ఏ దేశాన్ని ఎక్కడ వుంచుతుందో 
చూడాల్సి వుంది. దానితో నిమిత్తం లేకుండా ప్రస్తుతం ఉన్న అంశాలను 
తీసుకొని మనం ఎక్కడ వున్నామో, పాలకులు మనలను ఎక్కడ ఉంచారో 
ఒకసారి అవలోకన చేసుకుందాం. 2018లో పీపీపీ (పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌ 
షిఫ్‌) ప్రాతిపదికన మన తలసరి జాతీయ ఆదాయం 6,829 డాలర్లు కాగా 
2019లో అది 6,681 డాలర్లకు పడిపోయింది. ఐక్యరాజ్యసమితిలోని 189 
దేశాలను మానవాభివృద్ధిలో నాలుగు తరగతులుగా విభజించారు. వాటిలో 
అత్యంత అభివృద్ధి చెందిన దేశాలుగా 0.957 - 0.804 పాయింట్ల మధ్య 
వున్న 66, అభివృద్ధి చెందినవిగా 0.796 - 0.708 ఉన్న దేశాలు 58, మధ్య 
తరహా దేశాలలో 0.697-0.554 పాయింట్ల మధ్యవున్నవి 37, అంతకంటే 
తక్కువగా ఉన్న దేశాలు 38 వున్నాయి. వీటిలో మన దేశం మూడవ 
జాబితాలో వుంది. మనతో పాటు మన కంటే ఎగువన భూటాన్‌, దిగువన 
వరుసగా బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌, పాకిస్తాన్‌ ఉన్నాయి. మనకంటే 
ఎగువన అభివృద్ధి చెందిన దేశాలలో గ్రీలంక, చైనా ఉన్నాయి. 


2000 సంవత్సరంలో ప్రణాళికా సంఘం విజన్‌ 2020 పేరుతో ఒక 
పత్రాన్ని రూపొందించి అభివృద్ధి ఎలా ఉండాలో, ఉంటుందో పేర్మొన్నది. ఈ 
ఇరవై సంవత్సరాలలో వాజ్‌పేయి హయాంను కూడా కలుపుకుంటే బిజెపి 
ఏలుబడి పది సంవత్సరాలు, కాంగ్రెస్‌ వాటా పదేళ్లు ఉంది. ఈ శతాబ్ది 
ప్రారంభంలో అనేక మంది ఆర్థికవేత్తలు చెప్పిందేమిటి? రానున్న రెండు 


ప. మోడీ పాలనలో ప్రపంచ సూచికలన్నింటా పతనమే! 


జి.చిన్నబ్బాయి, జిల్లా ప్రధాన కార్యదర్శి ౮1 విశాఖపట్నం జిల్లా. 





దశాబ్దాల కాలంలో జిడిపి వృద్ధి రేటు 8.5-9 శాతం మధ్య ఉంటుంది. 
దీంతో దారిద్ర్యం పూర్తిగా తొలగిపోతుంది. ఎగువ మధ్య తరగతి జాబితాలోకి 
దేశం వెళుతుంది. ఇవేవీ నిజం కాలేదు. జనాభా పెరుగుదల గురించి వేసిన 
అంచనాలు మాత్రమే నిజమయ్యాయి. ఈ రెండు దశాబ్దాలలో ఉపాధి రహిత 
అభివృద్ధి మాత్రమే నమోదైంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి 
చెందేందుకు నైపుణ్యం కలిగిన 50 కోట్ల మంది కార్మికులు కావాలని చెప్పారు. 
రెండు వేల సంవత్సరంలో నైపుణ్యం కలిగిన యువకులు రెండు శాతం ఉంటే 
2019 నాటికి 4.4 శాతానికి మాత్రమే పెరిగింది. అందరికీ ఉద్యోగాలు అన్న 
నినాదం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పెద్ద నోట్ల రద్దు, 
తగిన కసరత్తు లేని జిఎస్‌టి అమలు వలన కోటీ పది లక్షల ఉద్యోగాలు 
పోయాయి. విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇంకా ఎంత కాలం, రద్దు 
చేయాలని కోరేవారు పెరుగుతున్నారు. గిరిజనులకు సంబంధించి జనాభాలో 
వారు ఎనిమిది శాతం ఉన్నప్పటికీ టీచర్లలో వారు 2.3 శాతానికి మించి 
లేరు. నాణ్యమైన విద్య ఒక అంశమైతే మన జనాభాకు తగిన విధంగా 
విశ్వవిద్యాలయాలు పెరగలేదు. 1998లో 229 ఉంటే ఇప్పుడు 999కు 
పెరిగాయి. 2020 నాటికి మొత్తం 1500 కావాల్సి ఉంది. ప్రస్తుతం 18-24 
సంవత్సరాల మధ్య వయస్సున్న వారిలో ప్రతి నలుగురిలో ఒకరు మాత్రమే 
కాలేజీకి వెళుతున్నారు. దాదాపు కోటి మంది ఏటా డిగ్రీలు పొందుతున్నారు. 
వారి పరిజ్ఞానం, నైపుణ్యం చాలా తక్కువ స్థాయిలో ఉంది. ఉపాధి 
అవసరాలకు తగినట్లుగా లేదు. ఏటా రెండు లక్షల మంది ఎంఫిల్‌ లేదా 
పిహెచ్‌డిలు పొందుతున్నారు. వారి పరిశోధన, బోధనాస్థాయిలు 
ఉండాల్సినంతగా లేవు. విద్య మీద పెట్టుబడిలో ప్రపంచంలో మనది 1558, 
అత్యంత వెనుకబడిన సూడాన్‌ మన కంటే ఒక స్థానంలో ముందుంది. 
నమీబియా 159లో ఉంది. అమెరికా 27, చైనా 44వ స్థానాల్లో ఉన్నాయి. 


ప్రపంచ ఆకలి సూచిక-2019లో 117 దేశాల జాబితాలో మనది 102. 
పదే పదే చెప్పాలంటే సిగ్గువేస్తోంది. శీలంక 66, నేపాల్‌ 73, బంగ్లా 88, 
పాకిస్తాన్‌ 94లో ఉంది. మనువాదులు చెప్పే అఖండ భారత్‌లోని ఆస్థనిస్తాన్‌ 
108వ స్థానంలో ఉంది. ఇదంతా ఎప్పుడు, చైనా కంటే వేగంగా మనం 
అభివృద్ధి చెందుతున్నాం. త్వరలో దాన్ని అధిగమిస్తున్నామని చెప్పిన 
తరువాతని గమనించాలి. ఇక అందరికీ ఆరోగ్యం సంగతి చూద్దాం. 
ఆదాయం తగినంత లేక భరించలేని ఆరోగ్య ఖర్చుతో అప్పుల పాలై ప్రతి ఏటా 
ఆరు కోట్ల మంది జనం దారిద్ర్యం లోకి దిగజారుతున్నారన్న అంచనాలు 
ఉన్నాయి. లాన్సెట్‌ అధ్యయనం ప్రకారం గోవాలో ప్రతి 614 మందికి ఒక 
ప్రభుత్వ ఆసుపత్రి పడక ఉంటే బీహార్‌లో 8,789 మందికి ఒకటి ఉంది. 
వాటిలో సౌకర్యాలు, ఆధునిక పరికరాల సంగతి సరేసరి. కేంద్ర పెద్దలు చెప్పే 
ఆయుష్మాన్‌ భారత్‌ స్థితి ఇది. ఇలాంటి అంశాలన్నీ మానవాభివృద్ధి సూచికల్లో 
ప్రతిబింబిస్తాయి. మన దేశ జిడిపి పెరుగుతున్నది. కానీ జనం చేతుల్లోకి పోతే 
మానవాభివృద్ధి మెరుగుపడుతుంది. అదే వేళ్ల మీద లెక్కించదగిన కార్పొరేట్ల 
చేతుల్లో కేంద్రికృతమైతే అంకెల్లో గొప్పలు చెప్పుకోవటానికి మాత్రమే పనికి 
వస్తుంది. ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్యుఇఎఫ్‌) ప్రపంచ సామాజిక చలనశీలత 
లేదా పరివర్తనీయత నివేదిక 2020 ఏం చెప్పింది? గణనీయమైన ఆర్థిక 
పురోగతి సాధించినప్పటికీ భారత్‌లోని సామాజిక ఆర్థిక అసమానత జనంలో 
గణనీయమైన భాగాన్ని దానికి దూరంగా ఉంచినట్లు పేర్కొన్నది. అల్పాదాయ 
తరగతి కుటుంబాల్లో జన్మించిన వారు సరాసరి ఆదాయాన్ని పొందేందుకు 
ఏడు తరాలు పడుతుందని కూడా చెప్పింది. 2013 నాటి వివరాల ప్రకారం 


23 | జనవరి, 2021 4 (శ్రుజొ మణిపూస మాసపత్రిక 


తలసరి రోజుకు ౩2 రూపాయల కంటే తక్కువ ఖర్చు చేస్తున్న వారు దేశంలో 
22 కోట్ల మంది ఉన్నారు. జాతీయ గణాంక సంస్థ అంచనా ప్రకారం 
2019-20లో తలసరి వార్షిక జాతీయ ఆదాయం రూ.1,12,885 ఉంది. 
పేదలు దీన్ని చేరుకోవాలంటే ఏడు తరాలు పడుతుందని ప్రపంచ ఆర్థిక వేదిక 
చెప్పింది. ప్రపంచ సామాజిక చలనశీలత లేదా పరివర్తనీయత నివేదిక- 
2020 ప్రకారం 82 దేశాల జాబితాలో మనది 76వ స్థానం. 
మానవాభివృద్ధికి ఉపాధి, తద్వారా వచ్చే ఆదాయం కూడా ముఖ్య పాత్ర 
వహిస్తుందన్నది తెలిసిందే. మన దేశంలో జనాభా తప్ప ఉపాధి అవకాశాలు, 
అవసరాలకు తగినట్లుగా వేతనాలు పెరగటం లేదు. 2005 మార్చి నుంచి 
2012 మార్చి నాటికి 459.4 నుంచి 474.2 మిలియన్లకు మొత్తం ఉపాధి 
పెరిగింది. 2018 నాటికి అది 465.1 మిలియన్లకు తగ్గిపోయింది. ఈ 
కాలంలో కార్మికశక్తి 470.2 నుంచి 495.1 మిలియన్లకు పెరిగింది. 
కార్మికశక్తి భాగస్వామ్యం 48 నుంచి 86.9 శాతానికి తగ్గిపోయింది. (గ్రామీణ 
ప్రాంతాలలో కొనుగోలు శక్తి పడిపోయి ఆర్థిక వ్యవస్థ దిగజారుడుకు 
కారణమైందని తెలిసిందే. పురుష వ్యవసాయ కార్మికుల వేతనాలు 2014 
డిసెంబరులో 5.13 శాతం పెరిగితే 2016లో 6.77, 2018లో 4.84 


శాతం పెరుగుదల రేటు ఉంది. అంటే నిజవేతనాలు గణనీయంగా 


పడిపోయాయి. నిపుణులైన కార్మికుల వేతనాల పెరుగుదల రేటు ఈ కాలంలో 


కేసిఆర్‌ పెళ్లికానుక.... 


నిజంగా ప్రత్యూషది ఓ కథే... ఆమె కథ ముందు 
పదీపన్నెండు టీవీ సీరియళ్లు, తెలుగు సినిమాలు కూడా 
సరిపోవు... ఆమె పాత విషాదం గురించి ఇక్కడ 
చెప్పుకోవడం వద్దు గానీ... ఒక ప్రభుత్వ శాఖ మొత్తం 
ఆమెను సొంత బిడ్డలా పరిగణించడం... చదివించి, 
కొలువు ఇప్పించి, పెళ్లి చేస్తుండటం... సాక్షాత్తూ 
ముఖ్యమంత్రి సతీమణి వెళ్లి, పెళ్లికూతురిని చేసి, 
ఆశీర్వదించడం... అవును, ఓ కలలాంటి, ఓ కథలాంటి 
వార్త. ముఖ్యమంత్రి సతీమణి ప్రత్యూషకు బొట్టుపెట్టి, 
పట్టుబట్టలు పెట్టి... సొంత బిడ్డలాగే ఓన్‌ చేసుకోవడం, 

ఆ ఫోటో ఓ విశేషమే... ఇంతకీ కేసీఆర్‌ తన 
దత్తపుత్రికకు ఇస్తున్న పెళ్లికానుక ఏమిటీ అంటారా..? 
సారుగారికి కరుణ వచ్చినా పెద్దగానే ఉంటుంది... 
కోపం వచ్చినా పెద్దగానే ఉంటుంది... మరి తన 
దత్తపుత్రికగా ఇంత ప్రచారం జరిగిన ప్రత్యూషకు తన 
రేంజ్‌లోనే ఓ కానుక ఇచ్చాడు... డైమండ్‌ నెక్లెస్‌... 
అవును, ఆయన సతీమణి స్వయంగా తెచ్చి పెళ్లి 
కూతురి మెడలో అలంకరించింది. 

ఇక్కడ మరో విశేషం ఏమిటంటే... ఈ పెళ్లి రెండు = 

మత సంప్రదాయాల్లో జరగింది... పెళ్లికి ముందు లాంఛనాలన్నీ హైందవ 


6.16 నుంచి 4.06 శాతానికి పడిపోయింది. ఇది తలసరి వినియోగం 
తగ్గటానికి దారి తీసింది. ఇలా అనేక అంశాలను చెప్పుకోవచ్చు. 


ఆర్థిక విషయానికి వస్తే కరోనాకు పూర్వం దిగజారిన స్థితికి అయినా 
ఎప్పటికి వస్తుందో ఎవరూ చెప్పలేరు. వివిధ అంతర్జాతీయ సంస్థలు 
రూపొందించిన సూచికల్లో మన స్థానం ఎలా ఉందో చూద్దాం. ఏడాది 
కాలంలో కనీసం 15 అంశాల్లో దిగజారిందనే విశ్లేషణలు వెలువడ్డాయి. 
కెనడాలోని ఫ్రాసర్‌ సంస్థ రూపొందించే ఆర్థిక స్వేచ్చ సూచికలో మన దేశం 
2019 సూచికలో 79వ స్థానంలో ఉంటే 2020లో 105కు పడిపోయింది. 
ప్రజాస్వామ్య సూచికలో 2018తో పోల్చితే పది స్థానాలు దిగజారి 2019లో 
51వ స్థానంలో ఉంది. నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన 2014లో 27వ 
స్థానంలో ఉండేది. పత్రికా స్వేచ్చలో 142, మహిళలకు భద్రతలో 1338, 
ప్రపంచ సంతోష సూచికలో 138 నుంచి 140కి దిగజారింది. శాంతి 
సూచికలో ఐదు స్థానాలు దిగజారి 168 దేశాలలో 141కి, ప్రపంచ పోటీతత్వ 
సూచికలో పది స్థానాలు దిగజారి 68కి, స్త్రీ పురుష నమానత్వ సూచికలో 
112కు దిగజారింది. పాస్‌పోర్టు సూచికలో 199 దేశాలలో మనది 84వ 
స్థానం. ఇలా అనేక సూచికలు దిగజారటం నరేంద్రమోడీ పాలనలో 
కనిపిస్తోంది. వాటి కొనసాగింపే మానవాభివృద్ధి సూచిక పతనం ! 


గ 
LITTLE 


TAR 


కుటుంబం క్రైస్తవాన్ని పాటిస్తుంది కాబట్టి... మొత్తం (క్రైస్తవ 


సంప్రదాయం... అంటే పసుపు దంచడం, ఒడి నింపడం వంటివన్నీ సంప్రదాయంలో పెళ్లి జరగింది. ఓ ప్రభుత్వ శాఖ ఉన్నతాధికారులు 
మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు నిర్వహించారు... ఐఏఎస్‌ గెన్ట్‌ మొత్తం పెళ్లికూతురి తరఫున హాజర అయ్యారు... పీడ కలల వంటి 


హౌస్‌ ఈ పెళ్లికి పెళ్లికూతురి వైపు పెళ్లివిడిది... సీఎం భార్య కూడా 
అక్కడికే వెళ్లి తమ లాంఛనాల్ని పూర్తి చేసింది. వరుడు చరణ్‌రెడ్డి 


స్ట్‌ 
ర్త 
లె 
స 
es 
ల్‌ 
a 


పత్రిక స జనవరి, 2021 | 24 


విషాదాల నుంచి బయటపడి, ఓ కొత్త జీవితం వైపు వెళ్తున్న ప్రత్యూషా... 
నీ కథ తెలిసిన ప్రతి మనసూ నీకు చెప్పేది ఒకటే... విష్‌ యూ హేపీ 
మేరీడ్‌ లైఫ్‌. 








పాట పరవశం కలిగిస్తుంది 

పాట పరమానందాన్నిస్తుంది 

పాట పరిసరాలమైమరపునిస్తుంది 

పాట పరిపూర్ణత్వాన్నిస్తుంది 

చెవులకింపైనది, కనుల కింపు గూర్చిది ఏదయినా ఆనంధం కలిగిస్తుంది 
మనసు పులకరిస్తుంది. అందుకే కమ్మని రాగం ఎక్కడయినా విన్పిస్తుంటే 
అలౌకిక ఆనందంతో పాటు ఊహాలోకంలోకి తేలియాడే తన్మయత్వాన్ని 
కలిగిస్తుంది. పాటకున్న గొప్పతనం అదే. కీర్తన అన్నా పాట అన్నా, గీతం 
అన్నా పదాల్ని పర్యాయ పదాలుగా వాడుతున్నాం. స్వల్ప భేదాలున్నా కీర్తన 
అనే మాట కైస్తవలోకంలో ప్రసిద్ధంగా వాడే మాట, “కృత్‌ సంశబ్దనే” అని 
ధాతుపాఠం దీని నుంచే కీర్తన నిష్పన్నమని అంటారు. 


కీర్తన వాజ్మయం అంతా భక్తి మయమే. భగవత్సంకీర్తనానికి అంకిత 
మయింది. కీర్తన భక్తిలో ప్రధాన భూమికే. ప్రపంచ వ్యాప్తంగా కీర్తన 
వాజ్మయానికి ఒక విశిష్ట స్థానముంది. క్రైస్తవ కీర్తనల్లో అంతా యెహోవా - 
యేసుక్రీస్తు - పరిశుద్దాత్మ - మరయు మాత ఈనాలుగురి కేంద్రంగా 
రచించిన కీర్తనలే అత్యధికం. క్రైస్తవంలో కీర్తనలు ఆలపించడం 
సర్వసాధారణం. శుభా శుభ సందర్భాల్లో కీర్తనలు ఆలపిస్తారు. క్రైస్తవ ప్రార్థన 
పద్ధతి సర్వసాధారణంగా అందరూ ఒకే విధంగా ఆచరిస్తారు. ముందుగా 
ప్రారంభ ప్రార్థన చేసిన అనంతరం సందర్భాన్ని బట్టి ఏదో ఒక కీర్తన 
అందరూ కలిసి పాడటం సాధారణ ప్రక్రియ. అనంతరం బైబిలు పఠనం, ఆ 
తర్వాత మరో కీర్తన ఆపై చిన్న ప్రసంగం ఉంటుంది. అది 
ఆసమయానుగుణమైన ప్రసంగ విశ్లేషణ అదీ బైబిలు భాగంనుంచి ఎంపిక 
చేసిన అంశంపై ఉంటుంది. ఆపై సమయాన్ని బట్టి ఒక కీర్తన పాడి 
ముగింపుగా మరోసారి ప్రార్థన చేస్తారు. చవరిగా అందరూ కలిసి 
సామూహికంగా పరలోక ప్రార్థన చేస్తారు. ఇది సాధారణంగా చేసే ప్రార్థన 
సహవాసం. ఈ ప్రార్థన కార్యక్రమాల్లో ఆలపించే పాటలను రెండు రకాలుగా 
విశ్లేషించవచ్చు. ఒకటి నిత్యం, రెండోది నైమిత్తికం. అనునిత్యమూ ఉభయ 
సంధ్యలలో దైవధ్యాన యుక్తమై ఆలపించేవి నిత్య కీర్తనలు. శుభాశు 
భాసందర్భాలు, కొత్త సంవత్సర, కోత పండుగ అంటే పంటలు చేతికి వచ్చిన 
అనంతరం కుటుంబం లేదా సమాజం అంతా కలిసి చేసే పండుగ, (శ్రమల 
కాలం, యేసు మరణం పునరుద్దానం, క్రిస్మస్‌ వంటి పండుగలు, పెళ్లిళ్ళు, 
నామకరణం, ప్రవేశం, ప్రతిష్ట, 
సంవత్సరాద్యంతాలు, అంత్యక్రియలు, జాతీయోత్సవాలు, ఇతర విశేష 
కార్యక్రమాలయిన శుభాశుభసందర్భాలన్నింటిలో పాడే కీర్తనలు నైమిత్తి కాలు. 


నిత్య కీర్తనలు రెండు విధాలు. ఉభయ సంధ్యలలో పాడేవి. ఈ 
సందర్భాల్లో త్రిమూర్యాత్మకమైన దేవుని స్తుతిస్తూ పాడేవి. ఇందులో 
దేశీయమైనవి కొన్ని. ఇతర భాషల అనువాదకీర్తనలు మరి కొన్ని ఇతర 
భాషలు అంటే సాధారణంగా జర్మన్‌, లాటిన్‌, ఫ్రెంచ్‌ భాషలనుండి ఇంగీషు 
అనువాద కీర్తనల్లోని రాగాలు 


బాప్తిస్మం, గృహ ఆలయ 


ఆపై తెలుగు అనువాదాలున్నాయి. 


- కొత్తయేడు మొదలు పెట్టాను... 


ఆచార్య గుజ్జర్లమూడి కృషపాచారి 


సాధారణంగా మూలంనుంచి స్వరపరచిన రాగానుగుణంగా తెలుగు 
అనువాదాలు ఉంటాయి. ప్రపంచ భాషలన్నింటిలోనూ అనువాద కీర్తనల 
రాగాలన్ని ఒకే విధంగా ఉంటాయి. దేశీయ పరమైన కీర్తనలన్ని దాదాపు 
కార్దాటక సంగీత బాణీల్లోనే ఉంటాయి. ఈ కోవలోకి వచ్చిన తొలి కీర్తనల 
పుస్తకం విలియం డాసన్‌ సమకూర్చిన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 1866లో 
ముద్రితమయింది. అనంతరం వచ్చిన లూథరన్‌ ప్రొటస్టెంట్‌ మిషనరీలు 
తెలుగు క్రైస్తవ కీర్తనలపై శ్రద్ధ వహించి సందర్భాను సారంగా అనువాద 
కీర్తనలు కూడా అందులో చేర్చి అచ్చు వేశారు. దీనికి గాను క్రిస్టియన్‌ 
లిటరేచర్‌ సొసైటి (సిఎల్‌ఎస్‌) 1891లో మద్రాసులో ప్రారంభమయింది. ఈ 
సంస్థ ద్వారా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అధిక శాతం అచ్చుకు నోచుకున్నాయి. 
వందలాది ముద్రణలు, లక్షలాది ప్రతులు ఆంధ్రకైస్తవ కీర్తనల (గ్రంధం 
ప్రచురణ జరిగిందంటే కొంత ఆశ్చర్యం వేస్తుంది. తొలి నాళ్ళలో ఇది 600 
కీర్తనలకు పరిమితమయింది. (ప్రస్తుతం వివిధ సంస్థలు, వేర్వేరు సంఘాలు 
వాటికి తోడు ఆయా ప్రసార మాధ్యమాలు, ఇతర మాధ్యమాలద్వారా సిడిలు, 
వీడియోలు, మొదలయిన వాటి ద్వారా లభిస్తున్న కీర్తనలు దాదాపు లక్షకుపైగా 
ఉన్నాయని ఒక అంచనా. 

క్రైస్తవ కీర్తన వాజ్మయ రచనలు చేసిన తొలి తరం వారిలో పురుషోత్తమ 
చౌధరి (1803-90) దొరసామి ఆరోగ్యం (1884-1939) చెట్టె భాను 
మూర్తి. 1882-1973 మల్లెల దావీదు (1890-1961) మురారి దావీదు 
(1867-1926) జొన్న కూటి దేవదానం (1894-19383), మంగమూరి 
దేవదాసు (1875-1960) పులిపాక జగన్నాధం (1826-90) ఎ.వి. 
మాసిలామణి, (1914-1990) ఈతకోటి ప్రకాశం (1897-1979), పుల్లేటి 
కుర్తి రవివర్మ (1907-1984) మేడికాయల సాధువు 1852-1926, పిడి శు 
భామణి 1902-71) మొలతాటి విద్యానందం 1907-1984) గొల్లపల్లి 
నాతాని యేలు (1839-1914) రావూరి రత్నం, పులిదిండి సాల్మన్‌ రాజు, 
తిరువక్కోవల్లూరి స్పెషన్‌ (1869-1946) సరెళ్ళ సామ్యూల్‌ సుబ్బయ్య 
(1888-1944) పంతగాని పరదేశి 1879-1962 మరెందరో రచయితలు 
300 పైగా ఉన్నారు. 


తెలుగు కీర్తన వాజ్మయంలో అతి పెద్ద కీర్తన రాసిన ఘనత మంగమూరి 
దేవదాసుకే దక్కుతుంది. ఆయన రాసిన వందలాది కీర్తనల్లో “మనో విచారము 
కూడదునీకు - మహిమ తలపు లే కావలెను అనే కీర్తనలో 136 
రచణలున్నాయి. వీరి రచనల్లో అధిక శాతం కృతజ్ఞత, యేసు జీవితం, మార్గం 
రోణ అనే అంశాలపై సాగుతుంది. 


ప్రపంచ వ్యాప్తంగా కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీన చేస్తారు. ఆ 
యాప్రాంతాల రాష్ట్రాల, భాషల, దేశీయ పద్ధతుల కనుగుణంగా వేర్వేరు 
పద్ధతుల్లో కొత్త సంవత్సరం జరుగుతుంది. సూర్యమానం, చంద్రమానం, 
బృహస్వతి మానం (గుజరాతీయుల కొత్త సంవత్సరం) మొదలయిన వాటి 
కాలానుగుణంగా కొత్త సంవత్సరం జరుపుకుంటారు. కాని జనవరి 1వ తేదీ 
ప్రపంచవ్యాప్తంగా జరిపే పండుగ క్రైస్తవ సంప్రదాయంలో జనవరి 1వ తేదీన 


25 | జనవరి, 2021 + (ప్రజొ మణిపూస మాసపత్రిక 


జరిపే కొత్త సంవత్సరంలో యేసు నామ కరణోత్సవం కూడా ముడిపడి ఉంది. 
డిసెంబర్‌ 25న క్రీస్తు పుట్టిన రోజు క్రిస్మస్‌ అయితే జనవరి 1వ తేదీ 
నామకరణోత్సవం. యూదుల ఆచారం ప్రకారం బిడ్డ జన్మించిన ఎనిమిదవ 
రోజు నామకరణం చేస్తారు. రోమన్‌ కేతలిక్‌ సంప్రదాయంలో రివ రోజు 
కొత్తగా జన్మించిన బిడ్డను తొలిగా దేవాలయానికి తీసికొని వస్తారు. అది తల్లి 
బిడ్డ ఆరోగ్యం పైన ఆధారపడి జరిగే ఉత్సవ కార్యక్రమంలో కొన్ని సార్లు 
వాయిదా వేసే సందర్భాలు ఉంటాయి. తొలిగా తల్లిదండ్రుల, పెద్దలు, 
కుటుంబ సభ్యులందరితో కలిసి దేవాలయ ప్రవేశం చేసే సందర్భంలో మైనపు 
వత్తి వెలిగించి నూతన శిశువును దేవాలయంలో కీర్తనలు ఆలపిస్తూ పారిష్‌ 
ప్రీస్ట్‌ పవిత్ర జలంతో అభిషేకించి ప్రవేశం చేయిస్తారు. అనంతర 
ప్రార్థనాదికాలు ముగించి తొలిగా బిడ్డ నాలుకపై కొంచెం ఉప్పును నాకిస్తారు. 
దీనితో తొలిగా రుచిని నూతన శిశువుకు కలిగించడం ఒక సంప్రదాయం. 
బైబిలులో యేసు బోధల్లో “మీరు లోకానికి ఉపై ఉన్నారనే వాక్కును ఇక్కడ 
సార్థకం చేస్తారు. అనంతరం నామకరణ కార్యక్రమం చేస్తారు. 


సాధారణ నూతన సంవత్సర ప్రారంభంలో ఆలపించే కీర్తనలు తక్కువగానే 
ఉన్నాయి వాటిల్లో పులి పాక జగన్నాధము కృతమైన కొత్త యేడు మొదలు 
బెట్టెను అనే కీర్తనలో ఐదు చరణాలున్నాయి. కాంభోజ రాగం త్రిపుట 
తాళంలో సమకూర్చిన ఈ కీర్తన బహుళ ప్రజాదారణ పొందినది. క్రొత్త యేడు 
మొదలు బెట్టెను మన (బ్రతుకు నందు. 

క్రొత్త మనసు తోడమీరు - కొత్త యేట ప్రభుని సేవ - తత్తరపడకుండ 
జేయుటుత్తమొత్తమంబు జూడ॥ 

1 పొందియున్నమేలు లన్నియు - బొంకంబు మీర - డెందయందు స్మరణ 
జేయుడి - యిందు మీరు మొదలు పెట్టు - పందెమందు గెలువ వలయు - 
నందముగను రవినిబోలి - నలయకుండ - సొలయ కుండ ॥కొత్త॥ 


2. మేలు సేయ తడవొనర్చ్పగా - మీరెరుగు నట్లు - కాలమంత నిరుడు 
గడచెగా - ప్రాలుమాలి యుండకుండ జాలమేలు - సేయవలయు - 
జాలజనముల కిమ్మాను యేలు నామ ఘనత కొరకు [కొత్త 


ఇదేకోవలో గొల్లపల్లి ఆంద్రెయ రచించిన ఘనదేవప్రియ తనయుడ అనే 
కీర్తనలో ఆరు చరణాలున్నాయి. రేగుప్తి రాగంలో ఆట తాళం కూర్చిన విశేష 
కీర్తనయిది. ఘన దేవ ప్రియ తనయుండా జగద్రక్షకా - వినుతి జేతుము నీ 
మహిమనే - ఘనతంబుగ గత సంవత్సర దినములన్నిట మాకు నీభువిఘన 
సుఖము లొనరించి మరి నూతనపు వాత్సర మొసగినందుకు ॥ 
1. అధిక (పేమ లొసగుము. యేసు 
ప్రభు - కుదురుగ నీ వత్సరము - 
ప్రథమ దినమున - మమ్ము నందరి 
ముదము తొనిచ్చటకు జేర్చితి - 
ప్రబల మీగు సంగీత స్తుతలను- 
మీగుల బొందుము యేసు రక్షక ॥ 
ఈ సందర్భంలోనే కృతజ్ఞతా పూర్వకంగా ఆలపించే కీర్తనలున్నాయి. 
పంతగాని పరదేసి రచించిన నుతి సేయను లేవే అన్న కీర్తనలో నాలుగు 
చరణాలున్నాయి. వారికాంభోజి రాగంలో ఆది తాళంలో కూర్చిన కీర్తన యిది. 


నుతిసేయను లేవే - యోమనసా 
నుతిసేయను లేవే - క్రితిని దివిని 
హితమతి బ్రోచెడి - సుతుని జనకుని 
శుద్ధాత్మ త్రేకుని ॥నుతి॥ 


1. సూర్యుని కాంతి - సొంపగుపంటలు 


(టెజా మణిపూస మాసపత్రిక $ జనవరి, 2021 | 26 


సుకాల క్షేమముల్‌ - శోభిలు గేహమున్‌ 
ఆర్య సాంగత్యము - నైశ్వర్యముల నిల- 
నను భవింపవె - నీవా యాఢ్యుని పేర్మిని ॥ 

2. జీవము జ్ఞానము - జీవమునొసంగెడు 

పావనాత్మను నీకై పంపిన దేవుడు- 
కేవలదోష స్వభావము మార్చడె- 
సేవజేయును నీవా పావనమూర్తిని ॥నుతి॥ 

సంప్రదాయ కీర్తనలతో పాటు ఇతర భాషలనుంచి అనువాదమైన కీర్తనలు 
దాదాపు 100కి పైగా ఉన్నాయి. ప్రతికీర్తనకు రచయిత పేరుతో పాటు 
సంగీతం కూర్చిన వారి వివరాలు ఇంగ్లీషు పుస్తకాలలో లభిస్తాయి. అనువాద 
కీర్తనలు ప్రపంచంలో ఉన్న భాషలన్నింటిలోనూ రాగ తాళాలు మూలంలోని 
రాగాలతోనే అనువాదం చేయడం కనిపిస్తుంది. 

O god our help in ages past అనే కీర్తన (ప్రపంచవ్నాంగా బహుళ 
ప్రచారం పొందినదిగా కానిస్తుంది. రచయిత ఐజక్‌ పాట్స్‌. ఇంగ్లీషులో 
రచించిన ఈ కీర్తనకు విలియం క్రాఫ్ట్‌ సంగీతం సమకూర్చాడు. 1708లో 
రచన చేసిన ఈ కీర్తన తొలిగా 9 చరణాలుంటే అనంతరం 6 చరణాలకు 
మార్చడం జరిగింది. ఆల్‌ (ఫ్రైడ్‌ త్యాగ రాజు పామర్‌ తెలుగు అనువాదం 
చేశాడు. 


O God our help in ages psst our hope for years to come 
our shelter from the stormy blast and our eternal home. 


1. Under the Shadown of thy throne thy saints have dwelt 
secure sufficient in thine arm alone And our eternal home. 


తెలుగు అనువాదం ఇన్నాళ్ళు మాకు సాయమై యీ ముందుకు మా 
యన్నత గృహ మండవై యొప్పెడు దైవమా॥ 
1. ఏలాటి ఈతిబాధయు 
నీవచ్చు ఏటిలో 
కులుగ కుండా బ్రోవవె 
ఘనంపు ప్రేమతో! 
2. నీసింహసన నీడలో 
నిలుచుభక్తులు 
భయంబు చింతబాధలన్‌ 
జయించి మానుదురా॥ 


అలాగే బైబిలు గ్రంథమంతటిలో కీర్తనల గ్రంథం అనే శీర్షికతో 150 
కీర్తనలున్నాయి. దావీదు మహారాజు, ఆయన పుత్రులు మరికొందరు 
రచించిన కీర్తనలు. ఇవి దాదాపు క్రీ.పూ. 586లో రచన చేసినవిగా చారిత్రక 
విశ్లేషణ. ఈ క్రీర్తనలనీ హిబ్రూ భాషలో ఉన్నాయి హిబ్రీయులు టెహిల్లిన్నామ్‌.. 
లేదా సెఫిర్‌ టెహిలిం ... అని అంటారు. స్తుతి అని అర్ధం. ప్రపంచవ్యాప్తంగా 
దావీదు కీర్తనల పఠనం లేదా గానం ఎక్కువ. తెలుగులో గుంటూరు బిషఫ్‌ 
ఇగ్నేషియస్‌ ముమ్ముడి సారథ్యంలో డాక్టర్‌ ఎక్కిరాల కృష్ణమాచార్య “కీర్తనలు” 
అనే పేర రాగతాళయుక్తంగా గుది కూర్చిన (గంథం ఒకటి కనిపిస్తుంది. 
1960 దశకంలో గుంటూరులో ముద్రణ అయింది. 

క్రైస్తవ కీర్తన వాజ్మయం అంతా బైబిల్లోని ఘట్టాల ఆధారంగా, భక్తి 
పారమ్యంతో సృజనాత్మకంగా రచించినవే. అధికంగా కనిపిస్తాయి. కీర్తనలు 
మానసిక క్షాళనకు, ఆత్మానందానికి, సామాజిక పరివర్తకు, సమ 
సమాజనిర్మితికి దోహదపడతాయి. 


కాళోజీ ..తెలంగాణా వైతాళికుడు 





అన్యాయం అధర్మం అక్రమాలను ఎదిరించడం తోటి వారి బాధలను తన 
బాధలుగా చేసుకుని, తప్పెవరు చేసినా తిప్పికొట్టే తిరుగుబాటు ధోరణి తో 
నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన నిత్య చైతన్య శీలి ప్రజాకవి కాళోజీ 
నారాయణరావు. కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లా రట్టహల్లిలో 1914వ 
సంవత్సరంలో జన్మించారు కాళోజి తల్లి రమాబాయి .ఆమె కన్నడ ప్రాంతానికి 
చెందినవారు. తండ్రి రంగారావు మహారాష్ట్రీయుడు. రంగారావు కుటుంబం 
వరంగల్‌ జిల్లాలోని మడికొండ గ్రామంలో స్థిరపడింది. కాళోజీ ప్రాథమిక 
విద్య మడికొండలో, ఉన్నత పాఠశాల విద్య వరంగల్‌, హైదరాబాద్‌ లో 
జరిగింది. అనంతరం న్యాయశాస్తాన్ని అభ్యసించారు. న్యాయవాద వృత్తిలో 
కొంతకాలమే ఉన్నారు. 1940 సంవత్సరంలో రుక్మిణీబాయితో వివాహం 
జరిగింది.చుట్టూ ఉన్నవారు తెలుగు మాట్లాడే వారైనప్పటికీ ఉన్నత పాఠశాల 
విద్య ఆంగ్ల మాధ్యమంలో కొనసాగింది. నిజాం పాలనలో ఉర్జూభాషకు 
ప్రాధాన్యత ఆ రోజుల్లో ఉండేది. కాబట్టి కాళోజీ గారికి హిందీ భాష ఉరూ, 
ఆంగ్లం, మరారీ భాషలతో సన్నిహిత సంబంధం ఉండేది. దాదాపు ఈ 
భాషలన్నింటిలో రచనలు చేశారు. ఏ భాషలో రచనలు చేసినప్పటికీ ఆయన 
ప్రజల కష్టాలను, సమస్యలను తెలియజేయడానికి తన కలాన్ని సాధనంగా 
చేసుకున్నారు. భగత్‌ సింగ్‌ను ఉరి తీసిన సంధర్భంలో తన తొలి కవితను 16 
వ సంవత్సరంలో రచించారు. చాలా సున్నిత మనస్కుడైన కాళోజి వ్యక్తి 
స్వేచ్చకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. తన చుట్టూ ఉన్న ప్రజల 
సమస్యలను చూసి చలించి పోయేవారు. తాను ఏది చెప్పాలనుకున్న ప్రజలను 
దృష్టిలో పెట్టుకుని చెప్పారు. ప్రజల హృదయాలను కదిలించే విధంగా 
కవిత్వం చెప్పడం కాళోజీ కవితా లక్షణం. సామాజిక స్పృహతో సంఘాన్ని 
సంస్కరించే లక్ష్యంతో చెప్పే కవిత్వమే ఉత్తమ కవిత్వం అనిపించుకుంటుంది. 


- పి.సుమతి, అధ్యాపకరాలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, విశాఖపట్నం 


కాళోజి తన కవిత్వాన్ని వజ్రాయుధంలా ఎక్కుపెట్టి సంధించారు.. ప్రజలను, 
ప్రభుత్వాన్ని సరైన మార్గంలో నడిపించగలిగిన శక్తి కవిత్వానికి ఉన్నది .కవులు 
ప్రజా ప్రతినిధులు కాబట్టి కవిత్వాన్ని సమాజ సంక్షేమానికి వినియోగించాలి. 
నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగి నిష్పక్షపాతంగా వ్యవహరించిన వాడే నిజమైన 
కవి. అలాంటి గుండె ధైర్యం ఉన్న కవి కాళోజీ. ఆయన కవిత్వానికి భయం 
లేదు. అనంతమైన కాలాన్ని తన కవితల్లో పొందుపరిచారు . భూతకాలాన్ని 
భవిష్యత్తు కాలాన్ని వర్తమాన కేంద్రం వద్ద నిలిపి తెలుప కలిగినవాడే నిజమైన 
కవి. కాళోజీ తన కవితలో 

నేను ప్రస్తుతాన్ని గతానికి శిఖరాన్ని 

వర్తమానాన్ని భావికి ఆధారాన్ని 

నేను కథనాన్ని నేను అక్షరాన్ని 

నిన్నటి స్వప్పాన్ని రేపటి జ్ఞాపకాన్ని 

అంటూ చెప్పారు. కాళోజి దూరదృష్టి కలిగి జాతి ప్రయోజనాలను 
కాపాడగలిగిన వాడు. కవి కలం ఎంతో శక్తివంతమైనది. అలాంటి 
శక్తివంతమైన కవిత్వం కాళోజి కలం నుండి జాలువారి సగటు మానవుని 
గుండెలను తట్టి నిద్ర లేపింది. అతని కవిత్వం ఒక దిక్సూచి లాంటిది. కాబట్టి 
దిశానిర్దేశం లేని సమాజానికి కాళోజీ కవిత్వం మార్గదర్శనం చేస్తూ ఒక 
వేగుచుక్కలా పనిచేస్తుంది. కాళోజి ప్రజాసంక్షేమాన్ని ఆకాంక్షించి రచనలు 
చేశారు. కవిత్వానికి అందాన్ని అద్దడం అతనికి ఎంత మాత్రం ఇష్టం లేదు 
సమస్యలపై స్పందించి తాను చెప్పదలుచుకున్న విషయాన్ని తనదైన శైలిలో 
సూటిగా చెప్పే నేర్పు కలిగిన వ్యక్తి కాళోజీ. కులమతాలకు అతీతంగా ప్రజల 
బాధల పట్ల సానుభూతి కనబరుస్తూ ప్రజల పక్షపాతిగా నిర్మాహమాటంగా 
సమాజంలోని అసమానతలను ఎత్తిచూపి, కూలీల పట్ల, అభాగ్యుల పట్ల, 
అన్నార్తుల పట్ల, (ప్రేమాభిమానాలతో వారి కన్నీళ్లు తుడిచి వారి కష్టాలను తన 
కవితలో ప్రతిఫలింప చేసి పాఠకులను ఆలోచింప చేస్తారు. పీడితుల పట్ల 
గుండెల్లో గూడుకట్టుకున్న కారుణ్య రూపమే కాళోజీ కలం నుండి కవిత్వమై 
దర్శనమిచ్చింది. ప్రజల గొడవను తనదిగా చేసుకుని నా గొడవగా 
కవిత్వీకరించిన ప్రజాకవి. సామాజిక స్థితిగతులను బట్టి పీడితులు గా ఉండే 
కార్మిక, కర్షక, (శ్రామికులు గళమెత్తి గర్జించే ఆత్మస్థెర్యమును నూరిపోసి 
ఏమిటి? ఎందుకు? అను ప్రశ్నలను సంధించే అస్తిత్వాన్ని పీడిత జన 
పక్షపాతిగా తన అంతరంగంలోని భావాలకు అక్షర రూపం ఇచ్చారు. కాళోజీ 
సంవేదనల కొలిమి నుండి కన్నీటి జలపాతాల నుండి, నిరంకుశ సంకెళ్ళ 
నుండి, పోలీస్‌ ఉక్కు పిడికిళ్ళ నుండి, ఆకలి మంటల నుండి,ప్రభుత్వపు 
పాశవిక దాడుల నుండి, భూస్వాముల పెత్తందారుల కొరకు దుశ్చర్యల 
నుండి, దొరల ఆగడాల నుండి, కాళోజీ కవిత్వం వెలువడింది. తన కలాన్ని 
ఆయుధంగా చేసుకుని బలమైన కవితా (ప్రస్థానాన్ని కొనసాగించిన కాళోజీ 
తెలుగు వారు గర్వించదగిన కవి. ప్రజల జీవితాల్లో మమేకమైన కాళోజీ 
మాతృభాష పట్ల మమకారాన్ని కలిగి ఉండి, పరభాషా వ్యామోహితులను 
నిరసించేవారు. 

ఏ భాష నీది ఏమి వేషమురా? 

ఈ భాష ఈ దేశమెవరి కోసమురా 

ఆంగ్లమందు మాట్లాడగల్లగనే 

ఇంతగా గుల్మెదవు ఎందుకోసమురా? 

తెలుగు బిడ్డవయ్యు తెలుగు రాదంచును 


27 | జనవరి, 2021 + (ప్రజొ మణిపూస మాసపత్రిక 


సిగ్గు లేకను ఇంక చెప్పుడెందుకురా 

అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదనుచు 

సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా? 

అంటూ పరభాషా వ్యామోహితుల పట్ల నిరసనను నిర్మొహమాటంగా 
చెప్పగల ధీశాలి కాళోజీ. చుట్టూ ఉన్న ప్రజల అభిరుచులు,అలవాట్లు వారి 
వ్యవహార శైలిని ప్రత్యక్షంగా చూసి సొంతం చేసుకున్న వ్యక్తి, కాబట్టి తన 
రచనల్లో వారి జీవనాడిని స్థానిక మాండలిక పదములను, పలుకు బళ్ళు 
మొదలైనవి అప్రయత్నంగానే అతనికి కవితలో ఒదిగి ద్విగుణీకృతమై సహజ 
సౌందర్యాన్ని తెచ్చిపెట్టాయి. తెలంగాణ యాస గురించి చెప్పుతూ “తెలంగాణ 
భాషూ అనే కవితలో 


తెలంగాణ యాసనెపుడు 
యీసడించు భాషీయుల 
సుహృద్భావన ఎంతని 
వర్ణించుట 

సిగ్గు చేటు 

వాక్యంలో మూడుపాళ్ళు 
ఇంగ్రీషు వాడుకుంటూ.... 


అంటూ తెలంగాణ యాసను నొక్కి పెట్టి మన నిత్య జీవితంలో ఆంగ్ల 
ఆధిపత్యము ఏర్పడిన విధానాన్ని తెలియజేశారు. 

కాళోజీ రచనలు 1943 వ సంవత్సరం లో కథలు రచించారు. “నా గొడవ 
కవితా సంపుటి” “తుది విజయం మనది నిజం” “ఆత్మకథ” “బాపూ! బాపూ! 
బాపూ!!!” మొదలగు ముద్రిత రచనలు, అనువాద రచనలు కాకుండా 
అముద్రిత రచనలు ఎన్నో ఉన్నాయి. 1956 నుండి 1960 వరకు 
ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి సభ్యులుగా ఉన్నారు. రాజకీయాలలో ప్రత్యక్ష, 
పరోక్ష సంబంధాలు కలిగిన కాళోజీ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. 


a a 
య 
తూటూ సుయో 


టాటా వారి సుమో బండి గురించి తెలియని 
వారుండరు. ఆ బండికి ఆ పేరు ఎందుకు 
వచ్చిందో తెలుసా? ప్రతిరోజు టాటా 
మోటార్స్‌లో పనిచేసే పెద్దపెద్ద 
అధికారులందరూ కలిసి మధ్యాహ్న 


సమయంలో భోజనాలు చేస్తూ కంపెనీ 
విషయాలే కాక అనేక ఇతర రాజకీయ ఇ 
వ్యవహారాలు మాట్లాడుకుంటూ ఉండేవారు. నాన ఇ 


కానీ, కొన్ని రోజులనుండి “సుమంత్‌ మోలగోకర్‌” 


౮ 
అనే ఆయన వీళ్ళతో కలవకుండా తన కారు తీసుకుని mm | | 


బయట భోజనం చేయటానికి వెళ్ళటం చూసి, ఆ 

అధికారులు అతనిని ” ఈయన డీలర్లు ఎవరో పెద్ద ఖరీదైన హోటళ్ళలొ 
ఇచ్చే పార్టీలు మరిగాడు” అనే అపవాదు వెయ్యటం సాగించారు. ఒకరోజు 
కొందరు అధికారులు ఆయనను రహస్యంగా వెంబడించి అసలు విషయం 
తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఆయన కారుతో వెళ్ళీ, రోడ్డు వెంబడి 
“ధాబా” దగ్గర కారు ఆపి, అక్కడ భోజనం చేస్తున్నాడు. అలా భోజనం 
చేస్తూ టాటా మోటార్సు వారి తయారు చేసే ట్రక్‌లు వాడే దైవర్లతో 
సంభాషణ చేస్తూ టాటా వాహనాలలోని బాగోగుల గురించి వారితో 
చర్చిస్తూ, ఆ విషయాలు తన 


(ప్రజా మణిపూస మాసపత్రిక ఫి జనవరి, 2021 28 


తెలంగాణ రచయితల సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. ఆంధ్ర సారస్వత 
పరిషత్‌ సభ్యులుగా, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ సభ్యులుగా వున్నారు. 
భారత ప్రభుత్వంచే స్వాతంత్ర సమరయోధులుగా సన్మానం, తామ్రపత్రం 
అందుకున్నారు. 1992లో భారత ప్రభుత్వ ఉన్నతమైన పద్మవిభూషణ్‌ 
పురస్కారం, గురజాడ అవార్డు, గౌరవ డాక్టరేట్‌, మొదలగు అనేక 
పురస్కారాలను అందుకున్నారు. 


కాళోజీకి మన, పర అనే భేదం లేకుండా ఉండేవారు. అందరూ నావాళ్లే 
అనే భావం ఉండేది. అందరినీ ఆప్యాయంగా పలకరించేవారు. అందుకే 
ఆయనకు దేశమంతా సన్నిహితులే, స్నేహితులు,పరిచయస్టులే. కులమతాలకు 
అతీతంగా, ప్రాంతాల సిద్ధాంతాలకతీతంగా, ఎంతోమంది సాహిత్య మిత్రులు 
కూడా ఉన్నారు. ప్రజల గోడును పట్టించుకునే వారే చరిత్రలో నిలుస్తారు 
అనడానికి నిదర్శనం కాళోజీ. 


కాలళోజీ అన్న రామేశ్వర్‌ కూడా షాద్‌ పేరుతో ఉర్దూ కవిత్వం రాశారు. 
అన్నదమ్ములిద్దరూ అన్యోన్యంగా ఉండేవారు. చిన్నప్పటినుండి రామేశ్వర్‌ 
కాళోజీని బాగా చూసుకునే వారు. అతడు 1996వ సంవత్సరంలో 
చనిపోయారు. అతడు చనిపోయిన ఆరు సంవత్సరాలకు 13 నవంబర్‌ 2002 
సంవత్సరంలో కాళోజీ కీర్తి శేషులు అయ్యారు. బ్రతికినన్నాళ్లు ప్రజల 
కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ, చనిపోయిన తర్వాత కూడా తన కళ్ళను 
ఎల్‌.వి.ప్రసాద్‌ నేత్ర చికిత్సాలయానికి, శరీరాన్ని ప్రజల ఉపయోగార్ధం 
కాకతీయ వైద్య విశ్వవిద్యాలయానికి ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి కాళోజీ. 

అంతః ప్రేరణ వల్ల అద్భుతమైన కవిత్వం రాస్తూ జన్మాంతర సంస్కారంతో 
ప్రకాశవంతమైన మైన సామాజిక జీవధారను అద్భుతంగా అక్షరీకరించి 
ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో కాళోజీ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర 
వేసుకుని తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయులు అయ్యారు. 


బుక్‌లో వ్రాసుకుంటూ, టాటా 
వాహనాల ఉత్పత్తి నాణ్యతను 

పెంచే దిశగా ఎంతో విషయసేకరణ చేశాడు. అలా ఆ (దైవర్లు చెప్పిన 
విషయాలతో టాటా వాహానాల నాణ్యతను పెంచి, వాటిని ప్రపంచంలోనే 
ఉన్నతికి తీసుకు వచ్చాడు శ్రీ సుమంత్‌ మోలగోంకర్‌. 

ఆయన చేసిన సేవకు టాటా మోటార్సు ఆయన పేరున * టాటాబిసుమో 
“ వాహనానికి ఆయన పేరు పెట్టారు. సు అంటే సుమంత్‌, మో అంటె 
మోలగోంకర్‌. 








తెలంగాణ సీఎం కేసీఆర్‌ పెట్టే కూటమిలో కాంగ్రెస్‌ చేరబోతుందా? లేకుంటే 
కేసీఆర్‌ తీసుకునే నిర్ణయాలకు వెనుక నుండి సపోర్ట్‌ చేయనుందా? ఈ 
మేరకు జాతీయ నేతలు, రాష్ట్ర నేతలను హైకమాండ్‌ రెడీ చేస్తుందా! అంటే 
అవుననే చర్చ.. ప్రస్తుతం రాష్ట రాజకీయాల్లో తెరపైకి వస్తోంది. గత మూడేళు 
గా నేషనల్‌ పాలిటిక్స్‌పై ఫోకస్‌ పెట్టిన కేసీఆర్‌ 2019పార్లమెంట్‌ ఎన్నికల 
సమయంలోనే ఢిల్లీ వెళ్లి దేశానికి దిశా నిర్దేశం చేస్తానన్నారు. కానీ ఎన్టీయే 
బంపర్‌ మెజార్టీతో గెలవడంతో తన ప్రయత్నాలను వాయిదావేసిన కేసీఆర్‌.. 
కొంతకాలం బీజేపీతో సఖ్యతగానే మెలిగారు. అయితే రాష్ట రాజకీయాల్లో 
ఇటీవలే చోటుచేసుకున్న పరిణామాల అనంతరం తన వైఖరిలో 
మార్పొచ్చింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు 
వ్యతిరేకంగా చేపట్టిన భారత్‌ బంద్‌కు కేసీఆర్‌ మద్దతు ఇవ్వడం, మరుసటి 
రోజే కాంగ్రెస్‌ సైతం ధర్నాల్లో పాల్గొంటామని స్పష్టం చేయడంతో ఎక్కడో 
టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య రాజీ కుదిరిందన్న అనుమానాలకు బలం 
చేకూరుతోంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ దేశంలో ఎక్కువకాలం 
పరిపాలన కొనసాగించాయి. స్వాతంత్ర్యానికి ముందే కాంగ్రెస్‌ పార్టీ పుట్టగా, 
దానికి వ్యతిరేకంగా బీజేపీ పురుడు పోసుకుంది. అయితే 2014 నుంచి 
కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా బలహీనపడటంతో.. భారతీయ జనతా పార్టీకి 
ఎదురే లేకుండా పోయింది. కాంగ్రెస్‌ 'ముక్త్‌ భారత్‌” నినాదాన్ని ఆరేళ్ల కిందనే 
ప్రకటించిన కమలనాథులు ఆ దిశగానే అడుగులు వేస్తూ దేశంలో మెజార్టీ 
రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీని 





ఆ.బి.రమేష్‌ సీనియర్‌ జర్దలిస్ట్‌ 


లు 


కోలుకోనీయకుండా వ్యూహాలు రచిస్తూ అమలుచేయడంలో 
సక్సెస్‌ అవుతున్నారు. అలా కీలక రాష్ట్రాల్లోని నేతలకు 
కాషాయ కండువాలు కప్పి, కాంగ్రెస్‌ను అంతర్గతంగా 
దెబ్బతీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలకు 
అండగా ఉండాల్సిన కాంగ్రెస్‌ హైకమాండ్‌... ఆ 
ప్రయత్నాలు చేయకపోవడం ఆ పార్టీ పరిస్థితిని 
రోజురోజుకూ దిగజారుస్తోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ 
బలహీనపడటం.. ప్రత్యామ్నాయంగా మరో పార్టీ కనపడక 
పోవడం వల్లే జాతీయ స్థాయిలో బీజేపీని ఆదరిస్తున్నారన్న 
పాయింట్‌ రైజ్‌ అవుతోంది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ 
బాధ్యతల విషయంలో రాహుల్‌గాంధీ వెనుకడుగు 
వేయడమూ వారికి అనుకూలంగా మారింది. ఇదే 
క్రమంలో ఎన్టీయే తీసుకుంటున్న నిర్ణయాలపై 
ఒంటికాలిపై లేస్తున్న కేసీఆర్‌... బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు 
దేశాన్ని ఏలడంలో విఫలం అయ్యాయని, (ప్రజలు 
ఇంకెన్నిరోజులు అవస్థలు పదాలని... తనకు అవకాశం 
ఇస్తే దేశానికి మార్గనిర్దేశనం చూపేందుకు రెడీ అంటూ ఆ 
దిశగా అడుగులు వేస్తూ. వ్యవసాయ చట్టాల విషయంలో 
కేంద్రానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త బంద్‌కు మద్దతు తెలిపి 
కొత్త ఎత్తుగడకు తెరతీశారు. 


జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఇప్పటికే ఇతర 
1 రాష్ట్రాల సీఎంలతో మాట్లాడుతున్న కేసీఆర్‌ వెంట ఇకపై 
కాంగ్రెస్‌ పార్టీ సైతం కలిసి వస్తుందన్న చర్చలు 
| సాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌ నాయకత్వ 
బాధ్యతలు మీదేసుకొని పార్టీని ముందుకు నడిపేవారు 
లేనందున హస్తం పార్టీ అధిష్టానం సైతం బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్‌తో 
జట్టుకట్టడమా? లేకుంటే బయట నుంచి సపోర్టు చేయడమా? ఏదో ఒకటి 
జరుగుతుందన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికే లెఫ్ట్‌ పార్టీలు 
సైతం దేశవ్యాప్తంగా ఎన్టీయేకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నందున, ఈ 
రెండు జాతీయ పార్టీలు కూడా కేసీఆర్‌కు సపోర్ట్‌ చేస్తాయన్న అంశాలు 
తెరపైకి వస్తున్నాయి. అవసరమైతే వామపక్ష నేతల ఇళ్లకు సైతం వెళ్లి 
మాట్లాడుతానని కేసీఆర్‌ చెబుతుండటం ఈ వాదనకు మరింత బలం 
చేకూరుస్తోందన్న రూమర్లు వినబడుతున్నాయి. 


2001లో టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించిన కేసీఆర్‌... అన్ని వర్గాలను 
కూడగట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఫేమ్‌, తనకు జాతీయ 
రాజకీయాలు అనుకూలంగా మారుతుందన్న ఊహాగానాలు వినపడుతున్నాయి. 
పార్లమెంట్‌ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉన్నందున ఇప్పటి 
నుంచే రంగంలోకి దిగి జాతీయ స్థాయిలో టీమ్‌ను రెడీ చేసుకుంటే ఎన్టీయేకు 
ప్రత్యామ్నాయంగా కేసీఆరే కనపడుతారని, ఆ దిశగా ఇప్పుడు కేసీఆర్‌ 
తీసుకురాబోయే కూటమి సక్సెస్‌ అవుతుందన్న అభిప్రాయాలు విశ్లేషకుల 
నుంచి వినపడుతున్నాయి. అయితే ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్టాన్ని 
ఏర్పాటు చేస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుతానని, ఆ తర్వాత మాట 
మార్చిన కేసీఆర్‌ను.. కాంగ్రెస్‌ హైకమాండ్‌ నమ్మి మద్దతిస్తుందా లేకుంటే 
సోనియా గాందీ ఆధ్వర్యంలోనే వచ్చే ఎన్నికలకు రెడీ అవుతుందా అన్నది 
ముందు ముందు చూడాల్సిన అంశం. 


29 | జనవరి, 2021 + (ఉట్రజా మణిపూస మాసపత్రిక 





ఉద్యోగాల స్వభావాల్లో పెనువేగంతో మార్పులు వస్తున్నాయి. నిరంతరం 
నేర్చుకుంటూ, పరిజ్ఞానం పెంచుకోవడం అనివార్యమై పోయింది. 
విద్యార్థులైనా, ఉద్యోగులైనా పది మందిలో ఒకరుగా ఉంటే ఫలితం ఉండదు. 
ప్రత్యేకత చూపిస్తేనే మనుగడ. 


వ్యక్తిగతంగా ఎదుగుతూ, కెరియర్‌పరంగా చక్కని పునాది వేసుకోవడానికి 
తోడ్చడే తీర్మానాలు చేసుకోవడం ఒక ఎత్తయితే, వాయిదా వేయకుండా ఆ 
నిర్ణయాలను అమలుచేయడం మరో ఎత్తు. రానున్న కొత్త సంవత్సరంలో 
దృష్టిపెట్టి ఆచరించాల్సిన ముఖ్యమైన అంశాలెన్నో ఉన్నాయి. 

అవి: 

నిరంతర నెట్‌వర్కింగ్‌ ప్రతి విద్యార్థీ, ఉద్యోగార్థీ తప్పనిసరిగా 
నేర్చుకోవాల్సిన నైపుణ్యమిది. విద్యార్థి దశలో, ఉద్యోగాన్వేషణ తరుణంలో 
నెట్‌వర్కింగ్‌ ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. పాత మిత్రులకే పరిమితం 
కాకుండా విభిన్న నేపథ్యాల కొత్త స్నేహితులను ఏర్పరచుకోవడం, వారితో 
తరచూమాట్లాడుతుండడం అలవాటు చేసుకుంటే వ్యక్తిగతంగా, కెరియర్‌ 
పరంగానూ ప్రయోజనకరమవుతుంది. భావ వ్యక్తీకరణ శక్తిని మెరుగుపరుస్తుంది. 
నెట్‌వర్క్‌ విసృతమైతే అదనపు నైపుణ్యాలను పెంచుకోవడం సులువు 
అవుతుంది. ఎంచుకున్న పరిశ్రమకు సంబంధించిన సెమినార్లు, వర్మ్‌షాపులు, 
వెబినార్లు లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ వుండాలి. ఇలా చేస్తే 
అనుభవజ్ఞులైన వారిని కలుసుకుని, వారి పరిజ్ఞానం గ్రహించే అవకాశం 
ఏర్పడుతుంది. 

నైపుణ్యాల నవీకరణ.. 

ఒకప్పటిలా కొలువుల్లో స్థిరత్వం తగ్గిపోయింది. ఉద్యోగ భద్రత ప్రశ్నా 


(టెజా మణిపూస మాసపత్రిక ఫి జనవరి, 2021 30 


నూతన ఏడాదిలో కొత్త భవిత కోసం 


= ఆవ 
ల హై 


- 


“I 


ర్థకమవుతూ అనిశ్చితి సర్వసాధారణమైంది. ఏ కారణంవల్లనైనా సిబ్బందిని 
తగ్గించుకోవాలని కంపెనీలు భావిస్తే మొదట వేటుపడేది అతితక్కువ 
నైపుణ్యాల వారిపైనే. 

ఈ పరిస్థితుల్లో వీలైనంత వరకు ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటే 
ఎంచుకున్న రంగంలో తాజా అంశాల పరిజ్ఞానం, సరికొత్త నైపుణ్యాలు 
నేర్చుకోవాలి. పోటీలో వెనుకబడినను మరుగుకాకుండా ఉండాలంటే 
నైపుణ్యాలను ఎప్పటి కప్పుడు ఆధునికీకరించుకుంటూ ఉండాల్సిందే. 


ఉద్యోగార్దతల జోడింపు.. 


సుశిక్షితులైన ప్రతిభావంతులను నియమించుకోవడానికే సంస్థలు మొగ్గు 
చూపుతుంటాయి. ప్రసిద్ధ విద్యాసంస్థలో చదివి కేవలం డిగ్రీ తెచ్చుకున్నంత 
మాత్రానే ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీలు ఆసక్తి చూపవు. వారికి 
కావాల్సింది విభిన్న నైపుణ్యాలున్న అభ్యర్థులు. 

ఓ సంస్థలో డేటా అనలిస్టు పోస్టుకోసం ఇద్దరు కొత్తవారు దరఖాస్తు 
చేసుకుంటే వారిలో ఒకరికి అత్యుత్తమ మార్కులతో డిగ్రీ, డేటా సైన్స్‌పై 
ప్రాథమిక అవగాహన, మరొకరికి డిగ్రీ, డేటా సైన్స్‌లో తగినంత పరిజ్ఞానంతో 
పాటు ప్రాక్టికల్‌ నైపుణ్యాలు, తగిన సర్టిఫికేషన్లు కూడా ఉంటే నిశ్చయంగా 
రెండో అభ్యర్థికే ఉద్యోగం దక్కుతుంది. సోషల్‌ మీడియాకు స్వల్ప సమయం 
నిద్ర లేవగానే ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి సామాజిక మాధ్యమాలు 
అకౌంట్లు చెక్‌ చేసుకోవడం, రోజులో ఎక్కువ భాగం దానిలోనే గడపటం 
చాలా మంది విద్యార్థుల, ఉద్యోగార్థులకు అలవాటు. ఇదివారి విలువైన 
సమయాన్ని హరించివేస్తోంది. వీలైనంత తక్కువ సమయం దానిలో గడపాలనే 
నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. 





శిశాఖితు డవ జలాలు ఇచ్చన ఛాల్తడు.. 


అోల్తేరు ఓ ర్వరి.. ఓ జీవన ప్రవాహం. లక్షల మందికి తాగేందుకు నీరు.. 
బతికేందుకు ఆసరా ఇచ్చిన సెలయేరు.. తప్పితే ఒక వ్యక్తి పేరు కాదు. 

తూర్పు కనుమల్లో పుట్టిన నీటి గెడ్డలు.. ఒకప్పుడు రెండు పెద్ద ఏటి ప్రవాహాలుగా 
విశాఖ మీదుగా ప్రవహించేవి. ఒకటి హనుమంత వాగు. ఇది సింహాచలం 
కొండల్లో పుట్టిన గెడ్డల నుంచి ముడసర్లోవ మీదుగా 15 కి.మీ.ల దూరం 
ప్రవహించి లాసన్స్‌ బే వద్ద సముద్రంలో కలిసేది. 1902లో ముడసర్లోవ 
పార్ము/రిజర్వాయరు నిర్మించిన తరువాత ఈ ఏరు కనుమరుగైంది. ఇప్పటి 
హనుమంత వాక జంక్షన్‌ ఆ వాగు పేరుతొ వచ్చిందే. 


ఇంకొకటి వాలుతేరు. ఎగువ తూర్పు కొండల్లో పుట్టి మేఘాద్రి గెడ్డలో 
కలిసి పెద్ద ఏటి ప్రవాహంగా విశాఖ నగరం మీదుగా ప్రవహించేది. 30 
కి.మీ.ల దూరం వంపులు తిరుగుతూ... కొండల మధ్య వాలుగా ప్రవహిస్తూ 
డాల్ఫిన్‌ నోస్‌ కొండ వద్ద సముద్రంలో కలిసేది..వాలుగా ప్రవహించే ఏరు 
(వాలు + ఏరు) వాలుతేరు క్రమంగా వాల్తేరుగా అయింది. వాల్తేరు ఏటికి 
ఎడమ పక్కన వున్న ప్రాంతం స్థానికుల ఆవాసంగా..వారపు సంతగా ఉండేది. 


వందల ఏళ్ల క్రితమే డాల్ఫిన్‌ నోస్‌ వద్ద వాల్తేరు ఓడరేవు విదేశీయులకు 
గమ్యస్థానం అయింది. డచ్చ్‌, ఫ్రెంచ్‌, బ్రిటీష్‌ వాళ్ళు ఈ ఓడరేవు తమ సరుకుల 
రవాణాకు అనుకూలమైందిగా గుర్తించారు. 1850 తర్వాత బ్రిటీష్‌ వాళ్ళు 


ప్రజామీడియా నెట్‌వర్క్‌ సౌజన్యంతో 
Central Provinces Port, East Coast Battalion, Vizagapatam 





Administration District, Waltair East Coast - Railway Station 
ఏర్పాటుకు చర్యలు ప్రారంభించడంతో ఇక్కడికి బ్రిటీష్‌ అధికార్ల రాకపోకలు 
పెరిగాయి. డాల్ఫిన్‌ నోస్‌ వద్ద వాల్తేరుకు ప్రాచుర్యం పెరిగింది. ఆంగ్లేయులు 
వాల్తేరును “ వా..ల్‌..రే..ర్‌ అని పలకడం.. altar గా రాయడం 
అలవాటై అదే కొనసాగింది. ఇది Walter అనే పేరుకు దగ్గరగా ఉండడంతో 
ఎవరో బ్రిటీష్‌ అధికారి పేరుతో వచ్చిందని పొరపాటు పడ్డం మామూలైంది. 


అంతకు ముందు వాల్తేరు - పెద జాలరిపేట మధ్య ప్రాంతం అంతా 
ఎక్కువగా కొండగుట్టలు మాత్రమే ఉండేవి. వీటిని తొలుస్తూ._ Altair 
Uplands, Walair Main Road, The Waltair Club ఏర్పాటు అయ్యాయి. 
ఓడరేవు విస్తరణతో వాల్తేరు ఒడ్డున వున్న కుటుంబాలు కొద్దిగా దూరంగా 
జరిగాయి. అవ China Waltair, Peda Waltair అయ్యాయి. డాల్ఫిన్‌ నస్‌ 
దగ్గరలోని వాల్తేరు ఒడ్డున పోలేరమ్మ తల్లి గుడికి ప్రత్యామ్నాయంగా పెద 
వాల్తేరులో పోలమాంబ అమ్మవారి ఆలయం వచ్చింది. నగరానికి నీటి 
అవసరాలు పెరగడంతో 1970లో వాల్తేరుపై మేఘాద్రి గెడ్డ వద్ద 
జలాశయం నిర్మించారు. దీంతో వాల్తేరు ప్రవాహ రరి నిలిచిపోయింది. 
కొద్దిగా పరిశీలనగా చూస్తే వాల్తేరు. హనుమంత వాగుల ఆనవాళ్ళు 
ఇప్పటికీ మనకి దీనంగా కనిపిస్తాయి. 





పేదరిక నిర్మూలనకే ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకం 


© 


ఖారతదేశంలో మొట్టమొదటి మహిళా (ప్రధానమంత్రి, 1966 నుండి 
1977వరకు వరుసగా మూడు పర్యాయాలు, మళ్లీ 1980లో ప్రధాన 
మంత్రిగా పనిచేసి ఐరన్‌ లేడీ ఆఫ్‌ ఇండియాగా పిలువబడిన ప్రజా 
నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ. 1917నవంబర్‌ 19న జన్మించిన 
ఇందిరాగాంధీ భారత తొలి ప్రధాని జవహార్‌లాల్‌నెహ్రూ ఏకైక కుమార్తె. 
అసలు పేరు ఇందిరా ప్రియదర్శినిగాంథీ. జవహర్‌లాల్‌నెహ్రూ, కమలా 
నెహ్రూల ఏకైక సంతానం. ఆమె ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాదులో ఆనంద్‌ 
భవన్‌లో జన్మించింది. తన తాత మోతిలాల్‌నెహ్రూ అలహాబాద్‌లో పేరొందిన 
న్యాయవాది. ఇందిరాగాంధీ పుట్టేసరికి భారతదేశం ఆంగ్లేయుల పాలనలో 
ఉండేది. దేశం ఆర్థికంగా, సామాజికంగా అల్లకల్లోలంగా ఉండేది. 
ఇందిరాగాంధీ అలహాబాదులో ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం పూణె 
విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్‌ పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. రవీంద్రనాథ్‌ 
ఠాగూర్‌ స్థాపించిన శాంతినికేతన్‌లో చేరి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని 
గడిపింది. జాతీయోద్యమంలో భాగంగా జవహార్‌లాల్‌ నెహ్రూ, కమలా 
నెహూ తరచుగా జైలుకు వెళ్లడం వల్ల తన తల్లి కమలానెహూ ఆరోగ్యం 
క్షీణించింది. చికిత్స నిమిత్తం వెళ్లిన తర్వాత అక్కడే తల్లికి తోడుగా ఉంటూ 
ఒక స్ఫూళ్లో చేరింది. ఎంత చికిత్స చేసినా తల్లి ఆరోగ్యం కుదుటపడకపోవడం 
వల్ల తన 17వ యేటనే కమలా నెహ్రూ మరణించడంతో ఇందిరా గాంధీ 
ఒంటరైంది. తల్లి మరణం తర్వాత ఒంటరిగా ఉన్న ఇందిరకు నెహ్రూ 
మనోధైర్యాన్ని ఇస్తూ నాయకత్వ లక్షణాలు నూరిపోసే వారు. పై చదువుల 
నిమిత్తం ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో చేర్పించారు. ఆమె 
చదువుతున్న రోజుల్లో జర్నలిస్టు అయిన ఫిరోజ్‌గాంధీతో పరిచయం ఏర్పడి 
వివాహానికి దారి తీసింది. కానీ వారిద్దరి వివాహానికి నెహ్రూ ఇష్టపడలేదు. 
చివరగా మహాత్మాగాంధీ సలహా మేరకు 1942లో ఇందిర, ఫిరోజ్‌ గాంధీల 
వివాహం జరిగింది. స్వాతంత్ర్య పోరాటంలో నెహ్రూ జైలు జీవితాన్ని 
అనుభవిస్తున్న సమయంలో ఇందిరాగాంధీ దేశచరిత్ర, ప్రపంచచరిత్ర గురించి 
తన తండ్రికి ఉత్తరాలు రాస్తూ దేశంలో నెలకొన్న పరిస్థితులను తెలియచేసేది. 
స్వాతంత్ర్య పోరాటంలో సైతం పాల్గొంటూ తండ్రికి తగ్గ కూతురుగా 
ఉద్యమంలో ధైర్యంగా పాల్గొనేది. 1942లో జరిగిన క్విట్‌ ఇండియా 
ఉద్యమంలో పాల్గొనడం వల్ల పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైలుకు 
పంపారు. జైలులో ఉండగానే మగ పిల్లవాడికి జన్మనిచ్చింది. 1943 మే 13న 
విడుదలైంది. ఇందిరాగాంధీ ఎన్నో సంవత్సరాల పాటు నెహ్రూ వెనుకనే 
ఉంటూ అనుకోకుండా రాజకీయరంగ (ప్రవేశం చేసింది. ఆమె సేవలకు 
గుర్తింపుగా 1959లో భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలైంది. ఆ తర్వాత 
జరిగిన పరిణామంలో నెహ్రూ మరణాంతరం, లాల్‌ బహదూర్‌శాస్తి మంత్రి 
వర్గంలో సమాచార ప్రసారశాఖ మంత్రిగా కేబినెట్‌ హోదాలో పనిచేసి అందరి 
మన్ననలుపొందారు. 


తర్వాత 1966 జనవరి 24న మొట్టమొదటిసారిగా ఇందిరా గాంధీని 
ప్రధానమంత్రిగా కాంగ్రెస్‌పార్టీ ప్రకటించింది. మొదటిమహిళా ప్రధానిగా 
బాధ్యతలు స్వీకరించిన ఆమె రికార్డులు సృష్టించింది. ప్రపంచ నేతలతో 
మంచిగుర్తింపుపొందుతూ, అందరి దృష్టిని ఆకర్షించేది. సిక్కుల కోరిక మేరకు 
హర్యానా రాష్టం ఏర్పాటు చేసింది. ప్రపంచ బ్యాంకు, పశ్చిమ దేశాల 
సహకారంతో దేశ ఆర్థికవ్యవస్థను చక్కదిద్దినది. కొందరు నేతలు రెండోసారి 
ప్రధానిగా ఒప్పుకోని సమయంలో 'గరీబీ హటావో” నినాదంతో నలభైమూడు 
రోజులపాటు దేశమంతటా పర్యటిస్తూ 300 సభలు, 36వేల మైళ్లు పర్యటన 


టెజా మణిపూస మాసపత్రిక శా జనవరి, 2021 | 32 





క చంకల క 
చేసి ప్రజల దృష్టిలో గొప్ప నాయకురాలిగా పేరు సంపాదించుకుంది. ఆమె 
పరిపాలన కాలంలో రైల్వే కార్మికులు, ఉద్యోగులు సమ్మె చేసి ప్రభుత్వాన్ని 
స్తంభింప చేసినప్పుడు వారిపై చర్యలు తీసుకుంటూ ఉద్యోగాలు 
తొలగించినప్పుడు వారి ఆగ్రహానికి గురికావడం, వారు కోర్టు ద్వారా మళ్లీ 
ఉద్యోగాలు పొందారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓటుద్వారా ఇందిరా గాంధీ 
ప్రభుత్వాన్ని ఓడించారు. అందుకే కార్మికులు, ఉద్యోగులతో పెట్టుకున్న వి 
ప్రభుత్వాలు నిలబడలేవని అనడానికి ఇదొక నిదర్శనంగా చెప్పవచ్చును. 
అలాగే 1971లో ఆమేథి లోక్‌సభ నియోజకవర్గం నుండి రాజ్‌ నారాయణపై 
గెలిచిన సందర్భంలో ఇందిరాగాంధీ ఎన్నికచెల్లదని (ప్రతిపక్షాలుకోర్టులో 
సవాల్‌ చేసిన క్రమంలో 1975లో అలహాబాద్‌ కోర్టు ఆమె ఎన్నిక చెల్లదని 
ఆరు సంవత్సరాలు పాటు ఎన్నికల్లో పాల్గొనరాదని కోర్టు తీర్పునిచ్చింది. కానీ 
దానిపై స్టే ఆర్డర్‌ తెచ్చుకుంది. కానీప్రతిపక్షాలు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా 
పెద్దర్యాలీ నిర్వహించి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు. అప్పుడు 
రాజ్యాంగంలోని 352 ఆర్టికల్‌ ప్రకారం1975జూన్‌ 25న రాష్ట్రపతి ఎమర్జెన్సీ 
విధించారు. భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలతో దేశాన్ని అభివృద్ధి 
చేయాలని తమ తండ్రి ఆకాంక్ష మేరకు పేదరిక నిర్మూలనకోసం 20సూత్రాల 
పథకాన్ని ప్రవేశపెట్టి దేశ ఆర్థిక పరిస్థితిని చక్కపెట్టారు. రాజకీయాల్లో ఆమెకు 
కుమారులు రాజీవ్‌ గాంధీ, సంజయ్‌ గాంధీలు అండగా నిలిచారు. పథకాల 
ద్వారా ప్రజాసంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించుకుని దేశ ప్రజల 
కోసం స్వపరిపాలన అందించిన గొప్పనేత. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర 
వేసిన ఆమెను 1984 అక్టోబరు 31న ఆమె అంగరక్షకులే ఇందిరాగాంధీని 
కాల్చి చంపారు. 





క 


సాయంత్రం వాకింగ్‌ అలవాటున్న నేను, మా ఇంటి దగ్గరున్న పార్కు వైపు 
వెళ్ళాను. అక్కడో పిల్లాడు జారుడు బండ మీద నుంచి కిందికి జారి, మళ్ళీ 
వెళ్ళి మెట్లెక్కకుండా, ఆ జారుడు బండ పైకి ఎదురు ఎక్కుతున్నాడు. 
కొంతదూరం ఎక్కి పట్టు దొరక్కకిందికి జారి కింద పడుతున్నాడు. మళ్ళీ లేచి 
పైకెక్కుతున్నాడు. వాడలా జారిపడుతుంటే నవ్వుతూ చూస్తున్న వాడి 
తల్లిదండ్రుల్ని చూస్తుంటే నాకు వొళ్ళుమండింది. వెళ్ళి వాళ్ళిద్దరినీ 
కడిగేయాలనిపించింది. కానీ నాకెందుకులే అని ఆగిపోయాను. 

ఇంటికొచ్చి విశ్రాంతి తీసుకుంటుండగా సుబ్బు వచ్చాడు. వస్తూ వస్తూనే 
“వదినా పిచ్చి ఆకలేస్తుంది. అన్నం పెట్టు” అన్నాడు వంటిట్లో ఉన్న సుమతితో. 
వాడి చనువు చూస్తే నా శ్రీమతికి తగని వొళ్ళు మంట. ఏదో స్వంత ఇంట్లోకి 
వచ్చినట్లు రావటం “వదినా అది చెయ్యి, వదినా ఇది చెయ్యి” అంటూ 
ఎక్కడలేని చనువును ప్రదర్శిస్తుంటే తను చాలా విసుక్కునేది. కానీ నా మొహం 
చూసి అగిపోయేది. 

“ఏంట్రా ఉన్నట్లుండి ఊడిపడ్డావు? నీ బిజినెస్‌ బాగా సాగుతోందా?” 
అడిగాను నవ్వుతూనే. 

“లేదురా. నా పార్టనర్‌ మోసం చెయ్యటంతో బాగా నష్టమొచ్చింది” 
అన్నాడు. 


ర తి క్‌! ళీ 
శ క | 





“మరి వాడినెందుకు వదిలిపెట్టావు? కోర్టుకీడవాల్సింది” అన్నాను. 
ల అ 
“పోనీలేరా... పిల్లలు కలవాడు... కక్కుర్తి పడ్డాడు” 
“బాగుందిరా... ఇలా జాలి పడితే ఇక నువ్వు బిజినెస్‌ చేసినట్టే” అన్నాను. 


“అందుకే బిజినెస్‌ వదిలేశాన్లే. ఇప్పుడు మన ఊరి సర్పంచిగా పోటీ 
చేస్తున్నాను. ఎన్నికల రోజు నువ్వూ వదినా మన ఊరికి తప్పకుండా 
రావాల్రోయ్‌” అన్నాడు. 

“సరిపోయింది. బిజినెస్‌ అయింది.. ఇప్పుడు రాజకీయాలా? ఒక చోట 
స్థిరంగా ఉండొచ్చు కదరా. ఎందుకిలా అన్నింట్లోనూ వేలు పెడతావు” కాస్త 
కోపంగానే అడిగాను. 


“బిజినెస్‌ మనకి సరిపడదులేరా... తిరిగే కాలూ, తిట్టే నోరూ అంటారుగా. 
మనదీ అదే టైపు. అది సరేగానీ ఎన్నికల రోజు మాత్రం రావటం 
మర్చిపోకురోయ్‌. వదినా! నువ్వుకూడా తప్పకుండా రావాలి” అని ఇద్దర్నీ 
హెచ్చరించి, భోజనం చేసి వెళ్ళిపోయాడు. 


9 9 9 
9 య య 


సుబ్బు అసలు పేరు సుబ్రహ్మణ్యం. వాడు మా బాబాయి కొడుకే. 
చిన్నప్పట్నుంచీ వాడి జాతకమే అంత. జీవితంలో ప్రతి దశలోనూ బొక్కబోర్లా 
4 టెజా మణిపూస 


33 జనవరి, 2021 మాసపత్రిక 


పడటం, మళ్ళీ లేచి దులుపుకుని పరిగెత్తటం వాడికి అలవాటైపోయింది. దెబ్బ 
తిన్నాకైనా కుదురుగా ఉంటాడా అంటే అదీ లేదు. మళ్ళీ ఏదో ఒక దాన్లో వేలు 
పెడుతూనే వుంటాడు. ఇలాంటి వాళ్ళని దేవుడెందుకు పుట్టిస్తాడో నాకిప్పటికీ 
అర్ధం కాని ప్రశ్నే ఒక రకంగా వాడంత దురదృష్టవంతుడీ భూ ప్రపంచంలో 
లేడని ఘంటాపథంగా చెప్పవచ్చు. అయితే జీవితంలో ఎన్ని ఢక్మామొక్కీలు 
తిన్నా పైకి మాత్రం వాడెప్పుడూ సరదాగా నవ్వుతూ కనిపించేవాడు. 

వాడీ భూమ్మీద పడగానే వాడి తల్లి కన్ను మూసింది. వాడి ఆలనాపాలనా 
చూసే దిక్కు కోసం మా బాబాయి మళ్ళీ పెళ్ళి చేసుకోక తప్పింది కాదు. సవతి 
తల్లి కావటంతో మా పిన్ని వాడితో ఇంటెడు చాకిరీ చేయిస్తూ, నానా 
అగచాట్లూపెట్టేది. 

ఆ పరిస్థితుల్లో వాడి చదువు ఎలా సాగిందో నేను విడిగా చెప్పాల్సిన పని 
లేదు. స్కూల్లో వాడు నేను ఒకే క్లాసు. నేనెప్పుడూ క్లాస్‌ ఫస్టే. వాడికి మాత్రం 
పాస్‌ మార్కులు రావటంకూడా గగనమయ్యేది. అయితే మా హెడ్‌ మాస్టర్‌ 
గారు జాలిపడి, వాడిని పై క్లాసుకి ప్రమోట్‌ చేస్తుండేవాడు. పదో 
తరగతికొచ్చేసరికి పరీక్షల ముందు వాడు నాతో “ఒరే ప్రసాదూ! ఈ పరీక్షల్లో 
ఏ ఏ ప్రశ్నలొస్తయ్యా చెప్పరా. అవి చదివితే కనీసం ప్యాసన్నా అవుతాను” అని 
అడిగాడు. నేను కొన్ని ప్రశ్నలు చెబితే అవి మాత్రమే చదివి, ఏదో అత్తెసరు 
మార్ములతో మొత్తానికీ బయటపడ్డాడు. 


మా స్మూల్‌ చదువులైపోయాక ఇద్దరమూ కాలేజీలో చేరాము. నేను సైన్స్‌ 
సబ్జెక్ట్‌ తీసుకుంటే, వాడు హిస్టరీ తీసుకున్నాడు. రెండేళ్ళ తర్వాత నేను 
డిగ్రీకెళ్ళిపోయాను కానీ... వాడు మాత్రం ఇంటర్‌ గట్టెక్కలేక చదువు మానేసి 
పెట్టేబేడా సర్దుకుని, ఎర్రబస్సెక్కేశాడు. 

నేను సిటీలో రూం తీసుకుని ఉంటూ కాలేజీకి వెళ్ళేవాడ్ని. వీడు సిటీ 
వచ్చినప్పుడల్లా నా రూంలోనే దిగేవాడు. ఒకసారి వచ్చినప్పుడు ఏదో 
వ్యాపారం చేస్తున్నాననేవాడు. మరోసారి వచ్చి, పాతది వదిలేసి, కొత్త 
వ్యాపారం చేస్తున్నానని చెప్పేవాడు. 

పిన్నీ బాబాయి పోయాక ఉన్న ఆస్తిని ఇలా తగలేస్తున్నడన్న బాధతో 
“ఎందుకురా కుదురుగా ఒక చోట స్థిరంగా ఉండక, పిల్లి పిల్లలతో మకాం 
మార్చినట్లు మాటిమాటికీ ఆ బిజినెస్‌, ఈ బిజినెస్‌ అంటూ డబ్బు 
తగలేస్తావు?” అనడిగితే నవ్వేసి, “మనం చేసేదేదైనా సరే మన మననుకు 
నచ్చాలిరా. లేకుంటే అది చేసీ వేస్ట్‌” అనేవాడు. 


“ఇన్ని సార్లు ఓడిపోతుంటే బాధగా లేదారా?” అంటే తేలిగ్గా నవ్వేసి, 
“అలవాటైపోయిందిరా” అనేవాడు. 

డిగ్రీ అయ్యాక పీజీ కూడా చేశాక, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌ టూ 
పరీక్షల్లో ఉత్తీర్ణుడినై గెజిటెడ్‌ ఆఫీసర్‌ హోదా ఉద్యోగం రావటంతో నేను 
సిటీలో స్థిరపడిపోయాను. ఆ తర్వాత ఒక స్మూల్‌ ప్రిన్సిపల్‌ గా పనిచేస్తున్న నా 
క్లాస్‌ మేట్‌ సుమతితో నా పెళ్ళి జరిగిపోయింది. 


గం 


ఈ మధ్యనే వాడి పెళ్ళి కూడా జరిగింది. జీవితంలో ఏ రకంగానూ 
స్థిరపడని అలాంటివాడికి పిల్లనెవడిచ్చాడా? అని నేను ఆశ్చర్యపోయాను. తీరా 
తెలిసిందేమిటంటే వాడిది ప్రేమ వివాహమట. పెళ్ళికి వెళ్ళాను. అమ్మాయి 
చామన చాయలో చాలా సాధారణంగా ఉంది. మొత్తానికీ గంతకు దగ్గ 
బొంతలాగా ఇద్దరి జోడీ సరిపోయిందనిపించింది నాకు. 


ల ల ల 
౪9 ౪9 ౪9 


తీరా మా ఊరి సర్పంచి ఎన్నికల సమయానికి నేను ఆఫీసు పనిలో బిజీగా 
వుండి, అక్కడికి వెళ్ళలేకపోయాను. తర్వాత తెలిసింది వాడు ఘోరంగా 
ఓడిపోయాడని. నాకు కాస్త బాధ అనిపించింది. వాడికి మొహం ఎలా 
చూపించాలో అర్ధం కాలేదు. నాలాంటి దగ్గరి చుట్టాలు కూడా ఓటెయ్యకుండా 
ఎగ్గొడితే, ఇక వాడు మాత్రం ఎలా గెలుస్తాడు? 


టెజా మణిపూస మాసపత్రిక శా జనవరి, 2021 | 34 


ఆ తర్వాత వారం రోజులకి మళ్ళీ వచ్చాడు. నన్ను ముక్కచివాట్లు 
పెట్టటానికే వచ్చాడని ఊహించి, నేనూ తిట్లు తినటానికి రెడీ అయ్యాను. కానీ 
విచిత్రంగా వాడు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. అసలు ఓడిపోయానన్న 
దిగులు వాడి ముఖంలో మచ్చుకి కూడా కనబడలేదు. ఏమీ జరగనట్లు 
మామూలుగా మాట్లాడి వెళ్ళిపోయాడు. 


అలా ఓడిపోయినా... వాడు రాజకీయాలను మాత్రం వదిలిపెట్టలేదు. 
రాష్టంలో ప్రతిపక్ష పార్టీలో చేరి, తిరగటం మొదలుపెట్టాడు. 

“ఆ చేరేదేదో అధికార పార్టీలో చేరి వుంటే, ఏ కార్పొరేషన్‌ పదవో 
దక్కేదిగదరా!” అని నేనంటే, “అధికార పార్టీ సిద్ధాంతాలు నాకు నచ్చలేదురా. 
అందుకే చేరలేదు” అన్నాడు. వాడి మాటలకు నాకు ఆశ్చర్యమనిపించింది. 
“అబ్బో! వీడికీ కొన్ని సిద్ధాంతాలూ, రాద్ధాంతాలూ ఉన్నాయన్నమాట 
అనుకున్నాను. ఇది వాడిలో నెను చూసిన కొత్త కోణం. 


౪9 9 ౪9 


కాలం అనేది బ్రేకుల్లేని బండిలాంటిది. అది ఆగకుండా గిర్రున తిరుగుతూనే 
వుంటుంది. దాన్నెక్కి తిరిగేవాళ్ళు కొందరైతే, దాని చక్రాలకింద పడి 
నలిగిపోయేవాళ్ళు కొందరు. నా జీవితం మాత్రం ఆ బండిమీదెక్కి జల్సాగా 
సాగిపోసాగింది. ఉద్యోగంలో నేను అంచెలంచెలుగా పైకెదిగాను. సిటీలో 
ఖరీదైన ఏరియాలో స్థలంకొని, (బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుని 
స్థిరపడిపోయాను. కవలపిల్లలకు తండ్రినయ్యాను. కొడుకు, కూతురు ఇద్దరూ 
చాలా తెలివైనవాళ్ళు. ఎంతైనా నా పిల్లలు కదా! “పండిత పుత్రః పరమ శు 
౦ఈ౯ అనే నానుడిని అబద్ధం చేస్తూ, వాళ్ళిద్దరూ చదువులో సాఫీగా ముందుకు 
సాగిపోతున్నారు. 


అటు సుబ్బిగాడికీ ఒక కొడుకు పుట్టాడనీ, వాడూ తండ్రిలాగానే చదువులో 
అంతంత మాకత్రమేననీ తెలిసి, నాకు నవ్వొచ్చింది. జీన్స్‌ అనేవి 
తల్లిదండ్రులనుంచే కదా పిల్లలకు సంక్రమించేది... వాడి కొడుకూ వాడిలాగే 
తాడూ బొంగరం లేనివాడిలా తయారవుతాడనిపించింది. పిల్లల్ని 
పట్టించుకోకుండా తండ్రి రాజకీయాల్లో పడి తిరుగుతుంటే, ఇక ఆ పిల్లలు 
మాత్రం ఎలా పైకొస్తారు? 

ఉన్నట్లుండి వాడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడని తెలిసి నేను 
ఆశ్చర్యపోయాను. అంటే మనవాడు రాజకీయాల్లో కాస్త ఎదిగాడన్నమాట. ఇక 
ఆ ఎన్నికల పనిలో పడి వాడు చాలా బిజీ అయిపోయి, మా ఇంటికి రావటం 
కూడా తగ్గించేశాడు. అప్పుడప్పుడూ ఫోన్‌ చేసి, రాజకీయ నాయకులకుండే 
కష్టనష్టాలను నాదగ్గర ఏకరువు పెడుతుండేవాడు. 


ఈ సంగతి వినగానే సుమతి నాతో “ఊరి సర్పంచిగా కూడా గెలవలేనివాడు, 
ఎమ్మెల్యేగా గెలుస్తాడని ఆ పార్టీవాళ్ళు ఎలా అనుకున్నారండీ?” అన్నది నవ్వుతూ. 

ఆ మాట నాకూ నిజమే అనిపించింది కానీ “వాడొచ్చినప్పుడు ఈ మాట 
వాడిముందు అనేవు” అన్నాను. 


“ఛ. నేనెందుకంటానూ... నాకామాత్రం తెలీదా?” అంది. 


నీ నీ 
౪9 ౪9 9 


కాలమనే బండి మీద ఎక్కి హాయిగా సాగిపోతున్న నాకు తెలీదు... 
అప్పుడప్పుడు ఆ బండి పైనున్నవాళ్ళని కూడా కింద పడేసి, వాళ్ళమీదనుంచి 
వెళ్తుందని. 

ఉన్నట్లుండి ఇన్‌ కమ్‌ టాక్స్‌ వాళ్ళు మా ఇంటిమీద రెయిడ్‌ చేశారు... 
ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని. నా కష్టార్ణితంతో పాటు, మా ఊర్లో 
ఉన్న పొలాలన్నీ నేను అమ్మి తక్కువ రేట్లు ఉన్నప్పుడు స్థలాలూ, బంగారం 
కొనటం జరిగింది. ఉన్న ఇల్లు మొత్తం నా కష్టార్దితమే. వాటన్నింటినీ ప్రస్తుత 
మార్కెట్‌ రేటుకి లెక్కవేసి, నా సంపాదనంతా అక్రమార్దితమేనని తేల్చారు. 


అయితే ఈ కుట్ర వెనక నా జూనియర్‌ ఒకతని హస్తం ఉందని నాకు తెలుసు. 
నేను అడ్డు లేకపోతే అతనికి ప్రమోషన్‌ వస్తుంది. అందుకని నా మీద లేనిపోని 
నేరారోపణలు చేసి, నన్ను నిందితుడిగా చిత్రించాడు. అతని వెనక అధికార 
పార్టీ ప్రముఖుడొకడున్నాడని నాకు తెలిసింది. రాజకీయ నాయకులు 
తలచుకుంటే సాధ్యం కానిదేముంటుంది! నన్ను సస్పెండ్‌ చేశారు. 
కొద్దిరోజుల్లో నన్ను కోర్టులో ప్రవేశపెడతామని తాఖీదుకూడా వచ్చింది. సిటీ 
వదిలి వెళ్ళవద్దని అల్టిమేటం ఇచ్చారు పోలీసులు. నాకేం చెయ్యాలో 
పాలుపోలేదు. 


ఆఫీసులోనూ నాకు లంచగొండినన్న అపప్రథ వచ్చింది. సమాజంలో 
తలెత్తుకుని తిరగలేకపోయాను. నా భార్యగా స్మూల్లో సుమతికి అవమానాలు 
మొదలయ్యాయి. మొహం గంటు పెట్టుకుని ఇంటికొచ్చింది. కాలేజీకెళ్ళిన 
పిల్లలు ఇంటికొచ్చి భోరుమన్నారు. 


ఇన్నాళ్ళూ సమాజంలో గౌరవంగా బ్రతికిన మా కుటుంబం పరువు 
వీధిపాలయ్యింది. ఇంత గౌరవంగా బతికి ఇప్పుడీ స్థితిని ఎలా తట్టుకోవాలో 
మాకు అర్ధం కాలేదు. ఇంట్లో నవ్వుల పువ్వులన్నీ వాడిపోయాయి. 
బృందావనంలాంటి ఇల్లు ఎడారి సదృ్భశంగా మారిపోయింది. ఇంట్లో ఒకరితో 
ఒకరికి మాటలు లేవు. ఇలాంటి దుస్థితిని దేవుడు మా కుటుంబానికే ఎందుకు 
కల్పించాడో నాకు అర్ధం కాలేదు. ఇక మాకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం 
కనపడలేదు. 


అప్పుడొచ్చాడు సుబ్బు. “వదినా! చాలా ఆకలిగా ఉంది. ఈ ఎలక్షన్ల 
గొడవలో పడి తిండీ తిప్పలూ మర్చిపోయాను. అన్నం పెట్టు” అంటూ 
హడావుడి పెట్టాడు. పిల్లలకు ఏవో రాజకీయాలకి సంబంధించిన జోక్స్‌ 
చెప్పాడు. వంట పూర్తవగానే “రండి. అందరం కలిసి తిందాం” అన్నాడు. మా 
ఎవ్వరికీ అన్నం సహించకున్నా బలవంతాన మమ్మల్ని లేపాడు. 


డైనింగ్‌ టేబుల్‌ మీద వడ్డన చెయ్యబోతుంటే “వదినా! హాయిగా కింద 
కూర్చుందాం” అంటూ వంట పాత్రలన్నీ కిందికి చేర్చాడు. రోజూ 
వాడికెదురయ్యే సంఘటనలని హాస్యభరితంగా చెప్తూవుంటే మేము మా బాధ 
మరచిపోయి వాడితోపాటే తినేశాం. 


ఆ తర్వాత అందరం హాల్లో సోఫాల్లోకి చేరాం. అప్పుడడిగాడు వాడు “ఈ 
మధ్య ఏదో జరిగిందట?”అని. జరిగిందంతా తెలిసి సానుభూతి చెప్పటానికి 
వచ్చాడనిపించి, జరిగింది సూచనాప్రాయంగా చెప్పాను. 


అంతా విని “ఓస్‌ ఇంతేనా? ఈ మాత్రం దానికేనా ఏదో పోగొట్టుకున్నట్లు 
అందరూ మొహాలు వేలాడేసుకున్నారు? ఆ లెక్కన చూసుకుంటే జీవితంలో 
నాకెదురైన కష్టాలకు నేనేనాడో ఆత్మహత్య చేసుకుని వుండాల్సింది. 
పోరాడాలిరా. తప్పు చెయ్యనప్పుడు ఎందుకు తల దించుకోవాలి? 
ఇలాంటప్పుడే మనిషికి గుండె ధైర్యం కావాలి. గడ్డు పరిస్థితులను 
ఎదురించాలి. నీకొచ్చిన కష్టం చిన్నదని నేననను. ఎప్పుడూ గెలుపు మాత్రమే 


తెలిసిన నీకు, ఇప్పుడు ఓటమి తన రుచి చూపించింది. మళ్ళీ గెలిచేవరకూ నీ 
శత్రువు మీద యుద్ధం ప్రకటించు. చివరివరకూ పోరాడు” అన్నాడు. 


“క కేసులో గెలుస్తానంటావా?” అనుమానంగా అడిగాను. 


“జయాపజయాలు దైవాధీనాలు. అయినా నువ్వు నిజాయితీపరుడివి. అది 
నిరూపించుకోవటానికి యుద్ధం చెయ్యి. గెలుస్తావో లేదో తర్వాత సంగతి. 
ముందు యుద్ధమైతే చెయ్యాలిగా” అన్నాడు. గీతోపదేశం చేసే కృష్ణుడిలా 
వాడు చెప్పదలచుకున్నది చెప్పేసి “మరి నేను వస్తానా... గెలిచిన 
ఎమ్మెల్యేగానో, ఓడిపోయిన ఎమ్మెల్యేగానో మళ్ళీ కలుస్తా” నవ్వుతూ అనేసి 
వెళ్ళిపోయాడు. 

ఏమీ చేతగానివాడని మొదట్నుంచీ చిన్నచూపు చూస్తూ, వాడ్ని చూసి 
నవ్వుకునే వాడిని. కానీ వాడు అనుభవంతో చెప్పిన మాటలు నాలో 
ఉత్సాహాన్నీ ఉత్తేజాన్నీ నింపి, ఇలా కనువిప్పు కలిగిస్తాయని నేనెన్నడూ 
ఊహించలేదు. 

నిజమే. ప్రతి మనిషీ తన జీవితంలో సుఖమూ దుఃఖమూ, లాభమూ 
నష్టమూ, తీపీ, చేదూ అన్నీ రుచి చూడాలి. సుఖాల పడవలోనే నా జీవన 
ప్రయాణమంతా సాగిపోయింది. చేదు రుచే నాకు తెలీలేదు. ఓటమి అనే 
పదానికి నా నిఘంటువులో చోటే లేకుండాపోయింది. కష్టమనేదొకటి 
ఉంటుందనికూడా తెలీనంతగా సుఖం మత్తులో మునిగిపోయాను. ఇప్పుడు 
ఉన్నట్లుండి నా పడవ ఒక చిన్న సుడిలో చిక్కుకుంది. నా దృష్టిలో అది చాలా 
పెద్ద కష్టం. అందుకే దాన్నసలు తట్టుకోలేకపోతున్నాను. ప్రతి మనిషీ 
తప్పనిసరిగా ఓటమినీ, కష్టాన్నీ అనుభవించాలి. అప్పుడే మనిషి రాటుదేల్తాడని 
నాకు తెలిసొచ్చింది. 

దేవుడు తెలివితేటలనే శస్తాస్తాలన్నీ నాకు ఎప్పుడో ఇచ్చేశాడు. వాటి 
అవసరం లేదని నేనే వాటిని కట్టగట్టి ఏ జమ్మి చెట్టుమీదనో దాచిపెట్టాను. 
వాటిని బయటకు తియ్యాలి. సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలి. యుద్ధం 
చెయ్యాలి. ఇన్నాళ్ళూ గెలుపుకి మాత్రమే అలవాటుపడ్డ నాకు ఈ అనుభవం 
ఒక కొత్త పాఠాన్ని నేర్చింది. ఆత్మహత్య దాకా ఆలోచించానంటే విజయం 
ఇచ్చిన సుఖం మత్తులో నేనెంతగా మునిగిపోయానో నాకు అర్ధమైంది. 

“అవునండీ. మీ తమ్ముడు చెప్పినట్లు ఏ తప్పూ చేయని మనమెందుకు 
భయపడాలి? ఈ గడ్డు పరిస్థితిని ఎదుర్కొందాం” అంది సుమతి. 

“అవును నాన్నగారూ! మనమెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు” 
అన్నారు పిల్లలిద్దరూ. 

పార్కులో జారుడు బండ మీద ఎదురెక్కుతున్న ఆ పసివాడు చూపిన 
పట్టుదల గుర్తుకొచ్చి, నాలో కూడా ఎక్కడలేని ధైర్యం వచ్చింది. పోరాడటానికి 
సిద్ధమయ్యాను. నేను చెయ్యబోయే ఆ పోరాటానికి ఆసరానివ్వటానికి నా 
వెనుక భార్యా, పిల్లలనే సైన్యం వుంది. ఇక భయపదేదేముంది! 


స్థితతజ్ఞుడు అంటే వీడి... 





35 | జనవరి, 2021 + (ఉట్రజొ మణిపూస మాసపత్రిక 





“ఏది” మందిని నీవ్వించి.. రాలిపోయిన నవ్వులు... 


వాసుశ్రీ, సీనియర్‌ జర్షలిస్ట్‌ 


నటించడం ఒక ఎత్తు, నవ్వించడం మరో ఎత్తు... అందుకే అన్ని పాత్రలతో పోల్చితే కమెడీయన్‌ పాత్ర 
చాలా ఛాలెంజింగ్‌ పాత్ర...అందుకే ఏ సినిమాలో అయినా కమెడియన్‌ క్రేజ్‌ఎక్కువగా ఉంటుంది! 
తెలుగులో కూడా తమ మార్క్‌ నటనతో కడుపుబ్బా నవ్వించిన కమెడియన్స్‌ కు కొదువ లేదు.. కానీ 


దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో తెలుగు ఇండస్ట్రీ మంచి మంచి కమెడీయన్స్‌ అ SST మన 
నుండి దూరమైన కమెడీయన్స్‌ గురించి ఇప్పుడు చూద్దాం... 





1. ధర్మవరపు సుబ్రహ్మణ్యం 2. ఏబీఎస్‌ (తుత్తి) 
















ఏవీఎస్‌ అంటే 
మనకి ఒక హాస్య 
నటుడుగానే తెలుసు, 
కానీ అతను కళ్ళవెంట 
నీళ్లు తెప్పించే పాత్రలు 
కూడా చేసాడు. మిస్టర్‌ 
పెళ్లాం సినిమాలో గోపాల్‌ అనే 
రోల్‌ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 
ఇక రంగు పడుద్ది అని గ్యాంగ్‌ 
స్టార్‌ మూవీలో విశ్వరూపం చూపించాడు. 
ఒక విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, ఒక ప్రొడ్యూసర్‌ 
గా మల్టీ టాలెంట్స్‌ ఉన్న వ్యక్తి. అంకుల్‌లో 
తన నటన చూసి ఏడవని వారు 
లేరు! 


మొదట నాటికలు, 
నాటకాలే వేసిన ధర్మవరం 
తర్వాత యాడ్స్‌ కి వాయిస్‌ ఓవర్‌ | 
ఇచ్చేవారు. అక్కడి నుండి 
సినిమాల్లోకి అడుగుపెట్టారు. ధర్మవరం 
పేరు చెప్పగానే మనకు బాగా గురొచ్చేది 
ఒక్కడు సినిమాలో పాస్‌ పోర్ట్‌ సీన్‌ ! ఆ 
నెంబర్‌ చెప్పే విధానం మనల్ని బాగా ఆకట్టుకుంది 
. వర్షంలో గాలి గన్నారావు గా ఉన్న కొద్ది సేపు కడుపుబ్బా 
నవ్వించాడు. ఉల్లాసంగా ఉత్సహంగా సినిమాలోని అతని 
క్యారెక్టర్‌ ను ఎప్పుడు చూసినా నవ్వొచ్చేస్తుంది. ఏ 
పాత్రలో అయినా, ఎటువంటి గెటప్‌ వేసినా 
తనదైన శైలిలో అలరించేవాడు. 






























































Cal 4. తెలంగాణ శకుంతల: 





వేణు మాధవ్‌ ఒక 
మిమిక్రి ఆర్టిస్ట్‌, యాంకర్‌, 
ఒక క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ 28 
సంవత్సరాలలో 650 కంటే ఎక్కువ 
సినిమాలు చేశాడు. వివి వినాయక్‌ 
ప్రతీ సినిమాలో వేణుమాధవ్‌ ఉందేవాడు. 
దిల్‌ మూవీలో వేణు నటనకు అవార్డ్‌ కూడా 
వచ్చింది. ఇక టైగర్‌ సత్తి క్యారెక్టర్‌ కి ఏకంగా నంది 
అవార్డే వచ్చింది. నేనింతే సినిమాలో తమిళ్‌ డైరెక్టర్‌ సెంథిల్‌ పాత్రలో 
చింపేశాడు. మాస్‌ మూవీలో క్యాన్సర్‌ పేషేంట్‌ గా, సై సినిమాలో నల్ల 
బాలుగా అలరించి ప్రజల హృదయాలు గెలుచుకున్నాడు. లక్ష్మీ సినిమాలో 
తెలంగాణ శకుంతల తో ఎంత నవ్వించాడో, అన్నవరం సినిమాలో 
తెలంగాణ శకుంతల కొడుకుగా చనిపోయి అంతే ఏడిపించాడు. 
వేణు మాధవ్‌ చిరంజీవి నుంచి చరణ్‌ వరకు, బాలయ్య 
బాబు నుండి తారక్‌ వరకు అందరితో కలిసి 
పనిచేశాడు. 





మొదట్లో 
ఇంద్ర, ఒక్కడు, 
నువ్వు నేను 
సినిమాలలో సీరియస్‌ 
రోల్స్‌ చేసి అందరి 
ప్యాంట్స్‌ తడిచిపోయేలా 
చేసిన తెలంగాణ 
శకుంతల.... సొంతం, 
లక్ష్మీ సినిమాలలో 
మాత్రం తన యాక్షన్‌ 
కామెడీతో అందర్ని 
కడుపుబ్బా 
నవ్వించింది. 











































అజా మణిపూస మాసపత్రిక $ జనవరి, 2021 | 36 








5. ఎమ్‌ ఎస్‌ నారాయణ : 


హలో 
షేకీమామ్‌...అంటూ కడుపుబ్బా 
నవ్వించారు! (ప్రొఫెసర్‌గా వర్క్‌ 
చేస్తూ మూవీస్‌లోకి వచ్చారు ఆయన, 
అందుకేనేమో ప్రొఫెసర్‌ రోల్స్‌ ఎక్కువ 
చేసారు! ఇడియట్‌, బన్ని సొంతం, 
నువ్వు నేను ఇలా ఎన్నో సినిమాల్లో 
ఇరగదీసారు. ఇండస్ట్రీకి లేటుగా వచ్చినా 
దాదాపు 800 సినిమాల వరకు చేసాడు. (త్రివిక్రమ్‌ మరియు 
శ్రీను వైట్ల సినిమాలలో ఆయన రోల్స్‌ భలేఉంటాయి. స్పెషల్‌ 
గా చెప్పాలి అంటే ఆయన చేసే స్పూఫ్స్‌ మాత్రం కడుపుబ్బా 
నవ్విస్తాయి. బుజ్జిగాడు సినిమాలో ఏడ్చే సీన్‌లో 
గ్లిజరిన్‌ లేకుండా నిజంగానే ఏడ్చేసేవారంట. 














జయప్రకాష్‌ రెడ్డి.... 
ఏందిరయ్యా.... 
మండిపోయున్న..... అంటూ 
రకరకాల టోన్స్‌లో చాలా బాగా 
ఎంటర్‌టైన్‌ చేశారు. ప్రేమించు 
కుందాం రా.., సమరసింహరెడ్డి లాంటి 
సినిమాల్లో ఆయన్ని చూస్తే విలన్స్‌ అంటే 
నిజంగా ఇలానే ఉంటారా అనిపించేది. డీ, 
రెడీ, ఎవడిగోల వాడిదే, నాయక్‌ ఇలా ఎన్నో 
సినిమాలలో నవ్వించారు. తెలుగు భాషలో ఎన్ని 
రకాల యాసలు ఉన్నా అన్నిటినీ అవలీలగా 
మాట్లాడగలిగే వ్యక్తుల్లో ఆయన 
ఒకరు. 


































8. మల్లికార్లునరావు (బట్టలసత్తి) 


వెంకీ సినిమాలో 
జగదాంబ చౌదరి, 
పవన్‌ కళ్యాణ్‌ తమ్ముడు 
సినిమాలో మల్లి అనే 
రోల్‌లో మనల్ని 
ఎంతగానో 

ఆకట్టుకున్నాడు. లేడీస్‌ 
టైలర్‌ సినిమాలో బట్టల 
సత్తి గా ఈయనకు మొదట 
గుర్తింపు వొచ్చింది. దాదాపు 
850 సినిమాల వరకు చేసాడు 
ఈయన. 





























ఆహుతి అనే 
సినిమాతో గుర్తింపు 
తెచ్చుకున్న ఇతను... 
కమెడియన్‌గా, విలన్‌ గా, 
క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా అనేక పాత్రలు 
చేశారు. చందమామ సినిమాలో 
ఆయన నటనకు నంది అవార్డ్‌ కూడా 
లభించింది. బెండు అప్పారావు, కొత్త 
బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు 
సినిమాలలో గోదావరి స్లాంగ్‌ తో 
అదరగొట్టాడు. 












10. గుండు హనుమంతరావు: 








వ వ 





బుల్లితెర మీద నవ్వుల 
రేడు మన గుండు.! తనదైన 
శైలిలో అమాయకపు 
మొహంతో హాస్యాన్ని 
పండించేవాడు గుండు సూపర్‌ 
స్టార్‌ కృష్ణ సినిమాల్లో ఎక్కువగా 
పాత్రలు దరించేవాడు హీరో 
ప్రక్కనే ఉంటూ అమాయకముగా 
ఉండి తెలిసీ తెలియని 
తెలివితేటలతో ప్రేక్షకులను 
నవ్వించేవాడు. అమృతం సీరియల్‌ 
ఆంజనేయులుగా 909 కిడ్స్‌ కి ఎప్పటికీ 
గుర్తుండిపోయే నటుడు. 





ఐతే ఒకే ఈ డైలాగ్‌ 
తెలియని తెలుగువారు 
ఉంటారా ?. శ్రీకాకుళం 
స్లాంగ్‌ లో మనల్ని 
ఎంతగానో ఎంటర్‌టైన్‌ 
చేసిన యాక్టర్‌ కొండవలస. 
అల్లరి నరేష్‌ ప్రతీ సినిమాలో 
ఉంటారు. అవును 
వాళ్లీద్దరూ ఇష్టపడ్డారు, 
కబడ్డీ కబడ్డీ, ఎవడిగోల 
వాడిది ఇలాంటి 
సినిమాల్లో ఈయన 
కామెడీ పీక్స్‌ 






















37 | జనవరి, 2021 + (శ్రుజొ మణిపూస మాసపత్రిక 


yt 


Cea) 





ఇంజనీరింగ్‌ కళాశాలల్లో దాదాపు లక్ష మందికి జీతాలు లేవట. ఎందుకు? 
కాలేజీల దగ్గర డబ్బులు లేవు కాబట్టి, ఎందుకు? పిల్లలు ఫీజులు కట్టక కాదు, 
ప్రభుత్వం విధానం మార్చేసినందుకంట. ఏమిటా విధానం? ఏమిటా మార్చు? 


తెలుగు రాష్ట్రంలో ఒకప్పుడు ఇబ్బడిముబ్బడిగా ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ 
కాలేజీలు లేవు. అందువల్ల అప్పట్లో అందరూ ఇంజనీరింగ్‌ 


చదవలేకపోయేవారు. అయితే టాప్‌ ర్యాంకర్లు అయినా అయి వుండాలి. 
లేదా డబ్బు దండిగా వుంటే పక్క రాష్ట్రాలకు వెళ్లి చదువుకోవాలి. మాజీ 
ప్రధాని పీవీ నరసింహారావు ఫ్యామిలీ రామ్‌టెక్‌లో ఇలాంటి కాలేజీనే పెడితే 
మన కాంగ్రెస్‌ నాయకుల పిల్లలంతా బొలోమని అక్కడకు వెళ్లి 
చదువుకున్నారు. ఇలాంటి పరిస్థితి చూసి, (ప్రైవేట్‌ ఎయిడెడ్‌ స్కూళ్ల 
బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చారు కాబట్టి, ఈ విషయాలపై అవగాహన వుంది 
కాబట్టి అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన రెడ్డి తొమ్మిది ప్రైవేట్‌ 
కాలేజీలకు అనుమతి ఇచ్చారు. హాత్తెరీ, అందులో అన్యాయాలు, మతలబులు 
జరిగిపోయాయి అంటూ తెలుగుదేశం జనాలు అప్పట్లో కోర్టుకు వెళ్లారు. 
దానిపై సంభవించిన పరిణామాల నేపథ్యంలో ఆయన పాపం పదవి కూడా 
కోల్పోయారు. కానీ ఈ రాష్టంలో (ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ విద్య ఇంతలా వృద్ది 
చెందడానికి కారణం మాత్రం నేదురుమల్లి అన్నది పచ్చి వాస్తవం. ఆ 
తరువాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఇబ్బడి ముబ్బడిగా (వేట్‌ 
కాలేజీలు ఏర్పాటు చేయడం గమ్మత్తయిన విషయం. దాంతో ఈ రాష్టంలో 
సాఫ్ట్‌వేర్‌ విద్య విలసిల్లడానికి కారణం చంద్రబాబే అనుకుంటారు చాలా 
మంది. ఇలా చంద్రబాబు తమవారికి ఎక్కవగా, పనిలో పనిగా కాంగ్రెస్‌ 
వారికి కొందరికి కాలేజీలు అప్పట్లో ఇచ్చేసారు. వైఎస్‌ ముఖ్యమంత్రి అయ్యాక 
ఫీజు తిరిగి చెల్లింపు అనే స్మీము తెచ్చారు. అదిగో ఆ స్మీము వచ్చి గేట్లు 
ఎత్తేసింది. వాడకు, వీధికి కూడా ఇంజనీరింగ్‌ కాలేజీలు పుట్టుకువచ్చాయి. 
కేవలం ఈ స్మీము ఆలంబనగా కాలేజీలు బతికేయడం అలవాటు 
చేసేసుకున్నాయి. ఇందులో ఎన్నో మతలబులు వున్నాయని, చాలా బోగస్‌ 
అడ్మిషన్లు వున్నాయని కూడా వార్తలు వినిపించేవి. కానీ మొత్తానికి ఆ 
వ్యవహారం అలాగే నడిచింది. దరిమిలా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 
కూడా ఈ వ్యవహారం ఇలాగే సాగింది. 
ఒక దశలో 


















ఇంజనీరింగ్‌”... బాగోతం 


జె.రత్తకుమార్‌,ఎం.ఎ.బిఎల్‌ 


కూడా కాలేజీలకు ఫీజుల చెల్లింపు బకాయిలు పెట్టారు. ఆ విషయం మీదే 
నటుడు మోహన్‌ బాబు రోడ్డెక్కి మరీ చంద్రబాబును దుయ్యబట్టారు. ఇక 
వర్తమానానికి వస్తే జగన్‌ ప్రభుత్వం వచ్చాక, ఈ అవకతవకలు అన్నీ కట్టడి 
చేయడానికి నట్లు బిగించడం (ప్రారంభించింది. కాలేజీలకు కాకుండా నేరుగా 
విద్యార్థులకే ఫీజులను జగనన్న విద్యాదీవెన, జననన్న వసతి దీవెన కింద 
నేరుగా తల్లుల ఖాతాలకే జమచేసేలా నిర్ణయం తీసుకొన్నారు. వాళ్లు 
కాలేజీలకు కట్టాలి. ఇక్కడ బోగస్‌ వ్యవహారాల ఆట కట్టేసింది. కానీ ఆ మాట 
ఎవ్వరూ ఒప్పుకోరు కదా. ఇప్పుడు కాలేజీల తరపున ఈ మీడియా రివర్స్‌ 
ప్రచారానికి తెరతీసింది. ప్రభుత్వం డబ్బులిచ్చినా విద్యారులు కాలేజీలకు 
కట్టడం లేదని, అందువల్ల కాలేజీలు ఇబ్బంది పడుతున్నాయని రాసుకొస్తోంది. 
ఆ మాటకు వస్తే కరోనా నేపథ్యంలో మీడియా దగ్గర నుంచి అన్ని వ్యాపారాలు 
దెబ్బతిన్నాయి. అన్ని రంగాల్లోనూ వేతనాల్లో కోత, సిబ్బందిలో కోత తప్పలేదు. 
ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడుతోంది. కానీ ఇంజనీరింగ్‌ కాలేజీలు పరిస్థితిని 
భూతద్దంలో చూపించి సిబ్బందికి జీతాలు ఎగనామం పెడుతున్నాయి. 
నిజానికి గతంలో ఏం జరిగేది బోధనా సిబ్బంది చేత లక్షలకు సంతకాలు 
చేయించుకోవడం వేలల్లో జీతాలు ఇవ్వడం. చాలా కాలేజీలు అరకొర 
సిబ్బందితో నిర్వహించడం, తనిఖీలు జరిగినపుడు మాత్రం “అద్దె సిబ్బందిని 
ప్రదర్శనకు ఉంచడం. కరోనాకు ముందు వరకు కాలేజీలు అన్నీ రకరకాల 
ఫీజుల పేర్లు చెప్పి కోట్లలో సంపాదించాయి. ఇక పెయిడ్‌ సీట్ల వ్యవహారం 
అయితే చెప్పనక్కరలేదు. ఆ విషయం ఇంజనీరింగ్‌ చదివిన విద్యార్థులు 
అందరికీ తెలుసు. ఆ డబ్బంతా మూటకట్టి లోపల పెట్టి ఇప్పుడు బీద 
అరుపులు అరుస్తూ, సిబ్బందికి ఇచ్చే అరకొర జీతాలు కూడా ఇవ్వడం లేదు. 
నిజానికి ఈ పరిస్థితి నిందించాల్సింది యాజమాన్యాలను. అది మానేసి ఈ 
మీడియా రాసే ఈ రాతలు ఎలా వున్నాయి అంటే ఇంజనీరింగ్‌ కాలేజీల 
యాజమాన్యాలది అస్సలు తప్పు లేదు. కేవలం ప్రభుత్వం డబ్బులు తీసుకెళ్లి 
విద్యార్థుల తల్లులకు ఇవ్వడం వల్లే సమస్య అంతా, అందువల్ల మళ్లీ నేరుగా 
కాలేజీలకే ఇచ్చేయాలి అని. అంటే అలా అయితే మళ్లీ గతంలో మాదిరిగా 
బోగస్‌ అడ్మిషన్లు అనే మాట వినిపించడం ప్రారంభిస్తుంది. ఇలాంటి 
నేపధ్యంలో జగన్‌ చేయాల్సింది ఏమిటంటే, (ప్రతి జిల్లాకు ఓ 
హైపవర్‌ ఇన్వెస్టిగేషన్‌ కమిటీ వేసి, ఫీజులు తిరిగి చెల్లింపు 
పొందిన ప్రతి విద్యార్థి వివరాలు ఆరా తీయించాలి. వాళు 
౫. నిజంగా చదువుకున్నారా? లేదా? తేల్చాలి. అవసరం 
\ అయితే ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్లు తదితర 
క్స్‌ | సమాచారాన్ని క్రోడీకరించి, ఎవరు ఎక్కడ చదివారు 
si | Pr అన్నది తేల్చడం ప్రారంభించాలి. 

{ చావుకు పెడితే కానీ లంఖణానికి రాదు అని 
గన్న సామెత. అలా నిజాలు నిగ్గుతీయడం ప్రారంభిస్తే 
||| తప్ప, ఇలాంటి మీడియా వంటింట్లో 

| తయారయ్యే మసాలా కథనాలకు 


' అడ్డుకట్ట పడదు. ఎందుకంటే 
| [కె | మూడు వంతుల కాలేజీలు 
mA | క్‌ రాజకీయ నాయకులు లేదా 


రాజకీయ ఆశ్రితుల చేతుల్లో 
ఉన్నాయి. చాలా వాటికి ఏదో 
. | పేరు చెప్పి ప్రభుత్వ భూములు 


ఖ్‌ 





న్వార్తశదికి స్థానిక మంత్రసానులు వైద్యం చేసి కాపాడారు. అతడు కోలుకోడానికి 
మూడు రోజులు పట్టింది. ఇక్కడ ఆ స్థాయిలో చలి ఉంటుంది. 


అక్కడ సూర్యుడు చంద్రుడిలా చూడముచ్చటగా కనిపిస్తాడు. మంచుతో జత 
కలిసిన సూర్యకిరణాలు గిలిగింతలు పెడుతుంటాయి. మండు వేసవిలో కూడా 
అక్కడి ఉష్ణోగ్రత 20 డిగ్రీలు దాటదు. 250 మంది జనాభా ఉన్న ఆ 
గ్రామానికి శీతాకాలంలో లక్షల మంది పర్యాటకులు వస్తారు. 
సముద్రమట్టానికి 3,600 అడుగుల ఎత్తులో ఉన్న ఒక కొండ గ్రామం అది. 
దీన్నే అంతా లంబసింగి అని పిలుస్తుంటే... ఆ గ్రామస్థులు మాత్రం 
కొర్రబయలు అంటారు. శీతాకాలం వచ్చిందంటే చాలు వర్షంలా కురుస్తున్న 
మంచుతో లంబసింగి మంచు మందారంలా మెరిసిపోతుంది. దక్షిణాది 
కాళ్ళీర్‌గా పేరు పొందిన ఈ ప్రదేశంలో డిసెంబరు నుంచి జనవరి చివరి 
వరకూ అతి చల్లటి వాతావరణం కనిపిస్తుంది. ఈ కాలంలో సున్నా డిగ్రీల 
కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఉదయం పదిగంటలైనా సూర్యుడు 
కనిపించని ఈ ప్రాంతానికి రెండుమూడు కిలోమీటర్ల దూరంలో మాత్రం 
సాధారణ వాతావరణమే ఉండటం విశేషం. 


“ఓసారి దొంగ కొయ్యబారిపోయాడు 


ఈ ప్రాంతాన్ని స్థానికులు కొర్రబయలు అని పిలుస్తారు. కొర్ర అంటే కర్ర, 
బయలు అంటే బయట అని అర్థం. ఎవరైనా పొరపాటున ఇంటి బయట 
పడుకున్నారంటే తెల్లారేసరికి కొయ్యలా బిగుసుకుపోతారనే అర్ధంలో అలా 
పిలుస్తారు. అంతటి చలి ఇక్కడ ఉంటుంది. “ఇక్కడ ఎప్పట్నుంచో తీవ్రమైన 
చలి ఉంది. అయితే ఏజెన్సీలోని మారుమూల ప్రాంతం కాబట్టి లంబసింగి 
కోసం పెద్దగా ఎవరికి తెలిసేది కాదు.. ఊర్లోకి వచ్చిన ఒక దొంగని 
గ్రామస్థులు పట్టుకున్నారు. ఇప్పుడున్న హనుమంతుడి గుడి వద్ద అప్పట్లో ఒక 
పెద్ద కొయ్య పాతేసి ఉండేది. అతడిని ఆ కొయ్యకి కట్టి... రాత్రంతా అక్కడే 
ఉంచారు. ఉదయం చూసేసరికి అతడు కొయ్యబారిపోయాడు. అప్పుడు 


- కొడుకుల శ్రీనివాన్‌, సీనియర్‌ 


త 
A f= LE 
టి Fm 





మాత్రం నిత్యం భోగి పండగే. నిత్యం చలి మంటలు కనిపిస్తాయి. ఉదయం 


నుంచి మధ్యాహ్నం వరకూ... అలాగే సాయంత్రం 4 గంటల నుంచి మళ్లీ 
ఉదయం వరకూ ఎక్కడ చూసినా చలిమంటలే ఉంటాయి. 


లంబసింగి : “ఉండేది 250 మంది... వచ్చేది లక్షల మంది” దట్టంగా 
కమ్ముకున్న పొగమంచు ఓవైపు... మంచు తుంపరుల పలకరింపు మరోవైపు... 
గాలిని సైతం గడ్డకట్టించే చల్లగాలి ఇంకోవైపు... ఇవి లంబసింగిలో నిత్యం 
కనిపించే దృశ్యాలు. మైదాన ప్రాంతాలకు సుదూరంగా ఉండే లంబసింగి 
లాంటి గిరిజన గ్రామాలకు సాధారణంగా ఎవరూ రారు. అక్కడ అడుగడుగునా 
చెట్లు, పుట్టలే కానీ మనుషులు పెద్దగా కనిపించరు. కానీ ఇప్పుడు పరిస్థితి 
వేరు. లంబసింగిలో ఉన్నవి కేవలం 60 కుటుంబాలు మాత్రమే. మొత్తం 
జనాభా 250. అయితే శీతాకాలం వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడి నుంచో 
వచ్చి వాలే పర్యాటకులతో ఊరు సందడి సందడిగా మారిపోతుంది. 


“లంబసింగికి సీజన్‌లో సరాసరి రోజూ 10 నుంచి 12 వేల మంది 
పర్యాటకులు వస్తుంటారు. నాలుగు నెలల పాటు సీజన్‌ కొనసాగుతుంది. 
లంబసింగి ఏజెన్సీ టూరిజానికి హాట్‌ స్పాట్‌గా మారింది. ఏడేళ్ల క్రితం 
ఒక్కసారిగా ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలకు పడిపోవడంతో అప్పట్నుంచి ఈ 
ప్రాంతం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడి ఉష్ణోగ్రతల 
కారణంగానే లంబసింగికి ఆంధ్రా కశ్మీర్‌, ఆంధ్రా ఊటీ, దక్షిణాది కళ్ళీర్‌ అనే 
పేర్గొచ్చాయి. టూరిజం శాఖ కూడా ఈ ప్రాంతాన్ని ప్రొమోట్‌ చేయడానికి 
అనేక ఏర్పాట్లు చేయడంతో పర్యాటకుల తాకిడి విపరీతంగా 
పెరిగింది. విశాఖపట్నం నుంచి లంబసింగికి 130 కిలోమీటర్ల దూరం. 
అందులో 80 కిలోమీటర్లు ఘాట్‌ రోడ్‌ ప్రయాణమే. వంపులు తిరిగిన 
కొండల్లో సాగే ఈ ప్రయాణం నిజంగా ఒక మధురానుభూతే. 

లంబసింగి వరకు మాములుగా ఉండే చలి... చెక్‌ పోస్ట్‌ దాటేసరికి 
ఒక్కసారిగా మంచు ప్రపంచంలోకి మనల్ని లాగేసుకుంటుంది. ఈ చలి 
తట్టుకునేందుకు ఛాయ్‌ మీద ఛాయ్‌ కొట్టాల్లిందే. లేదా నెగ 
పరుగులు పెట్టాల్సిందే. r బ్‌ 


ఆ 


39 జనవరి, 2021 










దొత్వం 


చైనాలో (బ్రహ్మపుత్ర నదిని 'యర్లుంగ్‌ జంగ్‌బో అని పిలుస్తారు. ఇదే నదిని 
టిబెట్‌లో 'యర్లుంగ్‌ త్సృంగ్‌పో అని పిలుస్తారు. హిమాలయ పర్వతాల నుంచి 
ఉధ్భవించే ఈ నది భారత్‌, టిబెట్‌, చైనా, బంగ్లాదేశ్‌ల గుండా ప్రవహిస్తుంది. 
టిబెట్‌లోని గ్రేట్‌ బెండ్‌ ప్రాంతం వద్ద ఈ నది భారత్‌ వైపు మళ్లుతుంది. 
భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దుకు ఇది కేవలం 40కి.మీ దూరంలో 
ఉంది. 2755మీ. ఎత్తు ఉండే ఈ పాయింట్‌ వద్ద ప్రాజెక్టును నిర్మించడం 
ద్వారా... ఏడాదికి 200 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీటిని చైనాకు తరలించుకు 
పోవాలని ఆ దేశం భావిస్తోంది. ఈ నీటితో నైరుతి చైనా మొత్తానికి సరిపడే 
విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చునని భావిస్తోంది. నిజానికి చాలా ఏళ్లుగా చైనా 
బ్రహ్మపుత్ర నదిపై హైడ్రో పవర్‌ ప్రాజెక్టును నిర్మించాలని భావిస్తోంది. ఇప్పుడు 
కూడా భారత్‌ శాటిలైట్‌ చిత్రాలను బయటపెట్టడంతో [డ్రాగన్‌ ప్రాజెక్టు 
నిర్మాణాన్ని ధ్రువీకరించింది. అంతేకాదు, చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ 
ఆర్మీ వెబ్‌సైట్లలో భారత్‌పై ఇది తమ దేశం సంధిస్తున్న “వాటర్‌ బాంబొగా 
పేర్కొనడం గమనార్హం. ఇలాంటి ప్రాజెక్టు చరిత్రలో ఇంతవరకూ లేదని.. దీని 
ద్వారా గంటకు 70మిలియన్ల కిలోవాట్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చునని 
పవర్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ చైనా చైర్మన్‌ యాజ్‌ జియోంగ్‌ పేర్కొన్నట్లు 
చైనా అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ వెల్లడించింది. 


శాభర్‌ బాంబ్‌" 


ప్రజామీడియా నెట్‌వర్క్‌ సౌజన్యంతో 





ఈ ప్రాజెక్టుతో భారత్‌కు రావాల్సిన బ్రహ్మపుత్ర ప్రవాహాన్ని చైనా 
మల్లించుకుపోతే ఇండో-గంగా మైదానంలోని ప్రజలకు తీరని నష్టం 
జరగనుంది. కరువు కాటకాలతో దాదాపు 40 కోట్ల మంది ప్రజలు దుర్భర 
పరిస్థితులను ఎదుర్కొంటారు. బ్రహ్మపుత్ర ప్రవాహాన్ని చైనా నియంత్రించడం 
తమపై వాటర్‌ను కూడా వెపన్‌లా ఉపయోగించడమేనని భారత్‌ ఆందోళన 
వ్యక్తం చేస్తోంది. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలకు నీటిని వదలకుండా 
కరువులు సృష్టించడం... 

భారీ వరదల సమయంలో వాలిని దిగువకు వదిలి ఈశాన్య రాష్ట్రాలను 
ముంపుకు గురిచేసే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతోంది. చైనాకు 
కౌంటర్‌గా బ్రహ్మపుత్ర నదిపై తాము కూడా హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ నిర్మిస్తామని 
భారత్‌ ప్రకటించింది. ఆసియాలోనే అత్యంత శక్తివంతమైన రెండు దేశాలు 
ఇలా పోటాపోటీగా ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకుంటే పరిస్థితులు అదుపు 
తప్పుతాయన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే భారత్‌-చైనా సరిహద్దు ప్రతిష్టం 
భనతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతుండగా.. ఇక ఈ 
ప్రాజెక్టు విషయంలో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుం 
టాయోనన్న చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్టుతో దిగువన ఉన్న రాష్టాలకు 
ఎటువంటి హానీ కలిగించే చర్యలు చేపట్టమని చైనా చెప్తున్నప్పటికీ భారత్‌ గత 
అనుభవాలు డ్రాగన్‌ మాటలను విశ్వాసంలోకి తీసుకునే అవకాశం లేదు. 








(ప్రేశృ్వకు అణచివేతే సమాధానమవుతున్న వేళ... బిగిసిన పిడికిళ్లు, ఎగిసిన 
నాగళ్లు కలిసి కవాతు చేస్తుంటే ఇనుప కంచెలు, ముళ్లతీగలు పక్కకు 
తొలగిపోతున్నాయి. లాఠీలు, తూటాలు పారిపోతున్నాయి. రాజధానిలో 
రైతులు ఆవిష్కరిస్తున్న ఈ అపూర్వ పోరాట ఘట్టానికి సంఘీభావంగా దేశం 
ఎరుపెక్కింది. నిరంకుశత్వాన్ని సవాలు చేసి (ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే 
యోధుల్ని చరిత్ర కంటూనే ఉంటుందని రుజువు చేసింది. మన అన్నదాతల 
న్యాయపోరాటం దేశంలో రాజకీయ పునరేకీకరణకు దారితీయడమే కాదు, 
అంతర్జాతీయ సమాజాన్నీ ఆకర్షించి ఆలోచింపజేస్తోంది. నిన్నటి “భారత్‌ 
బంద్‌”కు దేశమే కాదు, ప్రపంచమే జేజేలు పలికింది. ఈ పోరాట స్ఫూర్తి 
వర్తమానానికే కాదు, భవిష్యత్తుకూ గొప్ప భరోసానిస్తోందనడానికి ఇంతకన్నా 
నిదర్శనం ఏం కావాలి..? 


దేశమంతా కరోనా వలయంలో విలవిలలాడుతున్న సమయాన్ని అదునుగా 
తీసుకుని, రైతులను దొంగదెబ్బ తీస్తూ కేంద్రం తెచ్చిన ఈ నల్ల చట్టాలకు 
ఇంతటి ప్రతిఘటన వెల్లువెత్తుతుందని బహుశా ఏలినవారు ఊహించి 
ఉండకపోవచ్చు. తమ మందబలంతో పార్లమెంటులో అప్రజాస్వామికంగా 
అనైతికంగా బిల్లులను ఆమోదించుకుని సంబురపడుతున్న సర్మార్‌కు 
ప్రజాక్షేత్రంలో ఇది తిరుగులేని ఎదురుదెబ్బ. 1947 ఆగస్టు 15న దేశానికి 
స్వాతంత్ర్యం వస్తే రైతులకు ఇప్పుడు. వచ్చిందని చెపుతున్న మోడీ సర్మార్‌ 
మోసపూరిత మాటలను? భారత రైతాంగం వివ్వసించలేదు. ఆ ఫలితమే 
పంటల సాగు అనేది, కేవలం ప్రకృతి వైపరీత్యాలకే. కాదు,: ప్రభుత్వాలకూ 
వ్యతిరేకంగా పోరాడాల్సిన అంశంగా "మారింది. "ఇంతటి 'మహోద్యమానికి 
దారితీసిందిదీంతో బెంబేలెత్తిన. బీజేపీ ప్రభుత్వం: ఈ ఉద్యమంపట్ల ముందు 
అణచివేతకూ, అది సాధ్యం కాక ఆపైన అసత్య. ప్రచారానికీ పూనుకున్నది. 
శాంతియుత. నిరసనల కోసం ఢిల్లీకి తరలివస్తున్న రైతాంగాన్ని సరిహద్దుల్లోనే 
నిలిపి యుద్దం ప్రకటించింది. . అడుగడుగునా ..అడ్డంకులు సృష్టించింది. 
నీటిఫిరంగులను, బాష్ప్టవాయుగోళాలను ప్రయోగించింది... లారీలు 
రుళిపించింది. దేనికీ తలవంచని రైతాంగం లక్షల నుంచి కోట్లకు చేరి ఢిల్లీ 
చుట్టూరా సరిహద్దుల్లో. మోహరించింది 3దేశ చరిత్రలో దేశ రాజధానిని 
ఇంతగా దిగ్బంధనం చేసిన ఘటన మరొకటి లేదు. నవంటర్‌ 26న మొదలైన 
రైతుల “ఛలో ఢిల్లీ” కార్యక్రమం కొనసాగుతూనే ఉండటం వారి వీరోచిత 
పోరాట పటిమకు అద్దం పడుతోంది: వీరిని అడ్డుకోవడం సాధ్యం కాదనీ, 
అరెస్టులు చేసినా. దేశంలోని జైళ్ళు సరిపోవనీ పోలీసు బలగాలు 
చేతులెత్తేసాయి. బల ప్రయోగంతో అణచలేమని గగ్రహించిన్వాప్‌ల్రికలు విష 
ప్రచారానికి తెరలేపారు. రైతుల్ని ఉగ్రవాదులన్నారు. ఆందోళన చేస్తున్నవారిలో 


అంతా కిరాయి మూకలే తప్పరై రెతులే తన్న. చైనా, పాకిస్థాన్‌ వచంటు 


వీరిని రెచ్చగొడుతున్నారన్నారు. ప్రతిపక్షాలు డబ్బులిచ్చి ప్రోత్సహిస్తున్నాయన్నారు. 
చివరికి రైతులతో చర్చలకు దిగొచ్చారు! 

మరిప్పుడు ప్రభుత్వం చర్చలు జరుపుతున్నది ఉగ్రవాదులతోనా..?! చైనా, 
పాకిస్థాన్‌ ఏజెంట్లతోనా..?! లేక కిరాయి మూకలతోనా..?! రైతులను సైతం 
నిందించగలిగిన ఏలినవారి కుట్రలూ, కుతంత్రాల సారాన్ని గ్రహించడానికి 
ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? కేంద్రం ఈ చట్టాలను ఎందుకు 
తెచ్చిందో, ఈ చట్టాల పట్ల రైతుల ధర్మాగ్రహానికి కారణమేమిటో అర్థం 
చేసుకోవడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏంకావాలి? నిజానికి తాము 
అధికారంలోకి వస్తే... రైతులకు ఉత్పత్తి వ్యయానికి రెండు రెట్లు అధిక 
ఆదాయాన్ని అందిస్తామని వాగ్గానం చేసి గద్దెనెక్కింది బీజేపీ. తీరా గద్దెనెక్కాక 
అందుకు విరుద్ధమైన చర్యలు చేపట్టింది. వాటికి పరాకాష్టే ఈ వ్యవసాయ 
చట్టాలు. మొత్తం వ్యవసాయ రంగాన్నీ ప్రత్యేకించి రూ. 62లక్షల కోట్ల భారత 
ఆహార మార్మెట్‌నూ రైతుల నుంచి గుంజుకుని కార్పొరేట్లకు అప్పగించడమే 
ఈ మూడు చట్టాల ధ్యేయం. భారత వాణిజ్యంలో వ్యవసాయం వాటా 80 
నుంచి 32శాతం వరకూ ఉంటుంది. ఈ మొత్తాన్ని గంపగుత్తగా 
పెట్టుబడిదారులకు దోచిపెట్టడమే మోడీ సర్మార్‌ లక్ష్యం. నిజానికి ఈ దేశంలో 
రైతుకు వ్యవసాయం అనేది ఓ జీవన విధానం. దాన్ని వ్యాపారంగా మార్చి 
పెట్టుబడికి ధారపోయడం, రైతు ఉనికినే ప్రశ్నార్థం చేయడం ఎవరికోసం? 
అని అడుగుతున్నారు = రైతులు... జవాబులేని సర్మారు చర్చల పేరుతో 
కాలయాపన చేస్తూ. ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తోంది. ఇప్పటికే 
కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌లు రైతు నేతలతో 
ఐదు విడతలుగా చర్చల్లు "జరిపినా ్రతిష్టబన ఏమాత్రం తొలగలేదు. 
చట్టాలను రద్దు చేసేవరకు ఎనక్కు తగ్గేది లేదు అంటొంది రైతాంగం. ఈ 
ఆందోళనలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఎత్తులూ జిత్తులకు పాల్పడుతోంది 
ప్రభుత్వం. ఈ ప్రయత్నాల కొనసాగింపులో. ఈరోజు మరో విడత, చర్చలు 
జరగాల్సి వుండగా అమిత్‌షా నిన్న రాత్రే చర్చలకు.ఆహ్వానించారు. మరోవైపు 
నేడు ప్రతిపక్ష నేతలంతా రాష్ట్రపతిని కలువబోతున్నారు. ఏం, జరుగుతుందో 
వేచిచూడాలి. ఏది ఏమైనా “కొందరిని” ఎల్లకాలం, అందరినీ కొంతకాలం 
మోసం చేయవచ్చు. కాస్తూఎల్లకాల్లల: అందరినీ “మోసల-* చేయడం. సాధ్యం 
కాదు” అన్న అబ్రహం, లింకన్‌ వాఖ్యలను నిజం చేస్తూ పురోగమిస్తున్నారు 
రైతులు. వారి తెగువకు ఈనేల యావత్తూ ప్రణమిల్లుతోంది. అందుకు (ప్రతీకే 
ఈ “భారత్‌ బంద్‌” విజయం. "నాటి భగత్‌సింగ్‌ విప్లవ స్ఫూర్తి నేటి 
వర్త్షమానానికే కాదు, _ రేపటి భవిష్యత్తుకూ ప్రాణవాయువులు 
ఊదుతుందనడంలో సందేహం లేదు. 


41 జనవరి,2021 ఉ (్రుజొ మనిపూసమాసపత్రిక 























111106 


చై 


తెలుగు నేలను ఒక ఊపుఊపేసిన సంచలన 
సాంఘిక నాటకం “చింతామణి”. 

సాంఘిక నాటకాలలో ఇంత 

ప్రసిద్ధమైన నాటకం ఇంకొకటి 

లేనేలేదని చెప్పాలి. ఈ నాటకం 

పుట్టి ఇప్పటికి 100ఏళ్ళు 

పూర్తయింది. ఈ నేపథ్యంలో, 

ఇప్పుడు వాడవాడలా మళ్ళీ | 
ప్రదర్శనలు జరుపుకుంటోంది. | 
1923కే 446 సార్లు ప్రదర్శన ను. 
చెంది,అప్పటికే పెద్ద రికార్డు 
సృష్టించింది. 1923లో కాకినాడకు 
చెందిన సుజన రంజనీ ప్రచురణ సంస్థ ఈ 
నాటకాన్ని ముద్రించింది. ఈ వందేళ్ళల్లో 
ప్రపంచంలో తెలుగువారు ఎక్కడుంటే అక్కడ కొన్ని వేల 
ప్రదర్శనలకు నోచుకొని,అనంతమైన కీర్తిని అక్కున 
చేర్చుకున్న అద్భుతమైన నాటకం. ఆధునిక యుగంలో 
మహాకవి శబ్దవాచ్యులలో కాళ్ళకూరి నారాయణరావు 
తొలివరుసకు చెందినవారు. “మహాకవి” కాళ్ళకూరిగానే 
సుప్రసిద్ధులు. కేవలం నాటక రచయితయే కాదు. 
బహుకళా ప్రపూర్ణుడు. సంఘసంస్కర్త, మొట్టమొదటి 
ప్రచురణ కర్త, హరికథకుడు, కవి, నటుడు, నాటకకర్త, 
పత్రికాధిపతి. మనోరంజని అనే పత్రికను నడి పాడు. 
నాటి సమాజంలో ఉన్న దురాచారాలను ఎత్తి 
చూపించి, నాటకాలుగా మలిచి, ప్రదర్శించడమే 
కాక, సంఘసంస్మరణను ఆచరణలోనూ చూపించిన 
మహనీయుడు కాళ్ళకూరి నారాయణరావు. ఆ 
కాలంలో కులాంతర వివాహం చేసుకోవడమంటే పెద్ద 
సాహసం. కళావంతురాలిని పెళ్లి చేసుకున్నాడు. ఈ 
ఘటనతో తనను కులం నుండి వెలివేసినా, 
లెక్కచేయని సాహసి, కవితారూప 
తపస్పిబహుప్రతిభా తేజస్వి, సంఘంలోని 
దురాచారాలను నాటకరాజాలుగా సృష్టించారు. 
చింతామణి, వరవిక్రయం, మధుసేవ మొదలైనవి 


(ప్రజా మణిపూస మాసపత్రిక భా జనవరి, 2021 | 42 


అజరామరమైనవి. వీటిలో నవీన కాలంలో మిగిలిన నాటకాలు మరుగునపడి, 
చింతామణి ఒక్కటే మణిద్వీపమై విరాజిల్లింది. వేశ్యావృత్తి వల్ల పాడైపోయిన 
కుటుంబాలు, దెబ్బతిన్న సామాజిక సంస్కృతి, ముఖ్యమైన మానవ సంబంధాలను 
దృష్టిలో పెట్టుకొని, మార్చును అభిలషిస్తూ, నేనుసైతం అంటూ కాళ్ళకూరి 
నాటక రచన రూపంలో ఉద్యమం ప్రారంభించారు. ఇది పద్యనాటకం. 
అద్భుతమైన సంభాషణలు, పరమ రసాత్మకమైన పద్యాల పుష్పగుచ్చంలా 
చింతామణిని దృశ్యకావ్యంగా నిర్మించిన తీరు, ఆ శైలి అన్యులకు 
అసాధ్యమనే చెప్పాలి. ఈ నాటకం సంస్కృతంలోని “లీలాశుక 
చరిత్ర” ఆధారంగా రచించాడు. ఈ నాటకంలో చింతామణి, 
బిల్ప్వమంగళుడు, భవానీ శంకరం, (శీహరి,చిత్ర పాత్రలు 
ప్రధానమైనవి. ప్రధానంగా, బిల్వమంగళుడు -చింతామణి 
చుట్టూ ఈ నాటకం తిరుగుతుంది. చింతామణి మోజులోపడిన 
బిల్వమంగళుడు తండ్రిని, భార్యను నిర్లక్ష్యంచేస్తాడు. 
సర్వ ఐశ్వర్యములను కోల్పోతాడు. చివరకు తండ్రిని, 
భార్యను కూడా కోల్పోతాడు. శ్రీకృష్ణుడు 
చింతామణికి కలలో కనిపిస్తాడు, దానితో ఆమెలో 
వైరాగ్య భావం కల్లి, సన్యాసినిగా మారుతుంది. 
భార్య మరణం, చింతామణి వైరాగ్యంతో 
బిల్వమంగళుడిలో కూడా గొప్ప పరివర్తన 
వస్తుంది. సోమదేవ మహర్షి పిలుపుతో ఆశ్రమ 
స్వీకారం చేసి, లీలాశుక యోగీంద్రుడుగా మారుతాడు. 
భ్రీకృష్ణ కర్ణామృతం అనే పరమాద్భుతమైన సంస్కృత 
సుశ్లోకమహితమైన రచన చేస్తాడు. ఇదీ, సూక్ష్మంగా “చింతామణి”నాటక 
కథ. వందేళ్ల నాటి తెలుగు వ్యవహారిక భాషలో పద్యాలు, సంభాషణలతో 
కాళ్ళకూరి నారాయణరావు సుందర సుమధుర సాంఘీక దృశ్యకావ్యంగా 
(నాటకం) తీర్చిదిద్దాడు. కానీ, తదనంతరం, కొందరు ఈ నాటక 
సంభాషణలను అశ్లీలంగా మార్చి ప్రదర్శించడం ప్రారంభించారు. దీని 
వల్ల ఈ నాటకం జనంలోకి బాగా వెళ్ళింది. కానీ, వీరి వల్ల అపకీర్తి 
మూటగట్టుకుంది. ఒరిజినల్‌గా కాళ్ళకూరి నారాయణరావు రాసిన 
సంభాషణలు వేరు - తర్వాత మారిపోయిన మాటలు పూర్తిగా వేరు. 
సంభాషణలే కాక, ప్రదర్శనలోనూ రికార్డింగ్‌ డాన్స్‌ లను మించిపోయేట్టుగా 
జుగుప్సాకరంగా మార్చివేశారు. దీని వల్ల చాలా చోట్ల ప్రదర్శనలపై 


నష్టాల్లో వీద్వా 


కరోనా మహమ్మారి కారణంగా భారత విద్యావ్యవస్థ తీవ్రంగా నష్టపోయింది. 
కోవిడ్‌-19, లాక్‌డౌన్‌ తో పాఠశాలలను సుదీర్హంగా మూసి ఉంచడం వల్ల 
భారత్‌కు 400 బిలియన్‌ డాలర్ల(దాదాపుగా రూ.29 లక్షల కోట్లు) నష్టం 
వాటిల్లుతుందని వరల్డ్‌ బ్యాంక్‌ తాజాగా ఓ నివేదికలో తెలిపింది. అలాగే 
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పాఠశాలలు మూతపడటంతో దక్షిణాసియాలో 
సుమారు 622 బిలియన్‌ డాలర్ల నుంచి 880 బిలియన్‌ డాలర్ల వరకు నష్టం 
వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేసింది. 


మరోవైపు ఈ మహమ్మారి కారణంగా భారతదేశంలో సుమారు ర్‌ర్‌ లక్షల 
మంది విద్యార్థులు చదువుకు దూరం కాగా.. మొత్తం దక్షిణాసియా దేశాల్లో 
891 మిలియన్‌ విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని 
ప్రపంచ బ్యాంక్‌ తెలిపింది. అంతేకాకుండా ఆరు నెలలకు పైగా పిల్లలు 
బడులకు దూరంగా ఉండటం వల్ల వారిలో చదవాలన్న, నేర్చుకోవాలన్న ఆసక్తి 


















నిషేధం విధించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. సుబ్బిశెట్టి, శ్రీహరి, చిత్ర 
పాత్రలు మరింత ఘోరంగా మారిపోయాయి. హాస్యం శృతి మించి, 
అంతటా అశ్లీలం ఆవహించింది. ఈ హోరులో ఉదాత్తమైన బిల్వమంగళుడు 
పాత్ర కూడా కొట్టుకుపోయింది. భవానీశంకరుడు, చింతామణి పాత్రల 
స్థాయి దిగజారిపోయింది. కొందరు పెద్ద నటులు ఈ నాటకం వేయడానికి 
కూడా భయపడి దూరమై పోయారు. సభ్య సమాజం కూడా 
నాటకానికి సుదూరమైపోయింది. అంత గొప్ప నాటకంలో 
చోటుచేసుకున్న విషాదం ఇది. ఐతే, అప్పుడప్పుడూ, 
అక్కడక్కడా, కొందరు మాత్రం కాళ్ళకూరి 
నారాయణరావు రాసిన నాటకాన్ని 
యధాతధంగా ప్రదర్శించి, ఆ గౌరవాన్ని 
కాపాడుతున్నారు. “చింతామణి”ని సినిమా 
గానూ నిర్మించారు. 1938లో మొట్టమొదటగా 
7 కాళ్ళకూరి సదాశివరావు దర్శకత్వంలో, పులిపాటి 
Pn వెంకటేశ్వర్లు, దాసరి రామతిలకం ప్రధాన 

అకా పాత్రలుగా తెలుగులో వచ్చింది. 1956లో పి.ఎస్‌. 
/ రామకృష్ణరావు దర్శకత్వంలో ఎన్టీఆర్‌, భానుమతి 
ప్రధాన పాత్రలుగా భరణి స్టూడియోస్‌ బ్యానర్‌ పై 
సినిమాగా నిర్మించారు. స్టేజ్‌ నాటకం విజయవంతమైనంతగా, 
సినిమాలు హిట్‌ అవ్వలేదు. బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి వంటి 
7 మహానటుల వల్ల స్టేజ్‌ నాటక ప్రదర్శనలు ఈ నాటకాన్ని ఒక 
ఊపు ఊపేశాయి. చింతామణి పాత్రలో హొయలు, 

ఒయ్యారాలతో బుర్రావారు నటిస్తూ ఉంటే చూసి తీరాల్సిందే. ఈ 

మహారచన చేసిన “మహాకవి” కాళ్ళకూరి నారాయణరావు 1871,ఏప్రిల్‌ 
28వ తేదీ నాడు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం దగ్గర మత్స్యపురిలో 
జన్మించారు. 1927, జూన్‌ 27న మరణించారు. ఎక్కువగా కాకినాడలో 
ఉన్నారు. వీరు రాసిన చిత్రాభ్యుదయం, పద్మవ్యూహం కూడా గొప్ప 
రచనలు. “ ఏది? యేదీ? మరియొక్క మారనకపోరే పద్యమున్‌ విన్న యే 
పదమున్‌ విన్న! * అంటూ మహాకవులైన కొప్పరపువారు కూడా కాళ్ళకూరి 
నాటక శిల్పాన్ని బహుధా శ్లాఘించారు. సామాన్యులు సైతం ఒన్స్‌ మోర్‌ 
అంటూ... పద్యాలను, సంభాషణలను అడిగిమరీ చెప్పించుకున్నారు. 
నవ్యనాటకమణి “చింతామణి” ఎప్పటికీ చిరంజీవిగా నిలుస్తుంది. 


వ్యాలాలం 


ప్రజామ్‌డియా నెట్‌వర్క్‌ సౌజన్యంతో 


తగ్గిందని నివేదికలో పేర్కొంది. కరోనా కారణంగా దక్షిణాసియా దేశాల్లో 
పాఠశాలలు మూతపడటం వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థపై ఎలాంటి భారం 
పడుతుంది.? 


అలాగే విద్యార్థులకు ఎదురయ్యే అభ్యసన నష్టాలు ఏంటి.? అనే అంశాలపై 
'బీటెన్‌ ఆర్‌ బ్రోకెన్‌ పేరిట ప్రపంచ బ్యాంక్‌ ఓ నివేదికను విడుదల చేసింది. 
కరోనా,లాక్‌డౌన్‌లో అభ్యసన నష్టాలను అంచనా వేసేందుకు లెర్నింగ్‌ - 
అడ్జెస్టెడ్‌ ఇయర్స్‌ ఇఫ్‌ స్మూలింగ్‌ (ఎల్‌ఏవైఎస్‌) కాన్సెప్ట్‌ను ప్రపంచ బ్యాంక్‌ 
తెరపైకి తీసుకొచ్చింది. ఆ సమయంలో 0.5 (ఎల్‌ఏవైఎస్‌) నష్టం వచ్చినట్లు 
తేలింది. దీంతో ప్రస్తుతం ఉన్న 6.5 (ఎల్‌ఏవైఎస్‌).. 6.0 (ఎల్‌ఏవైఎస్‌)కు 
పడిపోతోందని ప్రపంచబ్యాంక్‌ తన నివేదికలో పేర్కొంది. కాగా, పాఠశాలలు 
మరికొంత కాలం ఇలాగే మూసి ఉంచితే దేశ భవిష్యత్‌ ఆదాయంపై తీవ్ర 
ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని వరల్డ్‌ బ్యాంక్‌ తెలిపింది. 


43 | జనవరి, 2021 *+ (శ్రుజొ మణిపూస మాసపత్రిక 





విశేష 


తమా! 


(ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జమిలి ఎన్నికల ప్రతిపాదన తెరపైకి 
తెచ్చారు. ఆ అంశంపై అందరూ అధ్యయనం చేయాలని కోరారు. న్యూఢిల్లీలో 
జరిగిన స్పీకర్ల సదస్సు ముగింపు సందర్భంగా చేసిన ప్రసంగంలో 
చట్టసభలన్నిటికీ ఒకేసారి ఎన్నికలు జరగడం మన దేశానికి ఎంతో 
అవసరమని పిలుపునిచ్చారు. ఇప్పుడే కాదు... అధికారంలో లేనప్పుడు కూడా 
బీజేపీ జమిలి ఎన్నికలుండాలని కోరుకుంది. ఆ పార్టీ సీనియర్‌ నేత ఎల్‌.కె. 
అద్వాణీ ఈ అంశంపై 2012లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి లేఖ 
రాశారు. ఎక్కడో ఒకచోట కొన్ని నెలల వ్యవధిలో ఎన్నికలు జరుగుతుంటే 
వాటి ప్రభావం అభివృద్ధి కార్యకలాపాలపై పడుతున్నదని, వేర్వేరు ఓటర్ల 
జాబితాల వల్ల వృధా వ్యయం తప్ప ఉపయోగంలేదని మోదీ భావన. 

మన దేశంలో కేవలం నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే ప్రస్తుతం చట్టసభలకు 
ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ 
ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల్లో ఈ విధానంవుంది. ఆ రాష్ట్రాల్లో కూడా పంచాయతీ, 
స్థానిక సంస్థల ఎన్నికలు తీరు వేర్వేరుగా వుంటోంది. వాస్తవానికి 1952 తొలి 
సార్వత్రిక ఎన్నికలతో మొదలుపెడితే 1967 వరకూ చట్టసభలకు జమిలి 
ఎన్నికలే జరిగాయి. అయితే 1972లో ముగియాల్సిన లోక్‌సభను నాటి 
ప్రధాని ఇందిరాగాంధీ సంవత్సరకాలం ముందే రద్దు చేయడంతో 1971లోనే 
ఎన్నికలు వచ్చాయి. 1984లో రాజీవ్‌ గాంధీ కూడా ఆ పనే చేశారు. 
గడువుకు ముందే లోక్‌సభను రద్దు చేశారు. అనంతరకాలంలో ఏర్పడిన 
ప్రభుత్వాలు మూన్నాళ్ల ముచ్చటగా ముగిశాయి. 

1989, 1999ల్లో ఏర్పడ్డ ప్రభుత్వాలు రెండేళ్ల వ్యవధిలోనే కుప్పకూలడంతో 
మధ్యంతర ఎన్నికలు తప్పలేదు. మధ్యలో 1991 ఎన్నికల అనంతరం అప్పటి 
ప్రధాని పీవీ నరసింహారావు అయిదేళ్లూ పాలించారు. తిరిగి 1996 ఎన్నికల 
తర్వాత 1998 వరకూ రెండేళ్లలోనే ఏవీ వాజపేయి, హెచ్‌డీ దేవగౌడ, ఐకె 
గుజ్రాల్‌ వరసగా ప్రధానులయ్యారు. ఆ తర్వాత మళ్లీ మధ్యంతర ఎన్నికలు 
తప్పలేదు. ఆ తర్వాత నుంచి సుస్థిర ప్రభుత్వాల యుగం వచ్చింది. అసెంబ్లీలు 
సైతం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాయి. తగినంత మెజారిటీ లేక రాజీనామా 
చేయాల్సిరావడం, కేంద్రంలో అధికారం చలాయించే పాలకులకు ఆగ్రహం 
కలిగినప్పుడు ప్రభుత్వాలు బర్తరఫ్‌ అయి, ఎన్నికలు రావడం... ఇదంతా మన 
కళ్ల ముందే సాగిన చరిత్ర. 


ఇప్పుడు ప్రధాని చేస్తున్న ప్రతిపాదన తీరుతెన్నులేమిటో ఎవరికీ తెలియదు. 
జమిలి ఎన్నికలు నిర్వహిస్తే అనంతరకాలంలో అర్థాంతరంగా ఏర్పడే 
రాజకీయ సంక్షోభాలకూ, అనిశ్చితికీ ఆ ప్రతిపాదనలో ఎటువంటి పరిష్కారం 
చూపదల్బుకున్నారో తెలియదు. ఇవి తెలిస్తే తప్ప జమిలి ఎన్నికలపై ఎవరూ 
సానుకూలంగా స్పందించలేరు. ఉదాహరణకు ఒక రాష్టంలో ఏర్పడిన 
ప్రభుత్వం ఏదో కారణంతో అసెంబ్లీని రద్దు చేస్తే ఏం చేస్తారు? 

ఒకవేళ అధికారంలో ఉన్నవారు మెజారిటీ కోల్పోయి, ఏ పార్టీ కూడా 
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడితే అక్కడి అసెంబ్లీ 
ఏమవుతుంది? అక్కడ ఎలాంటి పాలన ఉంటుంది? మరో నాలుగేళ్లు లేదా 
మూడేళ్లు ఎన్నుకున్న ప్రభుత్వం లేకుండా రాష్ట్రపతి పాలనలో ఆ రాష్టం 
మనుగడ సాగించాలా? అలాగైతే అది ప్రజాస్వామ్యం అవుతుందా? అసలు 
కేంద్రంలోనే అనిశ్చితి ఏర్పడితే ప్రత్యామ్నాయం ఏమిటి? ఈ సందేహాలకు 
స్పష్టమైన సమాధానాలుండాలి. అన్నిటికీ అమెరికాతో పోలిక తెచ్చుకోవడం 
మనకున్న అలవాటు. అది చిరకాలంగా ప్రజాస్వామ్యం వర్థిల్లుతున్న 


(ప్రజా మణిపూస మాసపత్రిక శా జనవరి, 2021 | 44 


“జమిలితో చిక్కులెన్నో... 


| 








దేశమైతే...మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. అక్కడ జమిలి 
ఎన్నికలు లేకపోయినా మనతో పోలిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ మెరుగ్గా వుంది. 
నాలుగేళ్లకొకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. మధ్యలో రెండేళ్లకోమారు 
ప్రతినిధుల సభకు ఎన్నికలుంటాయి. 

రాష్ర్టాల్లో ఎన్నికలు కూడా ఆ మాదిరే ఉంటాయి. పైగా రాష్ట్రానికీ, రాష్ట్రానికీ 
మధ్య ఎన్నికల నిబంధనల్లో, నిర్వహణలో ఎన్నో వ్యత్యాసాలుంటాయి. అయితే 
అధ్యక్ష ఎన్నికల కోసం అన్ని రాష్ట్రాలూ ఏకమవుతాయి. మన దగ్గర ఫెడరల్‌ 
వ్యవస్థ నానాటికీ కుంచించుకుపోతుంటే అక్కడ అది నిరంతరాయంగా 
వర్ధిల్లుతోంది. భిన్న సమయాల్లో ఎన్నికల వల్ల అభివృద్ధి కార్యకలాపాలకు 
అక్కడ కలగని విఘాతం మన దేశంలో ఎందుకు కలుగుతోంది? పాలకులు 
ఒప్పుకోరుగానీ... నిరంతర ఎన్నికల వల్ల విధాన సంబంధమైన కఠిన 
నిర్ణయాలు తీసుకోవడం వారికి సమస్యగా పరిణమిస్తోంది. ఒక రాష్ట్రంలో 
ఎన్నికలయ్యాక తీసుకునే విధాన నిర్ణయం మరో రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు 
గుదిబండగా మారుతోంది. 


అయితే ప్రజలెదుర్శొంటున్న సమస్య వేరు. ఎప్పుడూ జరిగే ఎన్నికల వల్ల 
అనవసర ఉద్రిక్తతలు పెరగుతున్నాయి. నేతలు ఒకరిపై ఒకరు సవాళ్లు 
విసురుకోవడం, వ్యక్తిగత దూషణలకు దిగడం, పర్యవసానంగా శాంతిభద్రతల 
సమస్య తలెత్తడం సాధారణ ప్రజానీకానికి సమస్యగా మారుతోంది. 
ఆచరణసాధ్యంకాని వాగానాలతో మేనిఫెస్టోలు నిండిపోవడం వారికి 
ఎబ్బెట్టుగా అనిపిస్తోంది, డబ్బు, మద్యం పంపిణీ వంటివి సరేసరి. ఇవన్నీ 
ఎన్నికలను జాతరగా మారుస్తుంటే... ఆ తర్వాత ఏర్పడే చట్టసభలు సైతం 
కర్తవ్య నిర్వహణలో విఫలమవుతున్నాయి. ఎంతో కీలకమైన బిల్లులనుకున్నవి 
కూడా అరకొర చర్చలతో ఆమోదం పొందుతున్నాయి. 

కొన్నిసార్లు గిలెటిన్లతో ముగుస్తున్నాయి. వాగ్గానాలు నెరవేర్చని పాలకులపై 
ఏవిధమైన చర్యలూ వుండవు. ఈ దుస్థితిని మార్చడానికి పాలకులు 
ముందుగా ప్రయత్నించాలి. జాతీయ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చే లోక్‌ 
సభ ఎన్నికలతో అసెంబ్లీలను జోడిస్తే స్థానిక ఆకాంక్షలు, సమస్యలు మరుగున 
పడతాయి. ఇందువల్ల ఫెడరల్‌ స్ఫూర్తి అటకెక్కుతుంది. జమిలి ఎన్నికల్లో ఒకే 
పార్టీకి ఓటేసే అవకాశాలు 77 శాతం వరకూ వున్నాయని 1999 తర్వాత 
జరిగిన ఎన్నికలను డేటా పరిశీలించిన విశ్లేషకులు సైతం తేల్చారు. కనుక ఈ 
విషయంలో అన్ని కోణాల్లోనూ లోతైన చర్చ జరగాలి. 


అలాగే 





కరోనా మహమ్మారిని తరిమి కొట్టే వాక్సిన్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా 
పరుగులు వేగం పుంజుకున్నాయి. ఈ పరుగుల వెనుక రకరకాల 
ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. కొన్ని దేశాలు ప్రజారోగ్యం కాపాడాలన్న 
ఆతృతతో పరుగు తీస్తుంటే బహుళజాతి కంపెనీలు లాభాల కోసం, 
ప్రజారోగ్యం గాలికొదిలేసిన ట్రంప్‌, మోడీ, బోల్సెనారో వంటి మితవాద 
ప్రభుత్వాలు పోయిన పరువు కాపాడుకోడానికి ఈ పని చేస్తున్నాయి. 
అంతర్జాతీయ మార్కెట్‌లోకి ఏ బహుళజాతి మందుల కంపెనీ ముందుగా 
అడుగు పెడితే దానికే భారీ లాభాలు పోగుచేసుకునే అవకాశం దక్కుతుంది, 
స్టాక్‌ మార్కెట్‌లో దాని విలువ అమాంతం పెరుగుతుంది గనుక మీడియాలో 
ఈ కొంపెనీల ప్రచారార్భాటం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ప్రచారంలో 
వాస్తవాలు చాలా వరకు మరుగున పడిపోతున్నాయి. 


వాక్సిన్‌ల ప్రస్థుత పరిస్థితి 


గత జనవరిలో చైనా శాస్త్రవేత్తలు కోవిడ్‌-19 (సార్స్‌-కోవి-2) వైరస్‌ 
యొక్క జనిటిక్‌ కోడ్‌ను లేక జీనోమ్‌ను ఛేదించి ఇంటర్‌నెట్‌లో పెట్టడంతోనే 
వ్యాక్సిన్‌ తయారీ ప్రయత్నాలు ముమ్మరమైనాయి. మామూలుగా అయితే ఒక 
సురక్షితమైన, సమర్ధవంతమైన వాక్సిన్‌ తయారు చేయడానికి దశాబ్దాలు 
పడుతుంది. కానీ పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం ఒక్క ఏడాది కాలంలోనే 
వాక్సిన్‌ రూపొందించే అవకాశాలు కల్పించింది. అందువల్ల వచ్చే ఏడాది 
వేసవి నాటికి వాక్సిన్‌ను బయటకు తెచ్చేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి 
చేస్తున్నారు. కానీ ఈలోగా కోవిడ్‌ ప్రమాదం మరింత పెరగడంతోపాటు 
బహుళజాతి కంపెనీల పోటీ, అంతర్జాతీయ రాజకీయ వ్యూహహ్రతి వ్యూహాల 
వల్ల పరీక్షలు పూర్తికాక ముందే అంటే మూడవ దశ క్లినికల్‌ పరీక్షలు 
జరుగుతుండగానే అత్యవసర వినియోగం కింద వాక్సిన్‌ మార్కెట్‌లోకి 
వచ్చేసింది. చైనా, రష్యా, బ్రిటన్‌, అమెరికా, యుఎఇ వంటి దేశాల్లో పెద్ద 
ఎత్తున ప్రజలకు వాక్సిన్‌ ఇవ్వడం ప్రారంభమైపోయింది. 


అ వాక్సీన్‌ ప్రజల కోసమూ వ్యావారుల కోనదూ' 


- డా॥గంగాధథర్‌, ఎం౦.ఎ., బి.ఎల్‌. పిహెచడి 





అత్యవసర అనుమతులు 

ప్రపంచ వ్యాపితంగా శాస్త్రవేత్తలు 200కు పైగా వ్యాక్సిన్‌లను అభివృద్ధి 
చేశారు. వాటిలో సుమారు 50 వాక్సిన్‌లు క్లినికల్‌ పరీక్షల్లో ఉన్నాయి. మరో 
150 వాక్సిన్‌లు వివిధ అభివృద్ధి దశల్లో అంటే లాబొరేటరీ, జంతువులపై 
పరీక్షలదశల్లో ఉన్నాయి. వివిధ దేశాల్లో 9 వాక్సిన్‌లను అత్యవసర అనుమతి 
పొంది ప్రజలకు ఇస్తున్నారు. వీటిలో చైనాకు చెందిన 4, రష్యాకు చెందిన 2, 
అమెరికా, బ్రిటన్‌ బహుళజాతి సంస్థలకు చెందిన ౩ వాక్సిన్‌లు అత్యవసర 
అనుమతులు పొందాయి. భారత్‌కు చెందిన కోవాక్సిన్‌ అనుమతుల కోసం 
వేచి చూస్తున్నది. అమెరికా, బ్రిటిష్‌ రష్యా వాక్సిన్‌లను మన దేశంలో రెడ్డి 
లాబ్స్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా వంటి (పైయివేటు కంపెనీలు 
ఉత్పత్తి చేస్తున్నాయి. అనేక దేశాలకు చెందిన ఇంకో 40 వరకు వాక్సిన్‌లు 1 
నుండి శివ దశ వరకు క్లినికల్‌ పరీక్షల్లో ఉన్నాయి. వచ్చే ఏడాది ప్రథమార్ధం 
ముగిసే సరికి వీటిలో చాలా వాక్సిన్‌లకు అత్యవసర 
అనుమతులు లభించవచ్చు. 


అత్యవసర అనుమతి అంటే ఏమిటి? మామూలుగా 
అయితే మూడవది, చివరిది అయిన దశలో పెద్ద 
సంఖ్యలో విభిన్న తరహా ప్రజలకు వాక్సిన్‌ ఇచ్చి సహజ 
వాతావరణంలో వారిలో ఇమ్యూనిటీ ఎలా 
తయారవుతుందో పరీక్షిస్తారు. విశ్లేషిస్తారు. వాక్సిన్‌ 
100 శాతం సురక్షితంగా, సమర్ధవంతంగా ఉందని 
నిర్ధారించుకున్నాక ప్రజలకు ఇవ్వడం మొదలు 
పెడతారు. కానీ కొన్ని అత్యవసర సమయాల్లో 8వ దశ 
పరీక్షలు ముగియకముందే, విశ్లేషణలు జరపక ముందే 
1.2 దశల పరీక్షల ఫలితాల ఆధారంగా వాక్సిన్‌ 
ఇవ్వొచ్చు. ఇప్పుడు దాదాపు అన్ని దేశాలూ ఈ 
౫ సడలింపులను ఇచ్చి పెద్ద ఎత్తున వాక్సిన్‌ కార్యక్రమాలు 
౫ ప్రారంభిస్తున్నాయి. అంటే ఒక రకంగా మూడవ దశ 
వాక్సిన్‌ (ప్రయోగాలు మీద నేరుగా 
జరుపుతున్నట్టే. 

వాక్సిన్‌లలో తేడాలు 
“౧ చైనా, భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ను సంప్రదాయ 

| పద్ధతిలో అంటే రసాయనాలతో నిర్వీర్యం గావించబడిన 
వైరస్‌లను వాక్సిన్‌ల రూపంలో మనుషుల శరీరంలోకి ఎక్కించడం ద్వారా 
వారిలో ఇమ్యూనిటీని పెంచే పద్ధతిలో తయారు చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్‌లు 
నిల్వ చేయడానికి 2 నుండి 7 సె. డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన మామూలు 
రిఫ్రిజిరేటర్లు సరిపోతాయి. అందువల్ల ఈ వాక్సిన్‌ రవాణా చేయడం, 
ప్రజలకు ఇవ్వడం సులభం. కానీ బ్రిటన్‌, అమెరికా ఇతర కొన్ని 
యూరోపియన్‌ సంస్థలు ఆర్‌ఎన్‌ఎ ఆధారంగా కొత్త పద్ధతిలో వాక్సిన్‌ ఉత్పత్తి 
చేస్తున్నాయి. ఈ వాక్సిన్‌ నిల్వచేయాలంటే -70 సె. డిగ్రీ ఉష్ణోగ్రతలు గలిగిన 
అత్యంత శీతల రిఫ్రిజిరేటర్లు కావాలి. ఈ రిఫ్రిజిరేటర్ల ఖరీదు, నిర్వహణ 
వ్యయం ఎక్కువ. రవాణా చేయడం, సిబ్బంది వాటిని వినియోగించడం రిస్క్‌తో 
కూడిన పని. అందువల్ల చైనా, భారత్‌లు ఉత్పత్తి చేసే వాక్సిన్‌లు పేద 
దేశాలకు అనుకూలంగా ఉంటాయి. 


వ్యాక్సిన్‌ రేస్‌లో అమెరికా-చైనా 


(ప్రజల 


45 | జనవరి, 2021 4 [(త్రుజా0 మణిపూస మాసపత్రిక 


వాక్సిన్‌ ఉత్పత్తి, పంపిణీ విషయంలో అమెరికా చైనాల ధోరణుల్లో చాలా 
వ్యత్యాసం కనిపిస్తోంది. డొనాల్డ్‌ (ట్రంప్‌ మితవాద ప్రభుత్వం వాక్సిన్‌ 
విషయంలో కూడా “అమెరికా ఫస్ట్‌” (అమెరికాకే మొదటి పీట) అనే వైఖరి 
తీసుకున్నది. బహుళజాతి బెషద కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని మొదటి 
30 కోట్ల డోసులకు పైగా వాక్సిన్‌ను ముందుగానే కొనేసింది. ఐరోపాకు 
చెందిన అనేక ధనిక దేశాలు కూడా ఇదే పద్దతిలో మార్కెట్‌లో కొనుగోలుకు 
ఒప్పందాలు చేసుకున్నాయి. వాక్సిన్‌ను ప్రజలకు ప్రాధాన్యతా క్రమంలో 
ఇవ్వాలనీ, పేద దేశాల సంగతి పట్టించుకోవాలనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ 
(డబ్యుహెచ్‌ఓ) చేసిన విజ్ఞప్తులను అవి పెడచెవిన పెట్టాయి. ట్రంప్‌ గత 
ఎన్నికల్లో గెలవడానికి కరోనా వ్యాక్సిన్‌ను ఒక రాజకీయ సాధనంగా 
వాడుకోడానికి ప్రయత్నించారు. ఎన్నికలకు ముందుగానే దేశ ప్రజలందరికీ 
వాక్సిన్‌ అందజేస్తున్నట్లు ప్రకటించారు. బీహార్‌ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం 
కూడా ఇటువంటి ప్రచారమే చేసింది.వాక్సిన్‌ విషయంలో అమెరికాగానీ, 
ధనిక యూరప్‌ దేశాలుగానీ పేద దేశాల విషయమే పట్టించుకోలేదు. 
డబ్యుహెచ్‌ఓ మాత్రం పేద దేశాలకు సుమారు 200 కోట్ల డోసుల వాక్సిన్‌ 
అందించేందుకు దాతలనుంచి డబ్బు పోగుచేసింది. 


చైనా వైఖరి పశ్చిమ దేశాల వైఖరికి భిన్నంగా ఉంది. చైనా తయారుచేసిన 
కోవిడ్‌ వాక్సిన్‌ను “ప్రపంచ ప్రజల సంక్షేమానికి” ఉపయోగిస్తామని, వాక్సిన్‌ 
“వర్థమాన దేశాల ప్రజలకు సరసమైన ధరలకు అందుబాటులో ఉంటేటట్లు” 
చూస్తామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ గత మే నెలలో డబ్ల్యుహెచ్‌ఓ వార్షిక 
సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. ఈ హామీకి అనుగుణంగానే చైనా నేడు 
ప్రపంచంలోని దాదాపు 100దేశాలకు ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ 
అమెరికాలోని పేదదేశాలకు వాక్సిన్‌ పంపిస్తోంది. గత జూన్‌లోనే చైనాలోని 
రెండు వ్యాక్సిన్‌లు సినోవాక్‌, సినోఫామ్‌లకు ప్రభుత్వం అత్యవసర 
అనుమతులు మంజూరు చేసింది. దాదాపు 10 లక్షల మంది చైనీయులు 
ముఖ్యంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు ఉద్యోగ వ్యాపారాల కోసం 
వెళ్లేవారు, విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు వాక్సిన్‌ వేసుకున్నారు. 
దేశంలో కరోనా వ్యాప్తిని మొదట్లోనే కట్టడి చేసిన చైనాకు వ్యాక్సిన్‌ 
అత్యవసరం కాకపోయినప్పటికీ ప్రపంచ దేశాలకు దాన్ని సరఫరా చేస్తోంది. 
దాని కోసం షెంజన్‌ నగరంలో ఒక పెద్ద గోదాము నిర్మించింది. ఆఫ్రికాలోని 
దాదాపు 40కి పైగా, దేశాలకూ మరియు ఆగ్నేయ ఆసియా దేశాలు 
కాంబోడియా, మయన్మార్‌, లావోస్‌, థాయిలాండ్‌, వియత్నాం, మలేషియా, 
మరియు దక్షిణ ఆసియా దేశాలు ఆష్టనిస్తాన్‌ బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌. అరబ్‌ 
కంట్రీస్‌ అయిన యూఏఈ. బ్రెజిల్‌ ఇతర అనేక లాటిన్‌ అమెరికా దేశాలకు 


పండక్కు వచ్చేయండి 


చైనా వ్యాక్సిన్‌ సరఫరా అవుతోంది. వీటిలో పలు దేశాలకు ఉచితంగా 
అందిస్తోంది. ఈ వ్యాక్సిన్‌ను మామూలు ఫ్రిజ్‌లలో రవాణా చేయవచ్చు గనుక 
పేద దేశాలకు అనుకూలంగా ఉంది. చైనా (ప్రారంభించిన బెల్ట్‌, రోడ్‌ 
ప్రోజెక్టులో ఉన్న దేశాలన్నిటికీ అది వాక్సిన్‌ సరఫరా చేస్తోంది. అందుకే దాన్ని 
"ఆరోగ్య సిల్క్‌ రోడ్‌” అంటున్నారు. దీంతోపాటు పేద దేశాలు కరోనాపై 
పోరాడ్డానికి రానున్న రెండేళ్లలో 200 కోట్ల డాలర్లు (సుమారు 15,000 కోట్ల 
రూపాయలు) సహాయం చేస్తామని, కరోనా వాక్సిన్‌ కొనుగోలు చేయడానికి 
లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ దేశాలకు సుమారు రూ. 7500 కోట్లు రుణం 
ఇస్తామని చైనా అధ్యక్షుడు ప్రకటించారు. 

భారత్‌లో 

మన దేశంలో ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత వైద్య పరిశోధనా 
మండలి (ఐసిఎంఆర్‌), (పైయివేటు సంస్థ అయిన భారత్‌ బయోటెక్‌ కలిసి 
ఉత్పత్తి చేసిన దేశవాళీ “కోవాక్సిన్‌” మూడవ దశ క్లినికల్‌ పరీక్షలు 
జరుపుకుంటూ ప్రభుత్వం నుండి (డ్రగ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియా నుండి) 
అత్యవసర అనుమతి కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాపితంగా 
26,000 మంది మీద ఈ వాక్సిన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంకా ఒకటి 
రెండు దేశవాళీ వాక్సిన్‌లు క్లినికల్‌ పరీక్షల్లో ఉన్నాయి. ఇవి వచ్చే ఏడాది 
మధ్యకు పూర్తికావచ్చు. భారత దేశంలో తయారయ్యే ఈ వ్యాక్సిన్‌లను 
మామూలు ఫ్రిజ్‌లలో రవాణా చేయవచ్చు గనుక ఖర్చు, ప్రయాస తక్కువ. 
కానీ మన దేశానికి చెందిన (పైయివేటు సంస్థలు బ్రిటిన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్‌, 
ఫిజర్‌, మోడెర్నా తదితర బహుళ జాతి సంస్థలతో కలిసి దేశంలోనే వాక్సిన్‌ 
డోస్‌లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్‌లను వచ్చే నెల నుంచి అత్యవసర 
[గ్రూపులకు పంపిణీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ 
వ్యాక్సిన్‌లను -70 సె. డిగ్రీల వద్ద ఉంచడం, రవాణా, పంపిణీ చాలా 
సంక్షిష్టమైన విషయం గనుక దీనిపై దేశవ్యాప్తంగా సిబ్బందికి పెద్ద ఎత్తున 
శిక్షణ ఇస్తోంది. 

కొనుగోలు చేయగల వినియోగదారులకు బహుళజాతి సంస్థల వాక్సిన్‌లు 
వచ్చే ఏడాది నుండి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దాంతో డబ్బున్న 
వారు దీన్ని కొనుగోలు చేస్తారు. పేద ప్రజలు ప్రభుత్వాల మీదనే 
ఆధారపడాలి. వ్యాక్సిన్‌లు అన్ని దేశాల్లోని ప్రజలందరికీ అందాలంటే రెండేళు 


ల పట్టే అవకాశం ఉంది. మన దేశంలో 25 శాతం మందికి వచ్చే ఏడాది 


పూర్తయినా వాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదంటున్నారు. 
అసమానతలతో కూడిన ప్రపంచంలో పేదలు ఎప్పుడూ చివరిలోనే ఉంటారు. 


డా.ఎన్‌. ఈశ్వర రెడ్డి, యోగి వేమన యూనివర్శిటీ, కడప 





రండి! పల్లె తల్లి ప్రేమతో పిలుస్తోంది. 

కరోనా క్రిమి విధించిన గృహనిర్భంధ శిక్షల 
నుండి, 

అసహజంగా కాలం పెట్టించే అనాలోచిత 
పరుగుల నుండి 


సాంకేతికత చేసే 
మాయల నుండి 


రూపాయి చేసే 
ఇం(ద్రజాలం నుండి 


భావి పౌరులను యంత్రాలుగా 


రంగురంగుల 
నుండి 


అనైతిక 
కాలుష్య జడుల నుండి 
రెక్కలు విప్పుకొని 


(ప్రజా మణిపూస మాసపత్రిక ఫ జనవరి, 2021 46 


కార్పొరేట్‌ కాన్వెంట్ల నుండి 
నిత్యం మనసుల్ని మెలిపెట్టే 
ప్రోటోకాల్‌ పడగ నీడల నుండి 


ఊపిరి స్వేచ్చను శీతల సంకెళ్ళతో 
కుర్చీలకు కట్టిపడేసిన సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగ జైళ్ళ 


నగరాలపై ధారా పాతంగా కురుస్తున్న 





తప్పక వచ్చేయండి. 


సౌఖర్యాలు లేకపోయినా 
సందడి చేసే మనుషుల మధ్య సేద తీరండి 


ఆత్మీయులు చల్లే నాలుగు అమృత బిందువులు 
పెంకు తేలిన మనసు పొరపై పడనీయండి 


నిర్జీవంగా మారిన బతుకు పుష్పంలో 
సంవత్సరానికి సరిపోయే జీవ రసాన్ని 
నింపుకొని వెళ్ళండి. 


ఈనారి విద్యా సంవత్సరం ఉంటుందా! 





విద్యాసంవత్సరం సగం కంటే ఎక్కువగానే గడిచిపోయింది. లాక్‌డౌన్‌ 
తర్వాత విద్యాసంవత్సరంను ఎలా ప్రారంభించాలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం 
తీసుకోలేదు. విద్యాసంస్థలు ఇష్టం వచ్చిన రీతిలో క్లాసులు నిర్వహిస్తున్నాయి. 
పరీక్షలు దగ్గర పడుతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన 


చెందుతున్నారు. 
ప్రతిపాదనలు పంపినా సీఎం ఎలాంటి నిర్ణయం 
అయోమయం నెలకొంది. 

విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో (ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ 
క్లాసులు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు 
డిజిటల్‌ పాఠాలు చెబుతున్నారు. అవి అర్థం కాక వారు ఇబ్బందులు 
పడుతున్నారు. పదో తరగతి, ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు పై పై తరగతుల్లో 
జాయిన్‌ అయ్యేందుకు తేదీలను పొడిగిస్తూ వెళ్తున్నారు. భౌతిక తరగతులు 
నిర్వహించాలని విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయుల నుంచి డిమాండ్‌ 
పెరుగుతున్నా ప్రభుత్వం వాయిదా వేస్తోంది. (పైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు 
వారంతపు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. తరగతి గది బోధన ఎప్పడు 
ప్రారంభిస్తారో, లాక్‌డౌన్‌ సమయాన్ని ఎలా సర్దుబాటు చేస్తారో స్పష్టత 
లేకపోవడంతో విద్యాశాఖ అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. 

జీరో ఇయర్‌ చేస్తారా? 


అకడమిక్‌ ఇయర్‌ క్యాలెండర్‌లో 220 రోజులు ఉంటాయి. అందులో 
ఇప్పటికే 80 శాతం ముగిసిపోయాయి. ఈసారి విద్యా సంవత్సరం 
ఉంటుందా.. జీరో ఇయర్‌ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. కార్పొరేట్‌, ప్రైవేట్‌ 
స్కూల్స్‌, కాలేజీలు ఆన్‌లైన్‌ క్లాసులు చెబుతూ ఫీజులను వసూలు చేస్తున్నాయి. 
జీరో ఇయర్‌ చేస్తే తామంతా నష్టపోతామని విద్యార్థుల తల్లిదండ్రులు 


అకడమిక్‌ ఇయర్‌ను ప్రారంభించేందుకు విద్యాశాఖ 
తీసుకోకపోవడంతో 


అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంవత్సరాన్ని 
ప్రారంభిస్తే గడిచిన కాలానికి సంబంధించిన 
షెడ్యూల్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. వచ్చే 
విద్యాసంవత్సరం యథావిధిగా కొనసాగింపునకు 
గ చాలా తక్కువ సమయం మాత్రమే ఉండటంతో 
అందుకు అనుగుణంగా మార్చులు అవసరమవుతాయి. 
ఇ సిలబస్‌ తగ్గిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయం 
| వివాదస్పదమైంది. తొలగించిన సీబీఎస్‌ఈ పాఠాలను 
కూడా చేర్చినట్టు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. 
న విద్యార్థులు నష్టపోకుండా సిలబస్‌ అంతా బోధించడం 
_ “= ఒక ఎత్తయితే.. పరీక్షలు నిర్వహించే విధానం కూడా 
= ఒక సమస్యగా మారనుంది. పరీక్షలు, సిలబస్‌, 
న బోధనల్లో మార్పులను కూడా విద్యాశాఖ నుంచి 
ప్రభుత్వానికి (ప్రతిపాదనలు ఉన్నాయి. ఎక్కువ 
సమయంలేని ఈ పరిస్థితుల్లో సీఎం నిర్ణయంపైనే 
విద్యావ్యవస్థ మనుగడ ఆధారపడి ఉన్నట్టు 
అధికారులు చెబుతున్నారు. 

కదలిక లేదు 


లాక్‌డౌన్‌ అనంతరం విద్యావ్యవస్థను పున: 

శ ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎస్‌ఓసీని 
విడుదల కేక స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు నిర్ణయం 
తీసుకునే అవకాశాన్ని కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే తరగతి 
గది బోధనలను ప్రారంభించింది. మార్చి నెలలో చివరిలో పరీక్షలు 
నిర్వహించాల్సి ఉంటుంది. డిసెంబర్‌ గడిచిపోతున్నా సర్మారు కదలిక లేదు. 
విద్యాసంవత్సరంను ప్రారంభించే విషయంలో విద్యాశాఖ అధికారులు పలు 
రకాల ప్రతిపాదనలను సీఎం ముందుంచారు. ముఖ్యమంత్రి నిర్ణయం 
తీసుకుంటారని భావించినప్పటికీ, అది జరగలేదు. ముఖ్యమంత్రి ఆదేశాలు 
లేకుండా అకడమిక్‌ ఇయర్‌ను ప్రారంభించడం సాధ్యపడదని అధికారులు 
స్పష్టం చేస్తున్నారు. ఎన్నికలు, రాజకీయ అంశాలపై వేగంగా స్పందిస్తున్న 
ముఖ్యమంత్రి లక్షల సంఖ్యలో విద్యార్థులు, వారి కుటుంబాలను ప్రభావితం 
చేసే అంశంపై దృష్టి సారించకపోవడంతో వారంతా ఇబ్బందులు 
పడుతున్నారు. 


ఏపీలో తరగతి గది బోధన 


కరోనా, లాక్‌డౌన్‌ ప్రభావంతో విద్యార్థులు నష్టోపోకుండా ఆంధ్రప్రదేశ్‌ 
ప్రభుత్వం చర్యలు తీసుకుంది. లాక్‌డౌన్‌ సమయాన్ని భర్తీ చేసేందుకు పండుగ 
సెలవులను రద్దు చేయడంతో పాటు 180 రోజుల విద్యాసంవత్సరం 
క్యాలెండర్‌ను ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్‌ రెండు నుంచి పాఠశాలలను 
ప్రారంభించి, 30 శాతం సిలబస్‌ తగ్గించింది. శానిటెజేషన్‌ చేయడంతో పాటు 
భౌతిక దూరాన్ని అమలు చేసేలా మార్గనిర్దేశకాలు విడుదల చేసింది. వారానికి 
మూడు సార్లు స్కూల్‌కు వచ్చేలా ఒక్కో క్లాస్‌కు షెడ్యూల్‌ తయారు చేసి 
తరగతులు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్‌ఓసీ విడుదల చేసిన 
తక్షణమే ఏపీ ప్రభుత్వం స్పందించింది. తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎలాంటి 
నిర్ణయం తీసుకోలేదు. 


47 జనవరి, 2021 + (ప్రజా మణిపూస 


చైనా బీ నూర్యుడిఠి కొత్తగా నిర్మించింది... 


దిజమా..? అబద్గమూ..? 


“15 కోట్ల డిగ్రీల సెంటీగ్రేడ్‌...” ఒక్కసారి ఊహించండి... చైనా నిర్మించిన 
కొత్త సూర్యుడు వెలువరించే ఉష్ణోగ్రత ఇది... ఇది ఒరిజినల్‌ సూర్యుడి 
మధ్యభాగంలో ఉన్న వేడికన్నా పది రెట్లు ఎక్కువ... ఆగండాగండి... ఒక్క 
ముక్క కూడా అర్థం కాలేదు కదా... కాస్త సరళంగా చెప్పుకుందాం... చైనా 
ఏదైనా చేయగలదు... కృత్రిమ ద్వీపాలు సృష్టించగలదు... చంద్రుడి మీద 
మట్టి తీసుకురాగలదు... ఆమధ్య కృత్రిమ చంద్రుడిని విగించే పని 
మొదలుపెట్టింది... అంటే అంతరిక్షంలోని ఓ భారీ ఉపగ్రహాన్ని పంపించేసి, 
దానికి భారీ సౌరపలకలు బిగించేసి, రాత్రివేళల్లో సౌరకాంతిని తన నగరాల 
మీదకు పరావర్తనం చేసుకుంటుంది... వావ్‌. అలాంటిదే చైనా ఓ కృత్రిమ 
సూర్యుడిని కూడా నిర్మించింది... దాన్ని యాక్టివేట్‌ కూడా చేసింది... ఆ వేడి 
క్రమేపీ పుంజుకుని ఇక కోట్ల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉత్పత్తి కావడమే... చైనా 
కదా... ఏదైనా చేయగలదు... ఒక కరోనాను పుట్టించగలదు... ఓ సూర్యుడిని 
పుట్టించగలదు... విషయానికొస్తే... నిజానికి కృత్రిమ సూర్యుడు అనే పదం 
వాడటం తప్పు... ఇది ఓ అణు రియాక్టర్‌... దాని పేరు HL-2M Tokamak 
reactor... మరి ఎందుకు సూర్యుడు అంటున్నారంటే..? 

మామూలుగా ప్రపంచమంతా వాడే అణు రియాక్టర్లలో ౧15510౧ అంటే 
అణువిచ్చిత్తి... తద్వారా వేడి... దాన్నుంచి పవర్‌... కానీ సూర్యుడిలో వేడికి 
Fusion.. అణుసంలీనం కారణం... తద్వారా వేడి... చైనా నిర్మించిన ఈ భారీ 
రియాక్టర్‌లో కూడా సేమ్‌ సూర్యుడిలోలాగే ఫ్యూజన్‌... అందుకే దీన్ని 


య స ౨ెన్‌కరుణ 


ఆర్టిఫిషియల్‌ సూర్యుడు అని వ్యవహరిస్తున్నారు... అదీ కథ. 

అయితే ఇది కూడా వెలుగునిస్తుందా..? ఇవ్వదు..! వేడిని ఇస్తుంది... పవర్‌ 
జనరేట్‌ చేసుకోవాలి... సాధారణ, సంప్రదాయిక రియాక్టర్లలో న్యూక్లియర్‌ 
వేస్ట్‌ అధికం... ఇప్పటి చైనా ఆధునిక రియాక్టర్‌ వల్ల వేడి ఎక్కువ, వేస్ట్‌ 
తక్కువ... అమితమైన కరెంటు... అదే రాబోయే రోజుల్లో చైనా ఇంధనం... 
ఇది సక్సెసయితే చైనా ఎకానమీయే ఊహించనంత పుంజుకుంటుంది. 


ఇదంతా సరే... మరి మిగతా దేశాలు ఏం చేస్తున్నాయి..? అవి కూడా 
ఇలాంటి ప్రయోగాలకు పూనుకుంటున్నాయి... ప్రాన్స్‌ ఆల్‌రెడీ ఇదే పనిలో 
ఉంది... చైనా ప్రయోగం సక్సెసయితే ఇక అణుపరిజ్ఞానం ఉన్న ప్రతి దేశమూ 
ఈ పనే చేస్తుంది... అఫ్‌కోర్స్‌, మనకూ ఆ పరిజ్ఞానం ఉంది... రష్యా, 
అమెరికా వంటి దేశాలూ ఇదే పనిలో పడతాయి... ఎందుకంటే... క్లీన్‌ పవర్‌, 
చీప్‌ పవర్‌, రిలయబుల్‌ పవర్‌... భారీ థర్మల్‌, భారీ సోలార్‌ ప్లాంట్లకన్నా 
మేలు కదా. కానీ భద్రత ఒక్కటే సందేహం... ఎందుకంటే..? ప్రపంచంలో 
అనేక దేశాలు రేడియేషన్‌, ప్రమాదాల భయంతో వ్లాంట్లు మూసేస్తున్నాయి... 
జరగరానిది ఏదైనా జరిగితే ఎలా..? ఇంత భారీ రియాక్టర్‌ పరిస్థితి ఏమిటి..? 
ఆ... ఏముందీ..? చైనాకు అవేమీ పెద్దగా పట్టవు... కరోనా వైరస్‌తో 
ప్రపంచం అతలాకుతలం కావడం లేదా..? ఈ రియాక్టర్‌కు ఏమైనా జరిగితే 
ప్రపంచమంతా భరించాల్సిందే... అవి విస్ఫోటనాలు కావచ్చు, అణుధార్మికత 
వ్యాప్తి కావచ్చు... ఇంకేదైనా కావచ్చు...! వెదర్‌ మోడిఫికేషన్లు సహా చైనా 
ఇంకా చాలా చేయబోతున్నది... చైనా అడుగు- ప్రపంచం వణుకు... అంతే..!! 





నటిస్తూ నటిస్తూ... స్టెజీ మీదే కుప్పకూలి... 
తెర నటనకే జీవితమంతా ధారబోత 


¥ 
4 


సాక రంగారావు.... కామెడీ విలన్‌గా ... కమేడియన్‌గా... క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ 
గా ... ఇలా పాత్ర ఏదైనా అద్భుతంగా ప్రజంట్‌ చేసిన నిజమైన నటుడు సాక్షి 
రంగారావు. ఆయన డైలాగ్‌ మాడ్యులేషన్‌ చాలా సూపర్‌ . సుమారు 450 
సినిమాల్లో విభిన్నమైన పాత్రలు ధరించిన సాక్షి రంగారావు విచిత్రంగా 
కన్యాశుల్మం రిహార్సల్స్‌లో పాల్గొంటూ స్టేజ్‌ మీదే కుప్పకూలిపోయి 
కన్నుమూశారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తూ రంగస్థలం మీద 
తన అద్భుతమైన వాచికంతో ఆకట్టుకున్న రంగారావు అనుకోకుండా బాపు 
రమణల కళ్లల్లో పడ్డారు. ఇరవై ఐదేళ్ల వయసులో నడివయసు కరణం 
పాత్రతో సాక్షి సినిమాలో తళుక్కున మెరిసారు రంగారావు. అప్పటిదాకా 
రంగారావుకు ఉన్న రంగావర్సుల అనే ఇంటిపేరు పోయి ...ఆ ప్లేస్‌ లో సాక్షి 
వచ్చి చేరింది. అంత ప్రభావం చూపించారు ఆ సినిమాలో. విన్నకోట రామన్న 
పంతులు లాంటి ఉద్దండుల మధ్య తనదైన ప్రత్యేకత చాటుకున్నారు. 
భానుమతి గారు ముద్దుగా పసుపుకొమ్మూ అని పిల్చే ... మట్టిలో మాణిక్యం 
లాంటి సినిమాల్లో కామెడీ విలన్‌గా మెప్పించిన సాక్షిలోని అసలైన నటుడ్ని 
వాడుకున్నది మాత్రం బాపు, విశ్వనాథ్‌, జంధ్యాల, వంశీలే. జంధ్యాల తీసిన 
రెండు రెళ్లు ఆరు సినిమాలో సాక్షి రంగారావు క్యారెక్టర్‌కు టిపికల్‌ మేనరిజం 
పెట్టారు జంధ్యాల. మేనరిజమ్స్‌ ఏర్పాటు చేసి ... పాత్రలను నడిపించడంలో 
మాస్టర్‌ కదా ఆయన. గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో 
మాట్లాడాలండీ మీరు అని జంధ్యాల అనగానే ఓకే అనేసి సాక్షి 
రంగారావుగారు మాట్లాడిన పద్దతి వినితీరాల్సిందే ... రెండు రెళ్లు ఆరు 
చూసేయండి.. కామెడీ చేయడంలో సాక్షి రంగారావు టైమింగే టైమింగు. 
స్వర్ణకమలంలో భక్తి ఎక్కువైపోయి ఇంట్లో ఉన్న దేవుళ్ల పటాలన్నీ మసిలో 
కప్పడిపోయేలా హారతులిచ్చే భార్యతో వేగే భర్తగా కనిపిస్తారు సాక్షి 
రంగారావు. క్యారెక్టర్‌ను అర్ధం చేసుకుని డైలాగును స్వానుభవానికి తెచ్చుకుని 
నటిస్తేకానీ ఆ సిద్దిరాదు. పాత్ర చిన్నదా పెద్దదా అని కాదు ... మనం 





కౌ 9 
శ్రీనివాస్‌, సీనియర్‌ జర్షలిస్ట్‌ 


కనిపించినంత సేపూ ఆడియన్స్‌ అటెన్షన్‌ మనమీదే ఉండాలి. అదీ సాక్షి 
రంగారావు లెక్క సాగరసంగమంలో కమల్‌హాసన్‌ తల్లి సాక్షిరంగారావు 
క్యాటరింగు ట్రూప్‌లో పనిచేస్తూ ఉంటుంది. తల్లిని సాగనంపడానికి రైల్వే 
స్టేషన్‌కు వచ్చిన కమల్‌హాసన్‌ను గదమాయించే సీన్‌ చాలా బాగుంటుంది. 
నువ్వెక్కూ ... నువ్వు దిక్కూ అంటూ విచిత్రమైన తనకు మాత్రమే సాధ్యమైన 
మాడ్యులేషన్‌ లో చెలరేగిపోతాడు. స్కీన్‌ మీద ఏ రసాన్నైనా అద్భుతంగా 
పలికించే నటుడు సాక్షి రంగారావు. విలనీ చేశాడు. జనం మెచ్చుకున్నారు. 
కేవలం కామెడీ చేశాడు. జనం పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. 
సెంటిమెంట్‌ చేశాడు. జనం కళ్లు తుడుచుకోకుండా ఉండలేకపోయారు. సాక్షి 
రంగారావులోని ఈ అన్ని దైమన్నన్స్‌నీ వాడుకున్న దర్శకుడు మాత్రం 
విశ్వనాథే. శంకరాభరణంలో శంకరశాస్త్రి ట్రూప్‌లో మృదంగం వాయించే 
పాత్ర సాక్షిది. కళకు కళతప్పిన సందర్భంలో శంకరశాస్త్రిని కల్సిన గోపాలం 
పాత్రలో సాక్షిగారు ... ఎప్పటికీ గుర్తుండిపోతారు. బాపుగారి రెండో సినిమా 
బంగారు పిచ్చికలో అతి క్రూర భయంకర విలనీ చేసేశాడు సాక్షి రంగారావు. 
శాంతకుమారి సెక్రటరీ పాత్రలో చెలరేగిపోయాడు. చాలా వినయంగా 
కనిపిస్తూనే... నెమ్మదిగా వెనకాల గోతులు తవ్వే పాత్ర అది. క్లైమాక్స్‌లో 
విలన్‌గా ఓపెన్‌ అయ్యే సీన్‌లో సాక్షి రంగారావు నటన నాటి డైరక్టర్లను 
విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సినిమా దెబ్బతిన్నా... సాక్షి రంగారావుకు 
మాత్రం వరస ఆఫర్లు క్యూకట్టాయి. అన్నీ నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న కారక్టర్తే. 

ఇక విశ్వనాథ్‌ అయితే సాక్షి రంగారావు లేకుండా సినిమా తీయలేదు. 
దాదాపు కళాతపస్వి డైరక్ట్‌ చేసిన ప్రతి సినిమాలోనూ సాక్షి రంగారావు ఏదో 
ఒక పాత్ర చేస్తూనే వచ్చాడు. స్వాతికిరణం వరకు ఈ అనుబంధం 
కొనసాగింది. సిరివెన్నెల చిత్రంలో విశ్వనాథ్‌ ఓ ప్రయోగం చేశారు. మిశ్రోకు 
తాత పాత్ర ఇచ్చి ... ఆయన మనవడి పాత్రలో సాక్షి రంగారావును 
ప్రవేశపెట్టారు. తాతగారు... అనే పదాన్ని విచిత్రంగా పలుకుతూ... డైలాగు 
చెప్పే తీరుకు ఆడియన్స్‌ అవాక్కయ్యారు. ముప్పై రోజుల్లో ఏదైనా 
నేర్చుకోవచ్చు అంటూ మార్కెట్‌లో పోటెత్తిన పుస్తకాల మీద సెటైరేస్తూ ... 
సూత్రధారుల్లో శ్రీలక్ష్మి పాత్రను తీర్చిదిద్దారు విశ్వనాథ్‌. ముప్పై రోజుల్లో కరాటే 
... ముప్పై రోజుల్లో కర్ణాటక సంగీతం ఇలాంటి పుస్తకాలు తెచ్చి ప్రయోగాలు 
చేసే భార్యకు భర్తగా సాక్షి రంగారావు జీవించారు. తన భార్యను చూసి 
కంగారు పడుతున్న అన్నను ఓదార్చే సన్నివేశాల్లో... మీ మరదలు అన్నయ్యా 
. అని మళ్లీ డిపికల్‌ మాడ్యులేషన్‌ వేస్తాడు. వంశీ సినిమాల్లోనూ సాక్షి 
రంగారావుకు తప్పనిసరిగా ప్లేస్‌ ఉండేది. ఏప్రిల్‌ ఒకటి విడుదల లాంటి 
సినిమాల్లో కామెడీ చేయించాడు. మంచు పల్లకిలో సెంటిమెంట్‌ చేయిం 
చుకున్నాడు. కానీ సితారలో మాత్రం గుర్తుండిపోయే పాత్ర ఇచ్చాడు. సాక్షి 
రంగారావు కూడా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. జమిందారుగారి 
దయ కోసం మాత్రమే కాదు ... ఆయన ముందు కళా ప్రదర్శన చేయాలన్న 
తపనతో వచ్చిన భాగవతుల ట్రూపు నాయకుడుగా సాక్షి రంగారావు నటన 
గుర్తుండిపోతుంది. నటుడిగా జీవితాంతం కొనసాగాలని, నటనకే జీవితాన్ని 
అంకితం చేయాలని చాలామంది భావిస్తారు. సాక్షి రంగారావు విషయంలో 
అది నిజమైంది. 'కన్యాశుల్మం” నాటకం రిహార్సిల్స్‌ చేస్తుండగానే స్టేజ్‌మీదే 
కుప్పకూలిపోయారు. ఆ తర్వాత ఆసుపత్రిలో కోలుకుంటున్నా 
రనుకుంటుండగా... కన్నుమూసి అభిమానులను ఏడిపించారు. 


49 | జనవరి, 2021 *+ (శ్రుజొ మణిపూస మాసపత్రిక 


పోరాట యోధుడు! 


చిత్తలూరి 





దేశానికి అన్నం పెట్టే 

మట్టిని చెదరగొట్టాలని చూడకు 
నిన్నా మట్టిలోనే కప్పెట్టేయగలడు 
మట్టిని బువ్వగ మార్చి 

మనిషి పొట్ట నింపెటోడు 

కుటిల చట్టాల కోరలతో 

ఆ మట్టి వస్త్రానికి 

చిరుగులు కొట్టాలని చూడొద్దు 
కోరల్ని కత్తిరించే 

బోనులా తెరుచుకోగలడు 


ఆకలి చీకట్లావరించిన దేశానికి 
మెతుకు దీపం ముట్టిచ్చెటోడు 
పచ్చదనాన్ని పైకప్పుగావేసి 
దేశానికింత నీడ చెట్టయి నిలిచెటోడు 
అన్నం పెట్టేవాడి కంట్లో 

సున్నం కొట్టాలని చూడకు 


పంటకు పట్టిన చీడపీడల్ని 
తొలగించినంత సహజంగానే 
ఈ దేశానికి పట్టిన తెగులును 
తుదముట్టించగలిగిన 

నేర్పరి కూడా అతడు 


పంట పొలంలోని 
ప్రకృతి వైపరీత్యాలతో కలుపు మొక్కల్ని 
నిత్యం యుద్ధం చేసెటోడు పెకలించేయటంలో 
పంట పొలాల్ని ఛిద్రం చేసే ధాన్యానికి పట్టిన 
కుట్రలతోనూ తలపడగలడు పురుగుల్ని ఏరేయటంలో 
అమ్మ పోయాక 


(H.రమేష్‌ బాబు, తల్లి సక్కుబాయ్‌ గారి యాదిలో) 


గుడిపల్లి నిరంజన్‌ 


ఎవరి అమ్మయినా 
వెళ్ళిపోయాక అంతా 
ఖాలీగానే కనపడుతుంది 


ఇప్పుడు ఆ ఇల్లు 
ఆకులన్నీ పురుగుతిన్నాక 
మోడువారిన చెట్టులాగయింది. 


అమ్మణ్జుంగా 

ఆ ఇల్లు ఇడుపు అంతా 
పూదిచ్చిన దేవరగుడిలాగుండే.. 
ఇప్పుడు 

మెత్తటి మట్టీ రాలినాక 

కూలిన గోడలాగా మిగిలింది. 


అమ్మపోయాక అతడు .. 


లింక్‌ తెగిన రాకెట్లాగయ్యిండు 
ఎడవాపిన కోడిపిల్ల లాగయ్యిండు 
గొంతు ఎండిపోయి ఎదురుసుస్తున్న 
కౌకు పిట్టలాగయ్యిండు 

కాడువడ్డ లేగదూడ లాగయ్యిండు. 


ఎప్పుడూ గలగల మాట్లాడే అతడూ... 
గాలితీసిన ఊపురుబుగ్గలాగయ్యిండు 
పగిలిన డప్పులాగయ్యిండు.. 


సల్లారిన నిప్పులాగయిండు 
ఎండిన సెలిమెలాగయిండు 
దోమతిన్న కంకిలాగయ్యిండు. 


ఎప్పుడూ జిజ్ఞాసను 

మోసుక తిరిగే అతడు 

గురితప్పిన బాణం లాగయ్యిండు 
మరీ మరి గిరిగీసుకుని 
ఒంటరితనంలో కొట్టుకపోతున్నాడు. 
నైరాశ్య గర్భంలో 

ముక్కలు ముక్కలుగా 

తనను తానే నరుక్కుంటున్నాడు 


సిద్ధహస్తుడతడుజి 


తన బతుకు పంటను నాశనం చేసే 


కలుపుమొక్కల్ని 


చూస్తూ ఊరుకుంటాడా 
తన అస్తిత్వాన్ని కొరుక్కు తినే 


కొత్త పురుగులను 


ఊరికే వదులుతాడా 
పదునైన పనిముట్లతో 


పంట చేలో 


వ్యవసాయం చేయటమే కాదు 


రోడ్ల మీద 


యుద్ధం చేయటం కూడా తెలుసతనికి 


అతడు సేద్యగాదే కాదు 
పాలన అదుపుతప్పినపుడు 
తన ఆకుపచ్చని అస్తిత్వం 
మంటగలుస్తున్నపుడు 
పోరాట యోధుడు కూడా! 


బురద చేతులు 


మంగళగిరి ప్రసాదరావు 








ఎప్పుడూ నురగలా నవ్వే అతడు 
నల్లని నవ్వులను రాసిగా పోస్తున్నాడు. 
ఆకాశం నుండి రాలే చినుకులు 
తన నయనాలు ద్వారం 
రాల్చ్బుతున్నాడు... 


గుండా 


ఎప్పటికీ అమ్మ ప్రేమలో 

మొలిచే మొక్కలా ఉన్నవాడు 
ఎందుకలా తయ్యారయ్యిండంటే 
అమ్మ పోయింది అనేదే సమాధానం. 


అమ్మ బింబమైతే 
అతడు ప్రతి బింబం. 


(ఉ్రజా మణిపూస మాసపత్రిక ఫ జనవరి, 2021 50 





ఆ బురద చేతులే 

మనకు బువ్వ పెడుతున్నాయి 
ఆ చెత్తలెత్తే చేతులే 

మన ఆరోగ్యాలను కాపాడుతు 


న్నాయి 


పొలాలను దున్నిన 
పారపలుగు పట్టిన 
గొప్పులు తవ్విన 
ఎందకు ఎండి 
వానకు తడిచిన 
ఆ బురద చేతులే 





మన కడుపులు నింపుతున్నాయి 


రోడ్లు ఊడ్చి 

చెత్తలు ఎత్తి 

మలమూత్రాలను శుభ్రంచేస్తూ 
డంపింగ్‌ యార్లులకు తరలించే 
ఆ చెత్త చేతులే 

మనకు సేవచ్చేస్తున్నాయి 


ఆ చేతులకు వందనం 
ఆ రైతులకు పారిశుధ్యకార్మికు లకు 
పాదాభివందనం 


రైతు గొప్పా 
దేశం గొప్పా అంటే 
రైతే అంటాను. 
అసలు రైతే దేశమంటాను. 
రైతు లేని దేశము 
ఒక దేశమేనా?! 
అదొట్టి శృశానాల దిబ్బ!- 

+ %¢ + 
అన్నం పెట్టే వాడిని 
బిచ్చగాణ్ని చేసిందెవరో 
ఇప్పుడెవ్వరూ ఎవరికీ 
చెప్పాల్సిన అవసరం లేదు. 
కార్పొరేట్‌ శక్తులముందు 
రాజ్యం తాకట్టుపడడం కూడా 
రహస్యమేమీకాదుజి 
దేశానికి ఉరి బిగించేందుకు 
పాలకులు అమ్ముడుపోయారని 
కూడా ప్రజలకెవరు చెప్పాలి?! 
దేశంలో దొంగలు పడ్డారంటే 
పాలకులే అసలైన గజదొంగలని 
(ప్రజలకు ప్రత్యేకంగా నే చెప్పను 
గజదొంగలని కుక్కల్ని చేసి 
దేశాన్ని సర్మస్‌ చేయిస్తున్న 
బానీలూ,దానీలూ... ఒరేయ్‌ 
ఏమితిని బతుకుతార్రా... 
బంగారం తినో.. 
రూపాయి కట్టలు మింగో 
బతకం[డా.. - 
గోసీగుడ్డ నడుము వంచకుండానే 
రైతు చేతిలో ఈ మట్టి 
సజీవమవ్వకుండానే 


గంగిలి యిజ్జం 


ఏ దేశంలోనైనా ఎవరైనా 

ఎట్టా బతికి బట్టగలరో 

డియర్‌ కార్పొరేట్స్‌? 

మై డియర్‌ బ్యురోక్రాట్స్‌?! 
ఛీ భఖ $ఫ 

ఈ దేశాన్ని 


మతోన్మాదుల మంత్రదండమేదో.. 


కార్పొరేట్ల తంత్ర వ్యూహమేదో.. 
రాజ్యాన్నాడిస్తున్నది!? 
రైతును యుద్ధంగా 
నీ కోట గుమ్మం ముందు 
నిలబెట్టాము. 
మట్టికి ప్రాణం పోసిన వాడిని, 
ప్రకృతి వారసుడైన 
దేశ జీవధాతువును, 
దేశానికే తలపాగా అయిన 
అసలు దేశమే తానైన 
మట్టిమనిషిని, 
ప్రపంచానికింత బువ్వైన 
ప్రాణసేతువును, 
చలనసూత్ర నిర్వచననమైన 
శ్రమ శక్తి క్షేత్రమైన 
అవిశ్రాంత కాల రూపాన్ని 
యుద్ధంగా సిద్ధం చేసినందుకు 
రాజ్యమా! 
నీకో పెను సవాల్‌! 

ఛీ భఖ $ఫ 
ఎన్ని చీకట్లను తన భుజాన 


నాగలి మోసినట్టు మోయలేదూ.. 


ఎన్ని కన్నీళ్లను 
శిలువమీది జీసస్‌ లా 


దిగమింగలేదూ.. 

ఎన్నెన్ని సముద్రాల 
ఆటు,పోటు లను 

తలరాతగా భరించలేదూ.. 
దేశానికే రాజంటూ.. 

దేశ వెన్నెముకే నీ వంటూ... 
బికారిగా మార్చినా.. 

వెన్ను విరిచినా.. 

ఎందరు నయవంచక 

పాలక మూకల్ని 

సహించ లేదూ.. 

రాజ్యమా! 

రాజకీయ చదరంగం క్షేత్రమా! 
నువ్వెన్ని కుట్రల క్రూర రచనలు 
చేసినా.. 

ఎన్ని సునామీల అవతారామెత్తినా.. 
కొండ కదలదు. 

గుండె బెదరదు. 

రైతంటే రాజకీయంచేతిలో 
రిమోట్‌ కాదు. 

రాజ్యం బిగించే బేడీలకు, 
పాలక కేడీల కాకి లెక్కలకు 
తలవంచని శిఖరం. 

ప్రకృతి ఎన్ని విషమ పరీక్షలనైనా 
తట్టుకుని 

తలయెత్తి రెపరేపలాడిన 
జాతీయ జెండా అతడు. 
బతుకులెంత ఛిద్రమైనా.. 
ఎంత భారమైన తాకట్టు 
జీవనమైనా.. 

ఎంతటి కరోనా మహమ్మారి 


శిఖా-ఆకాష్‌ 


విపత్తులనైనా కడతేర్చగల 
ప్రకృతి సహచరులు 
కాదు,అసలు ప్రకృతే వాళ్ళు. 
ఏ బ్యారికేడ్లు, ఏ భాష్పవాయువులు, 
ఏ అగ్ని గోళాలూ.. 
మరే మరఫిరంగులూ.. 
ఈ మట్టి పిడికిళ్లను, 
చెమట నెత్తురులు కలగలిసిన 
రైతు సంకల్ప బలాన్ని 
ఎవరాపగలరు? 
మీరూ,మీ నల్ల చట్టాలను 
కలుపుమొకల్ని ఏరేసినట్టు 
ఏరిపారేసే సింహబలురు వాళ్ళు. 
ఏ కార్పొరేట్‌ రూపాయి 
శక్తులనైనా.. 
తొక్కి నార తీయగల యోధులు వాళు 
ళా 
చరిత్ర ఎరుగని 
ధరిత్రి యుద్ధమిది. 
భూమి పుత్రుని 
చరిత్ర మరువని 
నాగలి యుద్ధమిది. 

+ 4 $ 
రాజ్యమా! 
నీ సమాధి మీద 
శిలాఫలకాలై మొలుస్తారు. 
కార్పొరేట్‌ సామ్రాజ్యమా!! 
నీ కోటగోడలు 
శిథిలం చేస్తారు. 
యిది మట్టి మనుగడ యుద్ధం. 
మట్టి మనుషుల నాగలి యుద్ధం 


బ్రిటిష్‌ వారు చేసిన సంస్కరణలు చట్టాలు 


1773 లో రెగ్యులేటింగ్‌ చట్టంతో ప్రారంభమైనవి. 
1795 లో శూద్రులకు ఆస్తి విషయంలో సమాన హక్కులు ఇవ్వబడినవి. 
1804 లో ఆడ శిశువుల హత్య నిషేదించబడింది. 

1813 లో దిగువ కులాలతో సహా అందరు వ్యక్తులకు విద్యా హక్కు 


ఇవ్వబడింది మరియు బానిసత్వం నిషేధించారు. 

1817 లో హిందువులలోని అన్ని కులాల వారికి సమాన శిక్ష 
సమానంగా ఉండేటట్లు చట్టం చేశారు. 

1819 లో శూద్రుల వధువు బ్రాహ్మణునితో మొదటి 3 రాత్రులు 


గడపడంను నిషేదించారు. 


1829లో సతి దురాచారం మరియు దేవదాసి సంప్రదాయంను నిషేధించారు. 


1929 బాల్య వివాహ నిరోధక చట్టం 


1880 లో నరబలి నిషేధించారు. 


1831 లో ప్రభుత్వ సర్వీసులలో కులం మరియు రంగు ఆధారంగా 
వివక్షత పాటించడం చట్టవిరుద్ధం చేశారు. 

1835 లో శూద్రులు కుర్చీ మీద కూర్చునే హక్కును కల్పించారు. 
1856 విధవా వివాహాలను చట్టబద్ధం చేసారు. 

1863 లోచరక్‌ పూజ అనగా శూద్రులు సజీవంగా పెద్ద భవనాల 
పునాది క్రింద సమాధి చేయడాన్ని నిషేదించారు. (బ్రిటిష్‌ వాళ్ళు రాక 
ముందు ఇవన్నీ ఎందుకు ఉన్నాయో చెప్పండి వాళ్ళు వచ్చి ఇన్ని 


సంస్కరణలు చేశారు) 


51 | జనవరి, 2021 





యా (తైజా0 మణిపూస మాసపత్రిక 







దేశంలో 
అత్యధిక మందు 
బాబులు ఉన్న రాష్టం బీహార్‌. 
అదేమిటి ఆ రాష్టంలో మద్య నిషేధం 
అమలులో ఉంది కదా అంటారా! కానీ, 
నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే (ఎన్‌ఎఫ్‌ హెచ్‌ఎస్‌) 
2019-20 ప్రకారం దేశంలో బీహార్‌ ప్రజలు తెగ 
తాగేస్తున్నారని తేలింది. ఈ జాబితాలో ఇప్పటివరకు 
అగ్రస్థానంలో ఉన్న మహారాష్ట్రను సైతం వెనక్కినెట్టి మరీ 
బీహార్‌ మందుబాబులు ముందుకు సాగుతున్నారు. 
ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ సర్వే ప్రకారం... బీహార్‌ రాష్ట్ర పురుషుల 
జనాభాలో 15సంవత్సరాలు ఆ పైబడిన వారిలో 15.5 శాతం 
మంది మద్యం తాగుతారని తేలింది. 
ఆ రాష్టంలో పట్టణ ప్రాంత ప్రజల(14శాతం) కంటే గ్రామీణులే 
(15.8) ఎక్కువగా మందు కొడతారని వెల్లడైంది. జేడీయూ సర్మార్‌ 
బీహార్‌ రాష్టంలో 2016, ఏప్రిల్‌ నుంచి సంపూర్ణ మద్యం నిషేధం అమలు 
చేస్తుండటం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర (18.9శాతం) 
ఉన్నది. ఇక్కడ కూడా పట్టణ ప్రాంత ప్రజల(1కశాతం) కంటే గ్రామీణ 
ప్రాంత ప్రజలే(14. 7శాతం) ఎక్కువగా మద్యం సేవిస్తున్నారు. దేశంలో అతి 
తక్కువగా మద్యం తాగే రాష్ట్రాల్లో గుజరాత్‌ (5.8శాతం), ఆ తర్వాత 
(8. 85శాతం) కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. 

అన్ని రాష్ట్రాల్లో కూడా మద్యంతో పోలిస్తే పొగాకు తీసుకునే వారి సంఖ్యే 
అధికంగా ఉన్నట్లు తేలింది. అత్యధికంగా మిజోరం రాష్ట్రంలో 75శాతం మంది 


నిషేదం ఉన్నా తెగ తాగేస్తున్నారు... 


ప్రజలు పొగాకు తీసుకుంటారని స్పష్టమైంది. అతి తక్కువ పొగాకు తీసుకునే 
రాష్ట్రాల్లో కేరళ (17శాతం), గోవా (18శాతం) ఉన్నాయి. దేశంలోని 22 
రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జనాభా, పునరుత్పత్తి, పిల్లల ఆరోగ్య, 
కుటుంబ సంక్షేమంపై ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ సర్వే నిర్వహించింది. ఈ సర్వేను 
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హర్షవర్ధన్‌ విడుదల చేశాడు. 

మద్యం, పొగాకు వినియోగంపై 15ఏండ్లు ఆ పైబడిన వారిని పరిగణలోకి 
తీసుకుని సర్వే చేశారు. 


























































మెదడకే మతం రంగు 


వాళ్ళంతే, సుఖంగా సంతోషంగా ఉన్న దాన్ని దేన్నీ వదలరు. ప్రతిదానికీ 
మతం రంగు పూసి ఒక అనుమానాస్పదమైన, అవమానకరమైన, 
అసహ్యకరమైన వాతావరణం సృష్టిస్తారు. అదివారికి అలవాటు. వారి 
వంకర బుద్దులు అలాంటివి. అలా చేస్తేగాని వారి కండ్లు చల్లబడవు. ఈ 
మాటలు ఊరికే అనడం లేదు. ఉదాహరణకు మనం ఎన్ని విషయాలైనా 
చెప్పుకోవచ్చు. మనుషులకు కులాల్ని వర్గాల్ని వర్దాల్ని అంటగట్టి 
సంతోషకర సామాజిక జీవనాన్ని నిచ్చెనమెట్ల వ్యవస్థగా దిగజార్చారు 
కదా? దేశంలోని అధిక సంఖ్యాకుల్ని బానిసలుగా మార్చారు కదా? 
చదువు నేర్చకుండా, తెలివి మీరకుండా చేశారు కదా? అదే మా 
సంస్కృతి, అదే మా సంప్రదాయం అని చంకలు గుద్దుకున్నారు కదా? 
ఇకచాలు పక్కకు జరగండి. ఆలోచనా పరులైన యువతీ, యువకులు 
మీ తప్పిదాల్ని సమీక్షించుకుంటున్నారు. జంతువులకు, వృక్షాలకు 
దైవత్వాన్ని అంటగట్టి, మనుషుల్ని నీచులుగా, పాపులుగా ముద్రవేసిన 
మీరు - ఇక తప్పదు,పక్కకు తొలగాల్సిందే. ప్రగతిశీల భావాలతో ఈ 
తరం యువతీ, యువకులు దూసుకొస్తున్నారు. సాహిత్యానికి వేదమనీ, 
పురాణమనీ, చరిత్ర అనీ మూఢత్వాన్ని అంటగట్టారు. ఏం అవి 
జీవితాల్ని చైతన్యవంతం చేసి, కాలం విలువను గ్రహింపజేసి, మానవుడి 
జెన్నత్యాన్ని పెంపొందించాయా? 'దౌర్చాగ్యులారా.. ఆపై వాణ్ణి 
నమ్ముకుంటూ బతకండదిరా' - అంటూ మనిషి గౌరవాన్ని దిగజార్పాయి 
తప్పితే, ఎప్పుడైనా, ఎక్కడైనా మానవీయ విలువల్ని నైతికతను 
పెంపొందించాయా వాళ్ళంతే - మెదడ్లకే మతం రంగు పూస్తారు. వీరి తెలివి 
తేటలు ఏ స్థాయిలో ఉంటాయంటే బయటి దేశాల నుంచి వచ్చిన 
విజ్ఞానాన్నంతా వాడుకుంటారు. అన్ని శాస్త్ర సాంకేతిక పరికరాలు ఇతరుల కంటే 
వీరే ఎక్కువగా ఉపయోగించుకుంటారు. పైగా, ఇవన్నీ తమ తాతలు - ముత్తాతల 
కాలంలోనే వాళ్ళవాళ్ళు కనిపెట్టారని ప్రగల్భాలు పలుకుతారు. ఆస్పత్రుల్లో చావు 
బతుకుల్లో ఉన్నవాళ్ళకు తమ “సంజీవని తెచ్చి ఎందుకు ప్రాణం పోయరు? దేభ్యం 
ముఖాలేసుకుని ఎందుకు వైద్యుల మీద ఆధారపడతారూ? దయచేసి విజ్ఞాన శాస్త్రాన్ని 
మంత్ర తంత్రాలకు మారకం వేయకండిరా బాబూ! మీ పిట్టల దొర కోతలు ఆపి, వాస్తవాలు 
అర్థం చేసుకోవడం అలవాటు చేసుకోండి! చివరకు ఈ దేశాన్ని నాలుగు చేతులున్న ఓ ( 
వింతమాతగా భ్రమించుకున్నారు కదా? ఇక మీరు నీతి గురించి ఏం మాట్లాడతారు? అబద్దాన్ని 
నిజం అనేవాడికి నీతి, నిజాయితీ ఉన్నట్టు ఎలా అవుతుందీ? దబాయింపులు కాదిక్కడ కావల్సింది. 
ఓపిగ్గా, వివరంగా, అర్ధవంతంగా తగిన కారణాలు, ఆధారాలు చూపి, మంచి మాటలతో చెప్పి ఒప్పించాలిరా 
బాబూ! అది మీతో కానప్పుడు, ఎదుటివారు చెపుతున్న దాంట్లో సహేతుకతమైంది ఏమైనా ఉందా? - అనైనా 
ఆలోచించాలి. ఇక్కడ ఉన్నవాళ్ళందరూ ఈదేశవాసులే. ఇందులో ఎవరూ ఎక్కువాకాదు. ఎవరూ తక్కువా కాదు. మానవ 
జాతి అంతా ఒకటేనన్న స్పృహ లేని వాళ్ళు, మానవ శ్రేయస్సు గురించి ఏం మాట్లాడతారూ? 











(ప్రజా మణిపూస మాసపత్రిక ఫి జనవరి, 2021 | 52 


_ కళావర్‌ రింగ్‌ 


అప్పలనరసమ్మ లేదా 
సరిదె లక్ష్మీ నరసమ్మ 


పి.సుకుమార్‌ 









శౌపవశాత్తూ కొందరు అప్సరసలు భూమి 
మీద జన్మించడం మనం చందమామ కథల్లో 
చదువుకున్నాం. అలా జన్మించిన ఏ విద్యాధర కాంతయో, 
గంధర్వ కాంతయో.. కళావంతుల కుటుంబములో 
విజయనగరంలో జన్మించిన ఆమె నాట్యం, హరికథ, 
మధురంగా పాటలు పాడటం వంటివన్నీ పుట్టుకతో 
అబ్బాయి. తండ్రి సూరెడ్డి సన్యాసయ్య తల్లి అప్పయ్యమ్మ. అధిక 
సంతతి గలిగిన ఆమె తల్లిదండ్రులు ఆమెను విజయనగర రాజ 
నర్తకిగా ఉన్న ఓ బంధువురాలు అయిన సరిదె అన్నపూర్ణమ్మ అనే 
ఆమెకు దత్తత ఇవ్వడంతో ఆమె ఇంటి పేరు సరిదె అప్పల నరసమ్మ 
లేదా సరిదె లక్ష్మీ నరసమ్మ అని పిలిచేవారు. విజయనగరంలో లక్ష్మీ 
నరసమ్మ ఆరోజుల్లో మేజువాణీ గట్టి క్షేత్రయ్య మువ్వగోపాల 
పదాలకు చేసే నాట్యం చూడ్డానికి కోకొల్లలుగా చేరేవారట. 
; అప్పలనరసమ్మ గారు వృత్తి రీత్యా పేరుకు కళావంతురాలే కానీ 
=. ఆమె హృదయం వెన్న ధనిక రస పిపాసులు తన నాట్యం మెచ్చి 
' ఇచ్చిన కానుకలతో ఆమె అమిత వైభవంగా జీవించి ఉండవచ్చు.. కానీ 
" +7 ఆమెకు పేదల పట్ల, సంగీత విద్యార్థుల పట్ల అపార (ప్రేమ. ఓమారు 
Fr 2 లక్ష్మీనరసమ్మ గారు గజ్జె కట్టి నాట్యం చేస్తుంటే మైమరచిన ఓ రసికుడు 
తన చేతికున్న కళావర్‌ మార్కు ఉన్న ఉంగరాన్ని ఆమెకు బహూక 
| రించాడు. అప్పటి నుండి ఆమె పేరు కళావర్‌ రింగ్‌గా మారిపోయింది. 
కళావర్‌ రింగ్‌కి హరికథలు మధురంగా చెప్పడం కూడా వచ్చు ఆమె చేతిలో 
చిడతలు వాయిస్తూ నాట్యం చేస్తూ మధురంగా గానం చేస్తుంటే (ప్రేక్షకులు 
మైమరచిపోయేవారు. ఆమె హరికథా భాగవతార్‌ చొప్పల్లి సూర్యనారాయణ 
వద్ద హరికథ, ఆనాడు పేరుగాంచిన కళావంతురాలు మద్దెల రాముడు వద్ద 
> నాట్యం నేర్చుకున్నారు. మద్దెల రాముడు గూర్చి నటుడు శ్రీ మిక్కిలినేని గారు 
రచించిన ఆంధ్రుల కళారూపాలులో ఆమెను గూర్చిన ప్రస్తావన ఉంది. ఆమె 
నాటకాలు, హరికథలు, భారత నాట్య ప్రదర్శనలు అన్నీ ఇచ్చి అశేష ప్రజానీకం 
మెప్పులు అందుకున్నది. కళావర్‌ రింగ్‌ ప్రతిభ చూసి ఆనాటి సినిమా వారు కూడా 
రాణి ప్రమీల (1935) అనే చిత్రములో ఆమె చేత నటింపజేశారు. 


చింతామణి నాటకములో ఆమె చింతామణిగా నటించేవారు. ఆమె చింతామణిగా 
నటిస్తూ పద్యం ఎత్తుకుంటే ఆనాటి (ప్రేక్షకులు పరవశించిపోయేవారట. చింతామణి వలే 
ఆమెకు కూడా ధనవ్యామోహం అసలు లేదు తనకు వచ్చిన సంపద అంతా పేదలకు, 
పేద విద్యార్థులకు సహాయం అందించడానికి వెచ్చించేది. ఒకనాడు మధూకరం 
ఎత్తడానికి వెళ్లిన మన గాయక చక్రవర్తి ఘంటసాల గారికి ఆమె అనేక సార్లు అన్నం 
పెట్టి సహాయం చేసింది. విజయనగర సంగీత కళాశాలలో బావి తవ్వించి అక్కడి 
సంగీత విద్యార్థుల దాహార్తి తీర్చింది. ఆల్‌ ఇండియా రేడియోలో కూడా అనేక నాటకాలు, 
సంగీత ప్రదర్శనలు ఇచ్చిన ఆమె చివరి దశలో తనకు ఉన్నదంతా దాన ధర్మాలకు 
వియోగించడం వల్ల ఆర్థికంగా బాగా చితికి పోయింది. ఒకనాడు తనను ఆశించి 
వచ్చిన వారికల్లా దాన ధర్మాలు లేదనకుండా చేసిన ఆమె చివరి రోజుల్లో ఆంధ్ర నాటక 
| అకాడెమీ వారు ఇచ్చిన 50 రూపాయల నెలసరి జీతముతో కొన్నాళ్ళు జీవితం గడిపి 

le | | | నటరాజులో ఐక్యం అయ్యారు. 


ఓ 





‘ 
ల య 53 | జనవరి, 2021 + [త్రైజెర మణిపూస మాసపత్రిక 





= = అమరావతి భ్రమలు... 





















































-ఆ.వెంకట్‌, పిహెచ్‌డి 





అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న 
ఆందోళనకు ఒక సంవత్సరం పూర్తి అయ్యింది. పోరాడుతున్న రైతులు చేస్తున్న 
డిమాండ్లు సహేతుకంగా ఉన్నాయా? లేవా? అన్నది చూడాల్సి ఉన్నా ఏడాది 
పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడం మంచి 
పరిణామం. ఒక సమస్య సుదీర్హంగా పరిష్కారం కాకుండా ఉండటం అక్కడి 
రైతులకే కాదు రాష్ట్రానికి కూడా మంచిది కాదు. 


భ్రమల నుంచి బయటపడకపోతే... 


కలలు, ఊహలు సహజం. కానీ వాటికి ఉన్న పరిమితులతో సంబంధం 
లేకుండా ఊహల్లో విహరిస్తే నష్టం జరుగుతుంది. 13 జిల్లాల ఆంధ్రప్రదేళ్‌ 
రాష్ట్రానికి విశాఖ, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, 
తిరుపతి, కర్నూలు లాంటి మంచి నగరాలు అందుబాటులో ఉన్న చిన్న 
రాష్ట్రానికి మరో కొత్త నగరం అసాధ్యం. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా 
చంద్రబాబు ప్రభుత్వం నూతన నగరంలో కొత్త రాజధాని నిర్మాణానికి 
పూనుకుంది. భారీ ఆర్థిక స్తోమత ఉన్న దేశాలకు నూతన నగర నిర్మాణాలు 
తలనొప్పిగా మారుతున్న అనుభవాలు కళ్ళ ముందు ఉన్నా నాటి ప్రభుత్వం 
ముందుకు వెళ్లింది. వ్యయమే కాదు ఇప్పుడున్న నగరాలకు అదనంగా కొత్త 
నగరం నిర్మాణం జరిగితే అందుబాటులో ఉన్న నగరాలకు నష్టం వాటిల్లే 
అవకాశం కూడా లేకపోలేదు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రానికి (ప్రథమ 
ప్రాధాన్యత నీటి ప్రాజెక్టులు. 50 శాతం భూభాగం ఉన్న రాయలసీమ, 
ప్రకాశం జిల్లాల నీటి సమస్య పరిషారానికి కనీసం 50 వేల కోట్ల 
రూపాయలు ఖర్చు అవుతుంది. ఉత్తరాంధ్రకు ఇలాంటి అవసరాలు ఉన్నాయి. 


నేడు మధ్య కోస్తా ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి పెద్దగా లేకపోయినా 
పురోభివృద్ధి సాధించింది. ఇందుకు కారణం నీటి ప్రాజెక్టుల నిర్మాణమే. 
సాగునీటి సౌకర్యం వల్ల వ్యవసాయం అభివృద్ధి సాధించింది. లోటు బడ్జెట్‌ 
ఉన్న రాష్ట్రానికి నీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే క్లిష్టమైన వ్యవహారంగా 
మారింది. అలాంటిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నూతన నగరంతో 


(ఉప్రజొ మణిపూస మాసపత్రిక భా జనవరి, 2021 | 54 


కూడిన రాజధాని నిర్మాణం అనే ఊహ ఆచరణలో సాద్యం కాదు. అంతే కాదు 
ఏపీలో గత ప్రభుత్వాలు ముందు చూపు లేని విధానాల కారణంగా రాష్ట్రంలో 
ప్రాంతాల మధ్య అసమతుల్యత నెలకొన్నది. నేటి ప్రభుత్వ బాధ్యత ప్రాంతాల 
మధ్య సమతుల్యత సాధించడం. అందుకు అమరావతి ప్రాజెక్టు దోహదం 
చేయడమే కాకుండా విఘాతం కలిగించే అవకాశం ఉంది. సాధ్యం కాని 
అలాంటి ఊహల నుంచి బయటకు రావడం ప్రభుత్వానికి, (ప్రజలకు 
ముఖ్యంగా అమరావతి రైతులకు అత్యంత కీలకం. 

భూములిచ్చిన రైతుల ప్రయోజనాల గురించి ఆలోచించాలి 

నాటి ప్రభుత్వం ఆచరణ సాధ్యం కాని ఊహాజనిత రాజధాని ఏర్పాటుకు 
సిద్ధమైంది. సహజంగా అక్కడి ప్రజలు తాము ఇచ్చే భూములకు తిరిగి 
ప్రభుత్వం ఇవ్వజూపిన ప్లాట్ల విలువ ఏర్పడబోయే మహానగరంలో తమ 
జీవితాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేలా ఉంటుంది అన్న నమ్మకంతో 
భూములిచ్చారు. దీనికి త్యాగం అని ప్రచారం చేసి అసలు విషయం పక్కన 
పెట్టేసారు. నేడు ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం రాజధానిలోని మూడు కీలక 
విభాగాలను మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. 
నాటి ప్రభుత్వాన్ని నమ్మి భూమి ఇచ్చిన విషయం తెలిసిందే. కావున 
అమరావతి రైతులకు నాటి ప్రభుత్వం కల్పించిన భమల ఫలితం 
కాకపోయినా... భూములు ఇచ్చిన నాటి పరిస్థితి కన్నా మెరుగైన ప్రయోజనం 
కలిగించే ప్రణాళికను రైతుల ముందు ఉంచి వారిని ఒప్పించే నిజాయితీతో 
కూడిన ప్రయత్నాలు చేయాలి. అదే సమయంలో ప్రభుత్వం హేతుబద్ధంగా 
ముందుకు వస్తే అమరావతి రైతులు కూడా నాడు చంద్రబాబు ప్రభుత్వం 
ఆచరణ సాధ్యం కాని ఊహాజనిత ప్రయోజనాల కోసం భీష్మించుకుని 
పోరాటం చేయడం కాకుండా ప్రభుత్వంతో చర్చలకు సిద్ధపడాలి. మొండిగా 
ముందుకు వెళితే మాత్రం అమరావతి రైతులకు ప్రయోజనం కలగదు. తెగే 
దాకా లాగితే రాజకీయ పార్టీలకు మాత్రమే లాభం. అంతే తప్ప తమకు 
కాదన్న వాస్తవాన్ని అమరావతి రైతులు గుర్తించాలి. 




























కేంద్రం బాగుంటేనే జగన్‌... చంద్ర 
బాబుకు తలనొప్పి వంటి వోటుకునోటు 
కేసు మల్లీ కదులుతోంది... ఉదయసింహా 
అరెస్టు... రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా 
ప్రకటించబోతున్నారని అనుకుంటున్న తరుణంలో... 
తెలంగాణలో కాంగ్రెస్‌ను, ఏపీలో చంద్రబాబును 
ఫిక్స్‌ చేసే ప్రయత్నాల్లో బీజేపీ బిజీగా ఉన్నట్టుంది... 
జగన్‌తో, కేసీఆర్‌తో అమిత్‌ షా మాటామంతీలో 
ప్రధానంగా ఇవి కూడా చర్చకొచ్చినట్టు ఓ సమాచారం... చంద్రబాబుకు 
సపోర్టుగా ఉండే సెక్షన్లను క్రమేపీ బీజేపీ ఫిక్స్‌ చేస్తోంది... అదే పని జగన్‌ 
కూడా చేస్తున్నాడు. బీజేపీతో సత్సంబంధాల కోసం చంద్రబాబు 
ఎన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నా సరే, బీజేపీ హైకమాండ్‌ 
ఇంట్రస్ట్‌ చూపించడం లేదు... చంద్రబాబును రాజకీయాల 








































ఖాలీలోకి జొరబడాలనేది బీజేపీ వ్లాన్‌గా అర్థమవుతోంది... ఏపీలో ఏర్పడే 
పొలిటికల్‌ వాక్యూమ్‌లోకి ప్రవేశించడానికి మరో లీడర్‌ లేడు... అప్పట్లో 
చిరంజీవి, మొన్న పవన్‌ కల్యాణ్‌ అందులో ఫెయిలయ్యారు... కనుచూపు 
మేరలో మూడో ప్రత్యామ్నాయం ఏమీ లేదు. సో, తెలుగుదేశాన్ని బలహీన 
పరచడమే బీజేపీకి పొలిటికల్‌గా లాభదాయకం... చంద్రబాబుతో మళ్లీ దోస్తీ 
చేస్తే, అది చంద్రబాబు నిలబడటానికి ఉపయోగపడుతుందే తప్ప బీజేపీకి 
నయాపైసా ఉపయోగం ఉండదు. ఈ స్థితిలో నిజానికి జగన్‌ కూడా 
చంద్రబాబు ఎంతోకొంత ఫీల్టులో ఉండాలనే కోరుకోవాలి... చంద్రబాబు 
ఉనికి, తెలుగుదేశం మనుగడ నిజానికి జగన్‌కే మంచిది... రాజకీయాల్లో 
లోతు తెలిసినవాళ్లకు ఇది ఎందుకో అర్థమవుతుంది... ఒక్కసారి తెలంగాణ 
ఉదాహరణ చూడండి. కాంగ్రెస్‌ను కొట్టీ కొట్టీ కేసీయార్‌ దాన్ని బలహీనం 
చేస్తూ వచ్చాడు... సామదానభేదదండోపాయాలన్నీ ప్రయోగించాడు... 
పార్టీని కకావికలం చేశాడు... దాంతో ఏమైంది... కేసీయార్‌ వ్యతిరేకత వల్ల 
ఏర్పడే పొలిటికల్‌ స్పేస్‌లోకి బీజేపీ ఎంటరైంది... దుబ్బాక కావచ్చు, గ్రేటర్‌ 
కావచ్చు... కాంగ్రెస్‌ ఎంత బలహృనపడితే బీజేపీకి అంతబలం... అదిప్పుడు 
కేసీయార్‌కు తలనొప్పిగా మారింది... ఎంతోకొంత కాంగ్రెస్‌ పటిష్టంగా 


ఇక దుబ్బాక... ఒక గ్రేటర్‌... ఏపీబీజేపీకి నేర్పించే పాఠాలేమిటి..?! 


ఇటు దుబ్బాక... గ్రేటర్‌... ఈ ఫలితాల ఉత్సాహంతో ఏపీలో కూడా బీజేపీ 
దూకుడు పెంచబోతోందనీ... ఏపీ పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం 
కనిపిస్తోందనీ... ఏపీలోనూ బలపడే సూచనలున్నాయనీ... కొన్ని వార్తలు 
విన్పిస్తున్నాయి... నిజమేనా..? అంత సీన్‌ ఉందా ఇప్పుడు..? తెలంగాణ 
బీజేపీ విజయాలు ఏపీ పార్టీకి జవసత్వాలను నింపుతోందా..? 
నిర్మొహమాటంగా చెప్పాలంటే... లేదు...! ఇప్పటికిప్పుడు వాళ్లు కాలర్‌ 
ఎగరేసే కాలం ఏమీ రాబోవడం లేదు... నిజం కదా, నిష్టూరంగానే ఉంటుంది 
ఇలా. ఒక బెంగాల్‌... మమత బెనర్జీ లెఫ్ట్‌ పార్టీని చావుదెబ్బ తీస్తూ 
పోయింది... ఖాళీ అవుతున్న స్పేస్‌లోకి బీజేపీ విస్తరించుకుంటూ పోయింది... 
ఒక తెలంగాణ... కేసీఆర్‌ కాంగ్రెస్‌ను చంపేస్తూ పోయాడు... ఆ స్పేస్‌లోకి 
బీజేపీ పాకిపోయింది... ఒక ఒడిశా... కాంగ్రెస్‌ నాయకత్వలేమితో 


య మా 
నుంచి డియాక్టివేట్‌ చేస్తే... తెలుగుదేశం బలహీనపడేకొద్దీ అ ఈ Sr 


ఈతలు 


ణా "న్‌ ఇ 


- డా యల్లయ్య 





ఉంటే బీజేపీకి ఈ స్పేస్‌ దొరికేది 
కాదు... తను చేసిన తప్పేమిటో 
కేసీయార్‌కు ఇప్పుడు తెలిసొస్తున్నది. 
రేప్పొద్దున జగన్‌కూ అంతే... చంద్రబాబు 
సినిమా ముగిసేకొద్దీ మరో బలమైన 
ప్రత్యామ్నాయం తెరమీదకు వస్తుంది... 
అదొక అనివార్యత... సో, ప్రత్యర్థిగా తనకు 
చంద్రబాబు ఉండటం ముఖ్యమా..? చంద్రబాబును 
బలహీనపరచడం ద్వారా బీజేపీకి తనే స్పేస్‌ క్రియేట్‌ చేసి 
ఇస్తున్నాడా..? ఇది జగన్‌ ఆలోచించుకోవాలి. తెలంగాణలోనూ 
రేవంత్‌రెడ్డి గనుక పీసీసీ పీఠమెక్కితే... తను పాదయాత్ర 
మొదలుపెడితే... రెడ్లు తనతో ర్యాలీ అవుతారని బీజేపీ 
ఆతి ౫౫... సో, వోటుకునోటు కేసు మళ్లీ కదిలింది... 
కదిలించారు... రేవంత్‌ను చికాకు పెట్టడం ఖాయం... అటు 
కేసీఆర్‌, ఇటు బీజేపీ... రెండింటికీ టార్లెట్‌... సరే, వాటిని 
తట్టుకుని తను ఎలా నిలబడతాడు, ఎలా కలబడతాడు అనేది వేరే సంగతి... 
ఇప్పటికీ పల్లెల్లో బలంగానే ఉన్న పార్టీ కేడర్‌ను తను ఎలా తనవెంట 
కదిలించగలడు అనేది కాలం చెప్పాల్సిన అంశం. బీజేపీ నిజంగానే ఇక 
చంద్రబాబును అన్నిరకాలుగా ఫిక్స్‌ చేయడానికి సిద్ధమైందా అనేది ఓ 
చర్చించవలసిన అంశం... తనను అరెస్టు చేసి, కొన్నాళ్లు జైలులో ఉంచినా... 
తెలుగుదేశం చేయగలిగేదేమీ లేదు... తెలంగాణలో పార్టీ ఉనికే 
ప్రశ్నార్ధకం... ఏపీలో ఇప్పుడు తనకు తెగబడి పోరాడే సీన్‌ లేదు. జాతీయ 
స్థాయిలో రచ్చ చేయడానికీ తను యూపీఏలో లేడు... అసలు కాశ్మీర్‌లో 
నెలల కొద్దీ ఆ రాష్ట్ర ముఖ్యులను గృహనిర్బంధంలో ఉంచితేనే మాట్లాడినవాడు 
లేడు... ఇప్పుడు చంద్రబాబు బలహీనపడొద్దని మనస్పూర్తిగా 
కోరుకోవాల్సింది జగన్‌ మాత్రమే... విచిత్రంగా ఉన్నా రాజకీయంగా అదే 
సరైన లెక్క..! అబ్బే, ఏపీలో బీజేపీకి అంత సీన్‌ లేదు, చంద్రబాబును మళ్లీ 
లేవలేకుండా తొక్కేయడమే బెటర్‌ అంటారా..? మొన్నటిదాకా కేసీఆర్‌ కూడా 
అలాగే అనుకున్నాడు...!! రాజకీయాల్లో సరైన ప్రత్యర్థిని కొన్నిసార్లు మనమే 
సేవ్‌ చేసు కోవాలి... ఇది నవ్వొచ్చే ఒక “ముచ్చట”!!! 




























తనంతటతానే దెబ్బతిన్నది... బీజేపీ ఆ స్పేస్‌ ఆక్రమించింది... జస్ట్‌ 
ఉదాహరణలు ఇవి... ఏపీలో తెలుగుదేశం అలా దెబ్బతింటే తప్ప బీజేపీకి 
ఎదిగే చాన్స్‌ ఉండదు... ఆ స్పేస్‌ ఖాళీ అయితే కదా... అధికారంలో ఉన్న 
వైసీపీ ఇప్పుడప్పుడే ఏమీ నష్టపోదు... వ్యాప్తి చెందడానికి స్మోప్‌ ఎక్కడ ఉంది 
బీజేపీకి..? అసలు తన ప్రధాన, ప్రథమ ప్రత్యర్థి ఎవరో బీజేపీ ఇప్పటికీ 
తేల్చుకోలేదు... ఎవరితో పోరాడాలి...? లేదు, లేదు, ఇద్దరితోనూ 
పోరాడతాం, మా అనుకూలతల సాయంతో విస్తరిస్తాం అని ఎవరైనా వివరణ 
ఇచ్చే పక్షంలో... వాళ్లకు ఫీల్డ్‌ రియాలిటీ తెలియదు అని అర్థం. ఒక కేరళ... 
దేశంలో ఎక్కడా లేనట్టుగా... ప్రాణాలకు తెగించే కేడర్‌ ఉంది బీజేపీకి... 
దశాబ్దాలుగా ఇటు కాంగ్రెస్‌, అటు లెఫ్ట్‌తో పారాడుతూనే ఉంది పార్టీ... కానీ 
విస్తరించలేకపోతోంది... వోట్లు, సీట్లు పరంగా... ఒక తమిళనాడు... ఇక్కడా 
మస్తు టై చేస్తోంది... ఫలితం లేదు... ఎందుకు..? లెఫ్ట్‌ మీద కోపమొస్తే 
కాంగ్రెస్‌ కనిపిస్తోంది కేరళ ప్రజలకు... అన్నాడీఎంకే మీద కోపమొస్తే డీఎంకే 


55 | జనవరి, 2021 + (ఉట్రజొ మణిపూస మాసపత్రిక 


కనిపిస్తోంది అక్కడ... ప్రతిపక్షం ఉంది... అలాంటప్పుడు బీజేపీకి చాన్స్‌ ఎలా 
దొరికేది..? ఏపీలోనూ అంతే... ఇప్పుడు సీట్ల సంఖ్యలో టీడీపీ బలహీనంగా 
కనిపించవచ్చుగాక... కానీ అది ఏపీలో ఇప్పటికీ బలమైన రాజకీయశక్తి. 


ఏళ్ల తరబడీ ఏపీలో, తెలంగాణలో బీజేపీని తెలుగుదేశం పార్టీ కోసం 
దెబ్బతీశారు... తోక పార్టీగా చేశారు... ఆడుకున్నారు... ఏపీలో పెద్దగా పార్టీకి 
బలం లేదు కాబట్టి జరిగిన నష్టం లెక్కలోనికి రాలేదు పెద్దగా... కానీ 
తెలంగాణలో పార్టీకి బేస్‌ ఉంది... తెలంగాణ వచ్చాక కూడా... 
తెలుగుదేశంపై తెలంగాణ ద్రోహి అనే ముద్ర బలంగా పడ్డ తరువాత కూడా 
బీజేపీ దాంతో అంటకాగాల్సి వచ్చింది... దెబ్బతిన్నది... తరువాత 
తెలుగుదేశం దూరమైనా కేసీఆర్‌ అనుకూల నేతల వల్ల ఇంకాస్త దెబ్బతిన్నది... 
ఆ శిథిలాల నుంచి ఇప్పుడిప్పుడే కొత్త ప్రాణం పోసుకుని లేస్తున్నది పార్టీ. ఏపీ 
అంటేనే కులరాజకీయాల వేదిక కాబట్టి... ఒక రెడ్ల పార్టీ, ఒక కమ్మ పార్టీ... 
ఇప్పుడు బీజేపీ ఏ పార్టీ..? ఆల్‌రెడీ తన దోస్త్‌ పవన్‌ కల్యాణ్‌ కాపు... పోనీ, 
బీసీల పార్టీ, బహుజన పార్టీగా ఎదగాలీ అనుకుంటే... ఈరోజుకూ బీజేపీకి ఆ 
సంకల్పం లేదు, ఆ అడుగుల్లేవు... పైగా ఇప్పటికీ ఎవరో రావాలీ, తనను 
ఉద్దరించాలీ అనే ధోరణి దేనికి..? పవన్‌ కల్యాణో, ఇంకెవరో బండిని తోస్తే 
తప్ప కదలదా..? సొంతంగా ఎదిగితేనే బలం... ఈ సోయి ఏపీ బీజేపీకి ఇక 
ఎన్నటికీ రాదా..? అవునూ, రాబోయే రోజుల్లో ఇదే పవన్‌ కల్యాణ్‌ తమకు 
నష్టకారకం అవుతాడేమో... పలు కోణాల్లో. ఏపీ పార్టీకి, తెలంగాణ పార్టీకి 


మస్తు తేడాలున్నయ్‌... తెలంగాణలో ఏబీవీపీ, బీజేవైఎం, ఆర్‌ఎస్‌ఎస్‌ 
దగ్గర్నుంచీ బీజేపీకి పునాదులున్నయ్‌... మజ్లిస్‌ అనే శక్తితో, కొన్ని ప్రాంతాల్లో 
నక్సలైట్ల సానుభూతిపరులతో కొట్లాడిన కేడర్‌ ఉందేది... ఆ పునాదుల మీద 
పార్టీని బతికించుకోవడం కాస్త ఈజీ... పైగా తెలంగాణలో కాంగ్రెస్‌ 
దెబ్బతింటూ బీజేపీకి స్కోప్‌ ఇస్తోంది ఎదగడానికి... తెలంగాణ బీజేపీకి తన 
ప్రథమ, ప్రధాన ప్రత్యర్థి ఎవరో క్లారిటీ ఉంది... టార్గెట్‌ స్పష్టంగా ఉంది... 
చావో రేవో, పోరాటానికి ఒక డైరెక్షన్‌ ఉంది... టీఆర్‌ఎస్‌కు సాయం చేసే 
నేతల్ని గుర్తిస్తూ, కత్తిరిస్తూ... పాత విధేయులను పరిగణలోకి తీసుకుంటూ... 
కొత్త ఊపిరికి ప్రయత్నిస్తోంది ఇప్పుడు... బండి కొత్త దూకుడుతో పరుగు 
తీస్తోంది... నిబద్దుడైన, నిజాయితీపరుడైన నాయకుడు ఉంటే వచ్చే 
అడ్వాంటేజ్‌ అది... బండి సంజయ్‌ తనే పెద్ద సూసైడ్‌ బ్యాచ్‌... ఇక కొత్తగా 
తనకు దూకుడు ఎవరూ నేర్చనక్యక్లేదు. ఏపీలో అలాంటి నాయకుడు ఒకరు 
కావాలి... తన ప్రధాన, ప్రథమ ప్రత్యర్థి ఎవరో ముందుగా తేల్చుకోవాలి... ఈ 
అ(గకుల పంచాయితీల జోలికి పోకుండా, బహుజన పంథా పట్టాలి... కొత్త 
దూకుడు కనిపించాలి... అది ఇప్పట్లో కనిపించేలా లేదు... అసలు అనేక 
అంశాలపై పార్టీ నేతల్లోనే ఏకాభిప్రాయం లేదు, ఓ డైరెక్షన్‌ లేదు... సో, 
దుబ్బాక, గ్రేటర్‌ విజయాలు ఏపీ బీజేపీకి అందించే కొత్త ఊపిరి ఏమీ లేదు... 
ఇప్పటికిప్పుడు పార్టీ రథం వేగాన్ని అందుకునే సూచనలు కూడా లేవు... మరి 
రియాలిటీ అంటే ఇదే.!! 


దోపిడీ మనస్సు, మానసిక వికలాంగులు మాత్రమే కులాన్ని ప్రోత్సహిస్తారు 


(ప్రపంచంలో మానవులంతా ఒకే మానవ జాతికి చెందిన వారు. కానీ 
మానవుల రంగు, పొడవు, ముఖ కవళికలను బట్టి మానవులను 5 
జాతులుగా మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలు విభజించారు. ఆ జాతులు 
1.కాకసాయిడ్‌ (వైట్‌ రేస్‌) 2. నీగ్రోయిడ్‌ (నల్ల జాతులు) క.కపాయడ్‌ (బుష్‌ 
మెన్‌ రేస్‌) 4&మంగోలాయిడ్‌ 5.ఆస్టలాయిడ్‌ (AUstralian). 


కానీ భారత దేశంలో ప్రతి కులాన్ని ఒక జాతితో పోలుస్తూ చదువు కున్న 
అజ్ఞాని నోట కూడా వినడం ఈ దేశం ఎటు పోతుందో బాధగా వుంది. 
కొందరు మాటల్లో, రాతల్లో కమ్మ జాతి, రెడ్డి జాతి, కాపు జాతి, బ్రాహ్మణ 
జాతి, మాల జాతి, మాదిగ జాతి, యానాది జాతి అంటూ తమ సంకుచిత 
మనస్తత్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వారు స్వార్ధపరులు, 
మానవతా విలువలు, మానవత్వ లక్షణాలు లేని వారు, పాపం మానసిక 
జబ్బుపడ్డవారే. భారతీయులలోనే ఇలాంటి లక్షణాలు వుండటం మన దేశ 
దురదృష్టం. కొందరు వ్యక్తుల అభివృద్ధి, కొన్ని కులాల అభివృద్ధే దేశాభివృద్ధి 
అని భ్రమపడే వ్యక్తుల వలన ఈ దేశానికి చాలా ప్రమాదమున్నది. 
వీరికున్న స్వార్ధం, సంకుచిత మనస్తత్వం వలన ఇతర కులాలు అభివృద్ధి 
చెందడాన్ని ఓర్వలేరు. అనేక అడ్డంకులు కలిగిస్తారు. అందుకే భారతదేశం 
73 సం. ల తర్వాత కూడా వెనుక బడిన దేశంగా కీర్తించబడుచున్నది. 70 
సం.ల క్రితం చైనా, సింగపూర్‌ దేశాలు చాలా పేద దేశాలు. నేడు ఆ 
దేశాలు అత్యంత ధనిక దేశాలు. కారణం ఆ దేశాలలో కులం లేదు. ఆ 
దేశాల ప్రజలు అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ దేశాన్ని 
అభివృద్ది చేశారు. కానీ మన దేశంలో కులాన్ని (ప్రేమిస్తారు, దేశాన్ని 
ప్రేమించరు. స్వార్థంతో జీవిస్తారు. మన దేశం అభివృద్ధి చెందకుండా 
చేసిన ఘనులు రాజకీయ నాయకులు, మెజారిటీ మేధావి ఉద్యోగ వర్గం, 
చదువుకున్న వారు. చదువు కున్నవారికి, చదువు రానివారికి ఆలోచనలు, 
వ్యక్తిత్వం, విలువలు, నిజాయితీలలో తేడాలు వుండాలి. చదువుకున్న వారు 
ప్రోగ్రసివ్‌ గా ఆలోచిస్తూ, చదువు రానివారికి ఆదర్శంగా వుండాలి. కానీ 


(ప్రజా మణిపూస మాసపత్రిక శా జనవరి, 2021 | 56 


చదువు కున్నవారిలో ముఖ్యంగా ఉద్యోగస్తులలో కులతత్వం, మతతత్వం, 
ప్రాంతీయతత్వం, లంచగొండితనం అనే అవలక్షణాలు వటవృక్షంలా 
వేళ్ళూనుకున్నాయి. వీరిలో కొందరు ఉద్యోగ విరమణానంతరం, ఉద్యోగం 
చేస్తున్నపుడు స్వార్థ ఆలోచనలతో కులాల మధ్య వైరుధ్యాలను పెంచి 
పోషిస్తుంటారు. తద్వారా ఒకడు రక్షకుడుగా, సమాజ్లోధ్ధారకుడుగా కొన్ని 
కార్యక్రమాలు చేపట్టి, కొంత కాలం తర్వాత రాజకీయ (ప్రవేశం చేసి ఆ 
కులాన్ని ఒక రాజకీయ పార్టీకి తాకట్టు పెట్టేస్తారు. ముఖ్యంగా వెనుకబడిన 
కులాలలో ఇది జరుగుతుంది. ఎంత చదువు చదివినా, ఏ స్థాయి ఉద్యోగి 
అయినా, 18, [౧8 అయనా మోసం చేస్తూనే వున్నారు. ఉద్యోగిగా తర్వాత 
రాజకీయ నాయకుడుగా ఎదిగిన వీరు, స్వార్థం కోసం దోపిడిదారులతో 
కలిసి దేశాన్ని అధోగతిపాలు చేస్తున్నారు. రాజకీయ పదవుల కోసం 
కులాల మధ్య అలజడి సృష్టిస్థారు. కులాల మధ్య సూప్రమసీ కోసం 
కులానికి ఒక జాతి పదాన్ని జతచేస్తున్నారు. తద్వారా వారు ఆ కులం 
అభివృద్ధికే ప్రాధాన్యతనిస్తారు. అందుకే దేశంలో కొన్ని కులాలే అభివృద్ధి 
చెందాయి. దేశాభివృద్ధిని కోరుకొనే వారంతా కులాలు విడిచి పెట్టి భారత 
జాతిగా ఎదగాలి. స్వార్థంతో ఒక కులాన్ని ప్రోత్సహిస్తూ, ఒక కులమే 
బాగుపడాలనుకునే కుల రోగిష్టుల కపటపు మాటలు నమ్మకండి. కులాలకు 
అంకితమై దేశాన్ని సమాజాన్ని మరింత అధోగతిపాలు చేయకండి. ప్రజల 
మధ్య సోదర బావాన్ని పెంచండి. దేశాభివృద్దిని కోరే కుల నిర్మూలనా 
వాదులను బలపరచండి. కుల నిర్మూలన ఉద్యమాన్ని నిర్మించండి. కులాన్ని 
నిర్మూల చేసినపుడే మన దేశం ప్రపంచంలో అ(గ్ర దేశంగా మారుతుంది. 
కులాన్ని నిర్మూలన చేసినవారే నిజమైన దేశభక్తులు. కుల నిర్మూలన 
ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుంది. రాజకీయ నాయకులు, ఉద్యోగులు 
కుల వివక్షతతో కాకుండా నా దేశం, నాప్రజలు, దేశ అభివృద్ధే లక్ష్యంగా 
ఆలోచనలు చేసినపుడే భారత దేశ అభివృద్ధికి పునాదులు ఏర్పడతాయి. 
అందరం కుల నిర్మూలనా దిశలో ఆలోచన చేసి ముందుకు పయనిద్దాం. 


జై పూలే, జైభీమ్‌. 





ఏడాదిలో అమరావతి ఉ 


అమరావతి ఉద్యమం ప్రారంభమై ఏడాదయింది. ఉద్యమనాయకులు 
సీరియస్‌గా సమీక్షించుకునే సమయమిది. 100 రోజులు, 200 రోజులు, 
300 రోజులు అవుతున్నపుడల్లా టీవీలో చర్చలు పెట్టడం జరుగుతూ 
వచ్చింది. ఇప్పుడు ఏడాది మైలురాయి కూడా దాటుతోంది. 100 రోజుల 
సమీక్షకు, ఏడాది సమీక్షకు తేడా ఏమైనా కనబడుతోందా? ఉద్యమం 
విస్తరించిందా? పైకి ఎగసిందా? కొత్తగా రాజకీయ పరిణామాలు ఏవైనా 
చోటు చేసుకున్నాయా? కొనసాగిస్తే లాభముందా లేదా? ఇలాంటి ప్రశ్నలు 
వేసుకుని ఉద్యమకారులు తదనుగుణంగా అడుగులు వేయాలి. లేకపోతే 
ఏడాది గడిచినా, రెండేళ్లు గడిచినా అవే నినాదాలు, అవే ప్రతిజ్ఞలు, అవే 
హెచ్చరికలు, అవే మొహాలు. 


మరీ సాగితే బిగి తగ్గుతుంది - ఒక పరిమితికి మించి ఉద్యమం 
కొనసాగినప్పుడు దాని ఉధృతి తగ్గిపోతుంది. సముద్రానికైనా సరే ఆటుపోట్లు 
ఉంటాయి. ఎప్పుడూ ఒకే జోరు కొనసాగించడం ఎవరి తరం కాదు. కేసీఆర్‌ 
తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు కొన్ని జిల్లాలలో వేడి కనబడింది. 
ఎంత కష్టపడినా తక్కిన జిల్లాలకు పాకలేదు. తర్వాత ఆ జిల్లాలలోనూ 
చప్పబడింది. ఉద్యమం దాదాపు ముగిసిపోయింది అనుకునే సమయంలో 
కేసీఆర్‌ మళ్లీ ఏదో ఒక కొత్త ఎత్తు వేసి కదలిక తెచ్చేవాడు. దానికి ప్రత్యక్షంగా, 
పరోక్షంగా కాంగ్రెసు, టీడీపీలలోని తెలంగాణ నాయకులు ఊపిరులూదేవారు. 
అధికారంలో వున్న కాంగ్రెసులో కేసీఆర్‌ కోవర్షులు గోరంతను కొండంతలు 
చేసి చెప్పి దిల్లీలో హడావుడి చేస్తూ ఉండేవారు. 

ఎవరెన్ని చేసినా కాంగ్రెసు అధిష్టానం ఉద్యమాన్ని అలా 
కొనసాగించనిచ్చింది తప్ప నిర్ణయం తీసుకోలేదు. చివరకు రాజకీయంగా 
లెక్కలు వేసుకుని అవి శుద్ధ తప్పుడు లెక్కలు ఆఖరి నిమిషంలో విభజన 
నిర్ణయం తీసుకుంది కాబట్టి, దానికి బీజేపీ, టీడీపీ తమతమ కారణాల చేత 
మద్దతిచ్చాయి కాబట్టి, తెలంగాణ ఉద్యమం సఫలమైంది అని చెబుతున్నారు. 
నిజానికి విభజనకు కారణం వివిధ పార్టీలకు చెందిన తెలంగాణ నాయకుల 
అత్యాశ, దిల్లీలో ఆంధ్రప్రదేశ్‌ వ్యతిరేక కాంగ్రెసు నాయకుల కుట్ర, సోనియా 
తెలివితక్కువతనం తప్ప ప్రజల కారణంగా ఉద్యమం విజయవంతమైంది 
అనడానికి లేదు. ఎందుకంటే కిరణ్‌కుమార్‌ హయాంలో (ప్రజలు దాదాపు 
ప్రత్యేక తెలంగాణ అంశాన్ని మర్చిపోయారు. 

అంతిమంగా (ప్రభుత్వ నిర్ణయమే ముఖ్యం - అమరావతి ఉద్యమ ఫలితం 
కూడా రాష్ట్రప్రభుత్వనిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. రాజకీయంగా ఏవైనా 
పెనుమార్పులు వచ్చి జగన్‌ అమరావతిలోనే అన్నీ ఉంచుదాం అనుకునేవరకూ 
ఉద్యమానిది నత్తనడకే. రాష్ట(ప్రభుత్వం మారిపోయి, మూడు రాజధానుల 
నిర్ణయాన్ని తిరగతోడితే అప్పుడు ఉద్యమం విజయవంతమైంది అనవచ్చు. 
జగన్‌ మనసు మారడం లేదా పదవీచ్యుతుడు కావడం యిప్పట్లో జరిగేటట్లు 
కనబడటం లేదు. రాష్టంలో శాంతిభద్రతలు కరువైపోయాయి, రాజ్యాంగం 
భ్రష్టమైపోయింది లాంటి వ్యాఖ్యలు హైకోర్టు చేస్తే లాభం లేదు. గవర్నరు ఆ 
మేరకు కేంద్రానికి లేఖ రాయాలి. అలాంటి లేఖ తెప్పించుకోవడానికి 
కేంద్రాన్ని నడిపే పార్టీ రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవాలి. 

ఎందుకంటే ఇంతటి సుస్థిర ప్రభుత్వాన్ని రద్దు చేయడం మాటలు కాదు. 
ప్రజల్లో నిరసన రగిలితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ జవాబు 
చెప్పుకోవలసి వస్తుంది. ఆర్నెల్లలో ఎన్నికలు నిర్వహించినపుడు మళ్లీ వైసిపియే 


ద్యమం ఎం సాధించింది? 


TT 


అధికారంలోకి వస్తే మొత్తం కసరత్తు వ్యర్థమైనట్లే. అది జరగకుండా 
చూడాలంటే తక్కిన పార్టీలు బలంగా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీకి 
అంత బలం లేదు. ఒకవేళ జగన్‌ను ఏదో ఒక కేసులో జైలుకి పంపినా, 
ముఖ్యమంత్రి మారతాడు తప్ప, వైసిపి ప్రభుత్వం మారదు. రాజధాని గురించి 
దాని విధానమూ మారదు. 

కోర్టు ఆపగలదు తప్ప చేయించలేదు - రాష్ట్రప్రభుత్వ వైఖరి 
మారనంతకాలం హైకోర్టు ఎన్ని వ్యాఖ్యలు చేసినా పేపర్లో చదువుకుని ఓహో 
అనుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో మార్చు రాదు. ఫలానా భవననిర్మాణాన్ని 
ఆపేయండి అని కోర్టు చెప్పగలదు కానీ ఫలానిది, ఫలానావిధంగా ఇంత 
ఖర్చు పెట్టి కట్టాలి అని చెప్పలేదు. ఇష్టం లేకపోతే ప్రభుత్వం ఎంత 
తాత్సారమైనా చేయవచ్చు, చూస్తున్నాం, ఆలోచిస్తున్నాం, చేద్దామనుకుంటున్నాం 
అంటూ కోర్టులో సమాధానాలు చెపుతూ కాలక్షేపం చేసేయవచ్చు. 
“అమరావతిలో అన్నీ పెట్టవద్దు, అసలే రాజధానే వద్దు, ఒకవేళ రాజధాని 
పెట్టినా, లాండ్‌ పూలింగ్‌ వద్దు, ప్రభుత్వస్థలాలలో పెట్టండి, పూలింగే 
కావాలనుకున్నా ఏ పలనాడులోనో తీసుకోండి తప్ప మూడు పంటలు పండే 
పొలాలు వద్దు. ఇలా ఎన్ని చెప్పినా, ఎందరు చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం 
విందా? దానికి ఇష్టం వచ్చినట్లు అది చేసింది కదా! ఇప్పుడు జగన్‌ సర్మారు 
వంతు. అదే హక్కు దఖలు పడింది. ఆ రోజు లాండ్‌ పూలింగుకు వ్యతిరేకంగా 
ఉద్యమం జరిగింది. ఈ రోజు రాజధాని మార్చకూడదంటూ ఉద్యమం 
జరుగుతోంది. అదెంత సఫలమైందో, ఇదీ అంతే సఫలమౌతుంది. 


బంగారు బాతు వాదనలు - పైగా ఇక్కడో తిరకాసుంది. రాజధాని 
మార్చకూడదు అని వీరంటారు. అబ్బే మేమెక్కడ మార్చాం కనుక, లెజిస్లేటివ్‌ 
కాపిటల్‌ అమరావతేగా అంటుంది ప్రభుత్వం. అలాక్కాదు, రాజధాని అంటే 
మా దృష్టిలో చంద్రబాబు బొమ్మలలాంతరులో చూపించిన అద్భుతనగరం, 
అది కట్టాల్సిందే అంటున్నారు అమరావతివాదులు. దానికి డబ్బు లేదు 
అంటుంది ప్రభుత్వం. సంక్షేమ పథకాలకు బోల్డు పెడుతున్నారుగా, డబ్బు 
లేకపోవడమేం అంటున్నారు వీళ్లు. అవి రాష్ట్రంలోని 13 జిల్లాలవాసులకూ 
ఉపకరించేవి. మొత్తమంతా మీ జిల్లాకే పెట్టమంటే ఎలా అంటుంది 
ప్రభుత్వం? మాకు ఇప్పుడు పెడితే భవిష్యత్తులో తక్కిన 12 జిల్లాలనూ మేమే 
పోషిస్తాంగా అంటారు వీళ్లు. 

నిజానికి అవన్నీ కాకిలెక్కలని అందరికీ తెలుసు. కరోనాకు ముందే దేశ 
ఆర్థికవ్యవస్థ కుదేలైంది. కరోనా తర్వాత రాష్ట్రాలు, కేంద్రం అన్నీ 
చతికిలపడ్డాయి. ఏ పరిశ్రమా కోలుకోలేదు. కేంద్రమే రాష్ట్రాన్ని అప్పులు 
చేసుకుని బతకండి, మేం యివ్వాల్సిన బకాయిలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు 
అంటోంది. పోలవరం వంటి ప్రాజెక్టులకే నిధులు రాల్బటం లేదు. 
అలాంటప్పుడు ఈ బంగారుబాతును తయారుచేస్తామంటే పెట్టుబడి ఎవరు 
పెడతారు? పైగా జగన్‌కు ఏ పనీ చేతకాదు, కూలగొట్టడం తప్ప కట్టడం 
రాదు అని ఓ పక్క అంటూనే ఈ బంగారుబాతును తయారుచేయగలడని 
అమరావతివాదులు అనగలరా? ఆ మధ్య ఎవరో టీడీపీ నాయకుడు టీవీ 
చర్చల్లో అన్నాడు, “కరోనాను కట్టడి చేయడం జగన్‌కు చేతకాదు, 
చంద్రబాబును పిలిచి సగౌరవంగా ఆయనకు ఆ బాధ్యత అప్పగిస్తే ఆయన 
చేసి చూపిస్తారు” అని. అలాగే అమరావతి నిర్మాణం బాధ్యత, నిధులు బాబు 
చేతికివ్వాలి అని ఎవరైనా అంటారేమో మరి! 


నష్టాలను తగ్గించడం - ఏది ఏమైనా వాళ్లనుకున్న అమరావతి ఏర్పడదని 


57 | జనవరి, 2021 4 [(త్రుజా0 మణిపూస మాసపత్రిక 


అక్కడి రైతులకు, పెట్టుబడిదారులకు పూర్తిగా అర్ధమైపోయింది. ఓ కంపెనీ 
షేరు ధర పెరుగుతుందన్న ఆశతో షేర్‌ మార్కెట్‌లో భారీగా పెట్టుబడి 
పెట్టినవారు, ధర పడిపోయినప్పుడు కాస్సేపు బాధపడినా, మానసికంగా ఎలా 
సర్జ్దుకుంటారో అలాగే అమరావతి పెట్టుబడిదారులూ సర్దుకుని ఉండాలి. 
షేరుమార్మెట్‌, గుజ్టిప్పందాలు లాంటి వాటిల్లో నష్టం వచ్చినా ఫర్వాలేదు అనే 
జూదరి మనస్తత్వంతోనే పాల్గొనాలి కాబట్టి వాళ్లు సాధారణంగా క్ర 'ఫెషనల్సే 
అయివుంటారు. కానీ అమరావతికి వచ్చేసరికి అనేకమంది మధ్యతరగతివారు 
కూడా తాము జూదమాడుతున్నామని తెలుసుకోకుండానే జూదమాదేశారు. 


వాళ్లు నమ్ముకుని పందెం కాసిన గుజ్జిం చంద్రబాబు. గుఖజ్జిప్పందాల 
విషయంలో వాటి చరిత్రను ముందే పబ్లిష్‌ చేసి ఇస్తారు. బాబు విషయంలో 
ఆ చరిత్రంతా ఆయన రాసుకుని, మీడియా ద్వారా వ్యాప్తి చేసుకున్నదే. ఆయన 
పరిపాలనాదక్షుడు, ద్రష్ట, (స్రష్ట, మయుడు, గయుడు.. అంటూ ఆకాశానికి 
ఎత్తేశారు. ఆయన చేసినదంతా ఆల్‌రెడీ సకల సౌందర్యాలున్న హైదరాబాదుకు 
మేకప్‌ చేయడం మాత్రమే. నేదురుమల్లి జనార్దనరెడ్డి మొదలుపెట్టిన హైటెక్‌ 
సిటీని పూర్తి చేసి దాని మీద తన స్టాంపు వేసుకోవడమే. 28 జిల్లాల రాష్ట్రంలో 
తక్కిన చోట ఆయన పొడిచేసినదేమీ లేదు. అప్పటికే అన్నీ ఉన్న 
హైదరాబాదుకి మరిన్ని హంగులు సమకూర్చాడంతే. అన్నీ అమర్చినదానిలో 
అత్తగారు వేలెట్టిందన్న సామెత చందంగా 400 ఏళ్ల వయసున్న హైదరాబాదు 
నా సృష్టే అని చెప్పేసుకోవడం మొదలుపెట్టి ఇప్పటికీ ఆపటం లేదు. 

ఇది ఖతమ్‌ చేసి, అది శురూ చేస్తా - మంచు లక్ష్మి చేసిన ఇంటర్వ్యూలో 
“అన్నీ హైదరాబాదులోనే పెట్టారేం?” అని అడిగితే 'ముందు దీన్ని పూర్తి చేసి, 
తర్వాత తక్కినవాటి సంగతి చూద్దామనుకున్నాను.” అని జవాబిచ్చారు బాబు. 
ఓ ఆర్నెల్లో ఏడాదో అయితే పోనీలే అని మిగతావాళ్లు వెయిట్‌ చేస్తారు. *9 
ఏళ్లకు పైగా పాలించినా హైదరాబాదు సింగారం పూర్తి కాలేదా? మరి మా 
సంగతేమిటి?” అంటూ 2004లో రాష్ట్రప్రజలు బాబును పదవీభ్రష్టుణ్ని 
చేశారు. షోకులు చేయించుకున్న హైదరాబాదు వాళ్లూ చేసింది చాల్లే వెళ్లిరా 
అన్నారు. అప్పటినుంచి పదేళ్లపాటు అరణ్యవాసమే. 


2014లో బాబుకి స్వర్ణావకాశం వచ్చింది. రాష్టవిభజనలో ఆయన 
ప్రముఖపాత్రను పట్టించుకోకుండా ఆంధ్రప్రజలు పట్టం కట్టారు. “విశ్వకర్మ 
లాంటి నువ్వు మాకు కొత్త రాష్ట్రాన్ని నిర్మించిపెట్టు. ఉమ్మడి రాష్ట్రంలో 
మమ్మల్ని పట్టించుకోకుండా ఎండగట్టావు. ఇప్పుడైనా, కనీసం 18 జిల్లాలైనా 
అభివృద్ధి చేసి చూపించు. తెలంగాణలో మీ పార్టీకి ఎలాగూ నూకలు చెల్లాయి. 
ఇక్కడ మమ్మల్ని ఉద్ధరిస్తే గర్వంగా తలెత్తుకుని తిరుగుతాం? అంటూ 
అధికారాన్ని చేతిలో పెట్టి, ఆయన ఏం చెపితే దానికి తలూపారు. అయిదేళ్లు 
పోయాక సమీక్షించుకుంటే, ఎంతో మేధావి అనుకుని క్లీన్‌ స్లేట్‌ చేతికిస్తే 
దానిమీద పిచ్చిగీతలు రాసిపెట్టినట్లయింది. బాబు నిజంగా నిర్మాణదక్షుడైతే 
ఎందుకిలా జరిగింది? ఆయనకు ఏదీ చేతకాదన్నమాట. 


ఆచరణవాది ఇలా చేస్తాడా? - చేత వచ్చినవాడైతే కొంచెంకొంచెంగా 
రాష్టంలో అనేక చోట్ల ఏవేవో కట్టి చూపించేవాడు కదా! నిజంగా 
అమరావతిలో కొంతమేరకు ప్రభుత్వ పెట్టుబడులు పెట్టినా, ప్రయివేటు 
పెట్టుబడులను ప్రోత్సహించివుంటే నగరం పెరిగేది కదా! అప్పుడు జగన్‌ 
ఎగ్జిక్యూటివ్‌ కాపిటల్‌ మార్చే సాహసం చేసేవాడు కాదు కదా! ఒకవేళ 
మార్చినా సెక్రటేరియట్‌ బిల్టింగులు, మంత్రుల క్వార్టర్లు పోతే మాత్రం 
ఏమైంది? తక్కినవి వుండేవిగా! వాటివలన కమ్మర్షియల్‌ వేల్యూ పెరిగేదిగా! 
పెట్టుబడిదారుల్లో ఇంత ఆక్రోశం వుండేది కాదుగా! బీజేపీ లక్షల కోట్లు 
కుమ్మరిస్తుందని మొదటి ఏడాది ఆశ పెట్టుకున్నాడనే అనుకుందాం. ఏడాది 
పాటికే తెలిసిపోయింది వాళ్లు వెనకబడిన ఏడు జిల్లాలకు డబ్బివ్వలేదు, బడ్జెట్‌ 
లోటు తీర్చలేదు అని. తెలివైనవాడైతే ఇక అప్పటినుంచి (పైయివేటు 


టెజా మణిపూస మాసపత్రిక శా జనవరి, 2021 | 58 


పెట్టుబడులను తెచ్చేసి గబగబా ఏదో ఒకటి కట్టి ప్రజలకు తన దక్షత 
చూపించేవాడు. 

ఇక్కడ పర్యావరణ సమస్యలూ అవీ ఉన్నాయి కాబట్టి ఇతర ప్రాంతాల్లో, 
ఇతర జిల్లాలలో తలా ఓ డిపార్టుమెంటు చొప్పున కట్టేసి ఉంటే వాళ్లూ 
సంతోషించి వుండేవారు. పనులు చకచకా నడిచేవి. ఇది ఎవరైనా ప్రాక్టికల్‌ 
మనిషి చేసే పని. కానీ బాబు ఊహల్లో తేలిపోతూ అమరావతి డిజైన్లు, 
సింగపూరు, జపాన్‌ అంటూ కాలక్షేపం చేయడమే పనిగా పెట్టుకున్నారు. 
మూడు శంకుస్థాపనలా! ఆ సందర్భంగా ప్రజలంతా పూజలు చేయడమా! 
పూజా విధానాలను ముఖ్యమంత్రి వివరించడమా! లండన్లో డిజైన్లా? సినిమా 
డైరక్టరు చేత ఆర్కిటెక్చర్‌ ప్లాన్లా? రైతులకు సింగపూరు పర్యటనలా! చివరకు 
వేళాకోళం వ్యవహారంగా మార్చేశారు బాబు. బుద్ధిశాలి అయిన ముఖ్యమంత్రి 
చేయవలసిన పనులా ఇవి! 


పద్ధతి మారలేదు - నిజానికి అమరావతిని ఒక జోక్‌గా మార్చిన పాపం 
బాబుదే! అది రైతుల పాలిట క్రూయల్‌ జోక్‌! నిజంగా ఆయనకు రైతుల పట్ల 
ఏ మాత్రం సానుభూతి, సహానుభూతి ఉన్నా రేపు ఒకవేళ నేను మళ్లీ 
అధికారంలోకి రాకపోతే నన్ను నమ్మి భూములిచ్చిన వీళ్ల గతి ఏమౌతుంది? 
వాళ్ల హక్కులు రక్షించాలి కదా! కనీసం కొన్నయినా చప్పున కట్టి వాళ్ల ఆస్తుల 
విలువ పెంచాలి కదా అని ఆలోచించి షాన్‌ బి తయారుచేసేవారు. మళ్లీ 
అధికారంలోకి రాకపోతే అనే శంక ఎందుకు రావాలి అంటే 2014 
ఎన్నికలలో జగన్‌పై కేవలం ఆరు లక్షలలోపు ఓట్ల తేడాతోనే గెలిచానన్న 
స్పృహ ఆయనకుంటుంది కదా! ఎమ్మెల్యేలను, ఎంపీలను ఆశపెట్టి 
గుంజుకోగలరు కానీ ప్రజలను గుంజుకోలేరు కదా !ముందు అమరావతి కట్టి, 
ఆ తర్వాత మిగతా జిల్లాల పని పడదామనుకున్నారు. వాళ్లకంత ఓపిక 
లేకపోయింది. 2004 నాటి ఫలితం 2019లో రిషీటైంది. తక్కిన జిల్లాలన్నీ 
వద్దు పొమ్మన్నాయి. చివరకు రాజధాని ప్రాంతంలో కూడా ప్రజలు తీవ 
అసంతృప్తిని వ్యక్తం చేశారు. టీడీపీని అంతకుముందు ఎన్నడూ చూడని 
లోతులకు తీసుకుపోయారు బాబు. ఒకప్పుడు పార్టీకి కంచుకోటగా వున్న 
తెలంగాణాలో పార్టీని ఖలాస్‌ చేసేశారు. మొన్న హైదరాబాదు కార్పోరేషన్‌ 
ఎన్నికలలో నిలబడిన అభ్యర్థులెవరికీ డిపాజిట్లు దక్కలేదంటే ఎంత నగుబాటు! 
పార్టీ జాతీయ అధ్యక్షుడు, జాతీయ జనరల్‌ సెక్రటరీ నివాసం ఉంటున్న 
హైదరాబాదులోనే ఇలా వుంటే ఇక తక్కిన జిల్లాలలో ఎలా ఉంటుందో 
ఊహించుకోవాల్సిందే! 


నిండా ములిగినాయన ఇంకోరిని తేల్చగలడా? - ఈ రోజు అమరావతి 
రైతుల కష్టాలకు కారకుడు బాబే! ఆయన ఏ మాత్రం తెలివిగా వ్యవహరించినా 
రైతులకు ఈ తరహాలో కడగండ్లు ఉండేవి కావు. పెట్టుబడిదారులకు ఈ 
మేరకు నష్టాలు వచ్చేవి కావు. గతం వదిలేసి, ప్రస్తుత పరిస్థితి చూసినా 
ఆంధ్రలో సైతం ఆయన ఎమ్మెల్యేలు పార్టీ వీడి వెళ్లిపోతున్నారు, ఉన్నా స్తబ్దంగా 
వుంటున్నారు. ఇలా నిండా ములిగినాయన తమను గట్టెక్కిస్తాడని 
ఉద్యమకారులు నమ్మితే వారి యింగితాన్ని ఏమనాలి? అంతకంటె వాళ్లు 
“చంద్రబాబును నమ్మి మోసపోయాం, మమ్మల్ని ఆదుకోండి. తాజా పరిస్థితుల్లో 
మాకు వీలైనంత మేలు చేయండి” అనే లైను తీసుకుని ఉంటే బాగుండేది. 

“జగన్‌ను మేము ముఖ్యమంత్రిగా గుర్తించం. ఆయన దగ్గరకు వెళ్లం. 
ఆయనే మా దగ్గరకు వచ్చి నిలబడాలి.” అనడంతో ప్రభుత్వంతో పేచీ 
పెట్టుకున్నట్లయింది. వారు గుర్తించడానికి నిరాకరిస్తున్న విషయం ఏమిటంటే, 
బాబు ఇచ్చిన హామీలన్నీ నోటిమాటలే, కాగితం మీద వాళ్ల కేసు స్ట్రాంగ్‌గా 
లేదు. ప్రభుత్వంతో రాజీ పడి, సాధ్యమైనంత ఎక్కువ రాబట్టుకోవాలి తప్ప, 
ఎన్నాళ్లు ఉద్యమం చేస్తారు? 

తక్కిన ప్రాంతాలకూ, తక్కిన పార్టీలకూ విస్తరించటం లేదు - ముఖ్యంగా 


వచ్చిన ఇబ్బంది ఏమిటంటే, ఈ ఉద్యమం మూడు గ్రామాలకు మించి 
ముందుకు సాగటం లేదు. తక్కిన జిల్లాలలో స్పందన లేదు. “మీకేమీ 
ఇవ్వకూడదు, అన్నీ మాకే కావాలి.” అంటే వాళ్లెందుకు కలిసివస్తారు? 'నీ పెళ్లి 
నా మొహంలా వుంది, నా పెళ్లికి వచ్చి కాగడా వేయి అనే సామెత గుర్తుకు 
వస్తుంది. పాతకాలంలో రాత్రుళ్లు పెళ్లిళ్లు జరిగినప్పుడు కరంటు సౌకర్యం 
వుండేది కాదు కాబట్టి, వెలుతురు కోసం పెళ్లికొడుకు స్నేహితులు కొందరు 
కాగడాలు పట్టుకుని నిలబడేవారట. అన్నీ యిక్కడే పెడతాం అని బాబు 
అన్నపుడు అమరావతి వాళ్లు “పోనీ ఒకటి రెండు రాయలసీమకు, 
ఉత్తరాంధ్రకు, మా పక్క జిల్లాలలకు ఇవ్వండి” అన్నారా ఏమన్నానా? ఇప్పుడు 
ఆ జిల్లాల వాళ్లందరూ వేడుక చూస్తున్నారు. అట్టే మాట్లాడితే చూడడం 
మానేశారు కూడా. అందుకే టీవీ5, ఆంధ్రజ్యోతి టీవీ ఛానెళ్లు తప్ప 
ఉద్యమాన్ని కవర్‌ చేయడం మానేశారు. ఇవాళ కూడా ఈ ఛానెల్స్‌దే సందడి. 


ఎప్పుడైతే దీనికి టీడీపీ కలర్‌ వచ్చేసిందో, మిగతా పార్టీలకు యింట్రస్టు 
పోయింది. ఒకవేళ జగన్‌ మూడు రాజధానుల అంశాన్ని కట్టిపెట్టినా ఆ 
ఘనతంతా టీడీపీకే పోతుంది తప్ప మాకెలాగూ దక్కదని వాళ్లనుకుంటారు. 
మిగతా పార్టీలలో పేరుకు కొందరు వచ్చినా, బాబు వర్గానికి చెందినవారిగా 
పేరుబడినవారే వచ్చారు. టీడీపీవారు ఆశ పెట్టుకున్నదల్లా బీజేపీ మీదే. తను 
ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లూ కేంద్రానికి ఇక్కడేం పని? అని హుంకరించిన 
బాబు ఇప్పుడు కేంద్రమే కలగజేసుకుని రాజధాని వికేంద్రీకరణ, తరలింపు 
ఆపాలని ఆశించారు. తనకు అనుకూలమైన బీజేపీ నాయకుల చేత ఆమేరకు 
ప్రకటనలు చేయించారు. చివరకు కేంద్రం కుండ బద్దలు కొట్టేసింది, మాకు 
సంబంధం ఏమీ లేదు. అది రాష్ట్రప్రభుత్వం పరిధిలోనిదే అని. 

బీజేపీకి శంకుస్థాపన సెంటిమెంటు ఉంటుందా? - ఇక అక్కణ్నుంచి 
సెంటిమెంటు కార్డు బయటకు తీశారు. సాక్షాత్తూ మోదీ గారు శంకుస్థాపన 
చేసిన చోట నుంచి రాజధానిని తరలిస్తూంటే చూస్తూ ఎలా ఊరుకుంటారు? 
అంటూ బీజేపీని రెచ్చగొట్టబోయారు. నాయకులకు శంకుస్థాపన సెంటి 
మెంటు ఉంటుందని ఎలా అనుకుంటారో నాకు అర్థం కాదు. ఎంతోమంది 
నాయకులకు తెలుసు, తాము శంకుస్థాపన చేయబోయే రాయి, సమాధి 
రాయిగా మిగిలిపోతుంది, ఈ ప్రాజెక్టు పూర్తవదు అని. అసలు నిధులుంటే 
కదా కేటాయించడానికి! అయినా ప్రజలకు ఆశలు కల్పించడానికి, ఊరూరా 
శంకుస్థాపనలు చేసుకుంటూ పోతారు. ఒక్నోప్పుడు గత ముఖ్యమంత్రి చేసిన 
స్థలంలోనే కొత్తగా శంకుస్థాపన చేస్తారు కూడా. వాళ్లకు కావలసినది ఆ రోజు 
పబ్లిసిటీ, అంతే! రేపు వైజాగ్‌లో సెక్రటేరియట్‌ భవనానికి శంకుస్థాపన 
అంటూ పిలిస్తే మోదీ అక్కడకూ వచ్చి ఓ రాయి పాతవచ్చు. 

అమరావతి విషయంలో బీజేపీ చాలా తెలివిగా వ్యవహరిస్తోం 
దనుకుంటోంది. కన్నా లక్ష్మీనారాయణ పూర్తిగా టీడీపీ లైను తీసుకుని కేంద్ర 
కమిటీ అభిమానం పోగొట్టుకోవడంతో సోము వీర్రాజుకి అవకాశం వచ్చింది. 
ఆయన టీడీపీ నాయకులలాగానే మాట్లాడిన ముగ్గురు నాయకులపై చర్య 
తీసుకుని రాయలసీమ బీజేపీ నాయకుల్లో ఆశలు రేకెత్తించారు. ఎందుకంటే 
బీజేపీ రాయలసీమ తీర్మానం ప్రకారం, దాని మానిఫెస్టో ప్రకారం తక్కినవి 
అమరావతిలో ఉన్నా హైకోర్టు మాత్రం కర్నూలులో పెట్టాలి. తాజాగా సోము 
వీర్రాజు తుళ్లూరు రైతుల సభలో మాటల గారడీ చేశారు. ఆంధ్రకు 
అమరావతే రాజధాని అని పునరుద్దాటించారు. వైసిపి కూడా అదే అంటోంది. 
అమరావతే రాజధాని, ఎక్కడికీ వెళ్లటం లేదు. ఎటొచ్చీ లెజిస్లేటివ్‌ కాపిటల్‌ 
మాత్రమే అని. 

హైకోర్టుపై బీజేపీ స్టాండ్‌ ఏమిటి? - మరి తేడా ఎక్కడ? హైకోర్టును 
కర్నూలుకు తరలించడానికి అభ్యంతరం ఉందా లేదాన్న విషయం వీర్రాజు 
చెప్పలేదు. తిరుపతి ఉపయెన్నిక దగ్గర్లో పెట్టుకుని అది అనడానికి సాహసం 


లేదు. పత్రికా విలేఖరులు కూడా ఆ ప్రశ్న అడిగి ఇబ్బంది పెట్టటం లేదు. 
కేంద్ర నాయకత్వం రాజధాని వికేంద్రీకరణ మా అంశం కాదు అని చెప్పి 
తప్పుకున్నారు. ఇక రాష్ట్ర నాయకుడిగా వీర్రాజే దానిమీద స్పష్టంగా చెప్పాలి, 
హైకోర్టు మార్చవచ్చు, తక్కినవి మాత్రం ఇక్కడే ఉంచాలి అని. ఆ మాట కూడా 
అమరావతీ క్షేత్రంలో ఆయన చెప్పలేదు. దీని పర్యవసానం ఉత్తరాంధ్ర, 
రాయలసీమలలో ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇప్పటికే ఆ ప్రాంతాల 
టీడీపీ నాయకులు చప్పబడ్డారు. వాళ్లకయితే క్యాడర్‌ వుంది కాబట్టి 
పోతుందేమోనన్న భయాలు ఉంటాయి. వీరికా బెంగ లేదు. కానీ తిరుపతిలో 
చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు తెచ్చుకోకపోతే తెలంగాణలో కలిగిన జోష్‌ ఇక్కడ 
వుండదు 


జగన్‌ బీజేపీని “అటేపా? ఇటేపా?” తేల్చి చెప్పమంటూ ఇరకాటంలో 
పెట్టడానికి కర్నూలుకి హైకోర్టు తరలింపును అనుమతించమంటూ కేంద్ర 
న్యాయశాఖ మంత్రికి, హోం మంత్రిని కోరారు. వాళ్లు నిరాకరిస్తే దాన్ని 
తిరుపతి ఉపయెన్నికల ప్రచారంలో వాడుకోవచ్చు. హైకోర్టు తరలిపోయినా 
అది తమ ఉద్యమానికి విఘాతమే అని అమరావతి ఉద్యమకారులు భావిస్తే 
చాలా ఇబ్బంది పడతారు. అన్నిటికంటె ముఖ్యమైనది ఎగ్జిక్యూటివ్‌ కాపిటల్‌. 
సెక్రటేరియట్‌, మంత్రులు ఉండేది అక్కదే. అది ఇక్కడ ఉంచి, కావాలంటే 
హైకోర్టును కర్నూలుకు, లెజిస్లేటివ్‌ కాపిటల్‌ను వైజాగ్‌కు తరలించుకోండి 
అని రాజీపడితే ఆచరణయోగ్యంగా వుంటుంది. 

క్షేత్రస్థాయి వాస్తవాలు గుర్తెరగాలి - ఏది ఏమైనా ఏవో కొన్ని బిల్గింగులు, 
కొంత యాక్టివిటీ తప్ప వారాశించిన మాయానగరం ఎట్టి పరిస్థితుల్లోనూ 
వెలవదని ఉద్యమకారులు గ్రహిస్తే మంచిది. ఎందుకంటే సోము వీర్రాజు 
కూడా మేం అధికారంలోకి వస్తే అమరావతిని అభివృద్ధి చేస్తాం అంటున్నారు. 
అంటూ వేల కోట్ల గురించే మాట్లాడుతున్నారు. ఇప్పటికే చాలా చేసేశాం 
అంటున్నారు. చంద్రబాబు స్వప్ననగరికి లక్షల కోట్లు కావాలి. అది బీజేపీ 
కూడా ప్రామిస్‌ చేయటం లేదు. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రిగా వచ్చినా 
“జగన్‌ తాయిలాల కోసం ఖజానా ఖాలీ చేసేశాడు. ఇది కట్టడానికి డబ్బు లేదు” 
అనేస్తారు. 


ఇటువంటి  నిరాశాపూరితమైన వాతావరణంలో అమరావతి 
ఉద్యమకారులకు ఊరటనిస్తున్నది కోర్టులు చేసే వ్యాఖ్యలు! సమయం, 
సందర్భం కుదరకపోయినా “మూడు రాజధానుల ఆలోచన తెలివితక్కువ 
నిర్ణయం” అని ఒక జడ్జిగారు వ్యాఖ్యానించారని చెప్పుకుని మురిసిపోతే 
లాభమేముంది? అది తీర్చులోపెట్టండి అంటే పెట్టరు, గట్టిగా రొక్కిస్తే “అది 
నా వ్యక్తిగత అభిప్రాయం” అంటారు. (ఇంకా నయం, తనకు నచ్చిన సినిమాల 
గురించి, నచ్చని పుస్తకాల గురించి కూడా కోర్టు సమయాన్ని వెచ్చించి మనకు 
చెప్పటం లేదు) వీటివలన కక్షిదారులకు ఒరిగేదేమీ లేదు. 


చివరగా చెప్పేదేమిటంటే, ఉద్యమం బలంగా లేదు. పైగా దానికి టీడీపీ 
ముద్ర పడిపోయింది. ప్రభుత్వంతో డైలాగు మొదలుపెట్టడానికి 
ఉద్యమనాయకులు సిద్ధంగా లేరు. ఇతర పార్టీల నాయకులు టీడీపీకి పేరు 
వస్తుందన్న జంకుతో అంటీముట్టనట్లు వున్నారు. మిగతా ప్రాంతాలలో వున్న 
ప్రయోజనాలు కూడా వారికి అద్దుపడుతున్నాయి. అక్కడ పెట్టుబడులు 
పెట్టిన ఎన్నారైలు కావాలంటే డబ్బు పంపగలరు కానీ రాజకీయంగా 
సంక్షోభం సృష్టించగలిగే సమర్ధులు కారు. అయివుంటే ఆ ప్రాంతపు వైసీపీ 
ఎమ్మెల్యేలను ప్రభావితం చేసి, వారి చేత వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ పార్టీకి 
లేఖ రాయించగలిగేవారు. అప్పుడు ఎంతో కొంత ఫలితం ఉండేది. 
ఇప్పటిదాకా అది చేయలేకపోయారంటే వారికి ఆ శక్తి లేదన్నట్లే తోస్తోంది... 


మ్ల మ్ల పక పక 


59 | జనవరి, 2021 4 [(త్రుజా0 మణిపూస మాసపత్రిక 


ఏసీల నియామకంపై 


రకర ర రా! 


విశ్వవిద్యాలయాలు సమాజ ప్రగతికి కేంద్రాలు. శాస్త్ర సాంకేతిక 
పరిశోధనలకు నిలయాలు. కానీ నేడు పాలకుల నిర్ణయాలతో సమస్యలకు 
అడ్డాగా మారుతున్నాయి. కొట్లాడి సాధించిన తెలంగాణలో యూనివర్సిటీలు 
మరింత అధ్వాన్నంగా తయారైనాయి. నేడు యూనివర్సిటీలకు వీసీలు లేక 
ఏడాదిన్నర దాటింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అనగానే వీసీలను 
నియమించనున్నట్టు, సీఎం ఆదేశించినట్టు మీడియాలో వార్తలు వస్తాయి, 
సమావేశాలు జరిగినన్ని రోజులు రేపో మాపో అయిపోతుంది అన్నట్టు చర్చ 
జరుగుతుంది. తీరా సమావేశాలు ముగిసినా వీసీల నియామకం మాత్రం 
జరగదు. ప్రతీసారీ ఇదే కథ రిపీట్‌ అవుతున్నది. యూనివర్సిటీలకు వీసీల 
నియామకం కోసం గత ఏడాది జూలైలో నోటిఫికేషన్‌ వచ్చింది. బాసర, జేఎన్‌ 
ఏఎఫ్‌ఏయూ యూనివర్సిటీలు మినహా మిగతా 9 యూనివర్సిటీలకు వీసీల 
నియామకం కోసం నోటిఫికేషన్‌ వచ్చింది. వీటి కొరకు 273 మంది 
ప్రొఫెసర్స్‌ నుంచి 984 అప్లికేషన్స్‌ వచ్చాయి. వీరిలో చాలా మంది ప్రొఫెసర్స్‌ 
వాళ్ళ వాళ్ల స్థాయిలో వీసీ పదవి కోసం లాబీయింగ్‌ చేస్తున్నారు. మంత్రులు, 
ఎమ్మెల్యేలు, ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న వ్యక్తుల చుట్టూ తిరుగుతున్నారు. 
మరికొంత మంది వాళ్ళ అకాడమిక్‌ నాణ్యత, అనుభవం, వాళ్లకున్న మంచి 
పేరును నమ్ముకొని ఆశతో ఉన్నారు. గతంలో చాలా యూనివర్సిటీలకు వీసీలు 
ఉన్నా పాలకమండలి సభ్యులను నియమించలేదు. ఈసీ సభ్యులు లేకుండానే 
వాళ్ళ టర్మ్‌ కూడా పూర్తయింది. ఈ సారీ ఈసీ సభ్యులను నియమించాలని 
కాకతీయ యూనివర్సిటీ విషయంలో హైకోర్టు తీర్పుతో అన్ని 
యూనివర్సిటీలకు ఈసీ సభ్యులను నియమించారు. ఈసీ సభ్యుల తర్వాత 
వీసీల నియామకమంటూ కాలాన్ని గడిపారు. సెర్చ్‌ కమిటీ మీటింగ్‌లు జరిగి 
ఓ కొలిక్కి వచ్చినా ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ వీసీలను నియమించే దిశగా 
ఆలోచించడం లేదు. ఉన్న సచివాలయం కూల్చి కొత్త సచివాలయం కట్టడం 
మీద ఉన్న గ్రద్ద వీసీల నియామకం మీద మాత్రం లేదు. ఎంతో మంది 
విద్యార్థుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. వీసీలు లేక, సరైన 
నిధుల కేటాయింపు లేక అకాడమిక్‌ వాతావరణం పూర్తిగా దెబ్బతిని 
విశ్వవిద్యాలయాలు వెల వెల బోతున్నాయి. 

యూనివర్సిటీల పరిపాలనా వ్యవస్థ కుంటుపడింది. ఇన్‌చార్జీలుగా ఉన్న 
ఐఏఎస్‌లల్లో చాలా మంది ఇప్పటికి ఒక్కసారికూడా యూనివర్సిటీలోకి 
తొంగిచూడలేదు. వాళ్లను కలవడానికి యూనివర్సిటీల అధికారులు వాళ్లు 


నిరక ధక్ష్వం ఎందుకు? 


ఉంటున్న ఆఫీస్‌ల చుట్టూ ఫైల్స్‌ పట్టుకొని తిరిగే పరిస్థితి నెలకొంది. చాలా 
మంది టైం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దీనితో తీసుకోవాల్సిన నిర్ణయాలు 
వాయిదా పడుతున్నాయి. ఉదాహరణకు ఓయూ భూమిని ఓ రిటైర్డ్‌ జడ్జి కబ్జా 
చేసి దర్జాగా ఇంటి నిర్మాణం చేస్తుంటే విద్యార్థులు, ప్రతిపక్షాలు పెద్దఎత్తున 
ఉద్యమం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగినా ఇన్‌చార్జీ వీసీ కనీసం 
స్పందించలేదు. సందర్శించలేదు. కబ్టా కోర్‌ మీద కేసు నమోదు నిర్ణయం 
ఆలస్యం అయింది. విద్యార్థులు కనీసం సమస్యలు చెప్పుకోవడానికి కూడా 
ఇన్‌చార్జీలు సమయం ఇచ్చే పరిస్థితుల్లో లేరు. రెగ్యులర్‌ వీసీ ఉన్నప్పుడు 
వాళ్ళకు అందుబాటులో ఉండేవాళ్ళు. కొన్ని సమస్యలు కూడా వెంటనే 
పరిష్మారమయ్యేవి. ఈసీ సమావేశాలు కూడా సరైన సమయంలో జరిగే 
పరిస్థితి లేదు. యూనివర్సిటీలో వివిధ అకాడమిక్‌ పోస్టుల భర్తీలో తీవ్ర 
కాలయాపన జరుగుతున్నది. దీనికి తోడు యూజీసీ నుంచి రావాల్సిన నిధులు 
కూడా ఆగిపోతున్నాయి. 


వీసీలు లేకపోవడంతో సెట్‌ నిర్వహించుకోవడానికి కూడా అనుమతి 
రాలేదు. ఇది రావడానికి ప్రభుత్వం నుంచీ అధికారుల నుంచీ ఎలాంటి 
చొరవాలేదు. పీహెచ్‌డీ అడ్మిషన్స్‌ నోటిఫికేషన్‌ కూడా ఏ యూనివర్సిటీ 
ఇవ్వలేదు. విద్యార్థులు చాలా మంది ఎదురు చూస్తున్నారు. యూనివర్సిటీలో 
అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్ల ప్రక్రియ కూడా ముగిసిపోయింది. 
యూనివర్సిటీ అభివృద్ధికి జవాబుదారీతనం లేకుండాపోయింది. తెలంగాణ 
సాకారం అయిన నుంచి ఈ ఆరేండ్లలో ఒక్క యూనివర్సిటీ ఉద్యోగ పోస్టు 
భర్తీకి నోటిఫికేషన్‌ రాలేదు. నేడు అన్ని యూనివర్సిటీలలో 2000 వరకు 
టీచింగ్‌, 3000 వరకు నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలకు ఖాలీలున్నాయి. చాలా 
డిపార్టుమెంట్లలో ప్రొఫెసర్లు రిటైర్డ్‌ అవడంతో డిపార్ట్‌మెంట్‌లే మూతపడే 
అవకాశం ఉన్నది. అన్ని యూనివర్సిటీలు కలిసి 1600 కోట్ల కేటాయింపులు 
అడిగితే కేవలం 600 నుంచి 700 కోట్లు కేటాయిస్తున్నారు. దీనితో 
యూనివర్సిటీలు మరిన్ని సమస్యలకు నిలయాలుగా మారిపోతున్నాయి. నెల 
కాగానే యూనివర్సిటీలో టీచర్లు జీతాలకు ఎదురు చూసే పరిస్థితి ఉన్నది. 

ఇలాంటి సమస్యలు పరిష్కరించాల్సిన, క్వాలిటీ విద్య అందించాల్సిన 
ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకొని పథకం ప్రకారం ప్రైవేటు 
యూనివర్సీటీలను తీసుకొచ్చింది. ప్రైవేటు యూనివర్సిటీలను తేవడం అంటే 
ప్రభుత్వ యూనివర్సిటీలకు మంగళం పాడటమే! 


ముస్తోలిని ఆయన పార్టీ ఇటలీకి జల్లించిన నష్టాల 
నుంచి కోలుకోకడాని* దశాబ్బలు పట్టింది. 
మోడి ఆయన ఫార్చ్‌ చేస్తున్న నాశకం నుంచి 


కోలుకోవడానికి భారతకు అంతకంటే ఎక్కు కాలమే 


- రొాకుచందు గుఠలొ, చరిత్ర 


కారుడు 





పత్రిక $ జనవరి, 2021 | 60 


ట్రంద్‌ థారిలోనే జో జైజెన్‌ం 


నవంబర్‌ ౩న జరిగిన ప్రత్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపులో బైడెన్‌ 

రికోట్ల కంటే ఎక్కువ ఓట్లు సాధించారు. ఎలెక్టోరల్‌ కాలేజీలో 
306ఓట్లు సాధించి పరోక్ష ఎన్నికలలో కూడా విజయం 
సాధించడంతో అధ్యక్షుడిగా ప్రకటించబడ్డారు. ప్రత్యక్ష ఎన్నికలలో 
అవకతవకలు జరిగాయన్న నెపంతో (ట్రంప్‌ ఎదురుతిరిగి 
ఫలితాలను ఒప్పుకోనని, కోర్టుకు వెళ్ళడం అక్కడ కూడా ఓటమి 
పాలవడం తెల్సిందే. తనే అధ్యక్షుడుగా నిర్వహించబడిన ఎన్నికలలో | 
అవకతవకలు జరిగాయనీ, తన విజయాన్ని దొంగిలించారనీ 
అభాండాలు వేయడం విడ్డూరమేమరి! తెల్ల, నల్ల జాతీయుల | 

మధ్య చీలిపోయిన అమెరికాకు ట్రంప్‌ మరింత ఆజ్యం పోశాడు. \ 
ఊహకు అందని అధ్యక్షుడి చర్యలతో అమెరికాలో అనిశ్చితి న 
నెలకొన్నది. ప్రజలు ట్రంప్‌ పోవాలని కోరుకున్నారు. Ce \ 
నల్లజాతీయులు, కార్మికులు బాగా స్పందించి ఓట్లు వేయడంతో \ | 
అత్యధిక ఓట్లు పోలైన ఎన్నికలుగా గుర్తింపుపొందాయి. ఈ ల 


నేపథ్యంలో గెలిచిన బైడెన్‌ ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి. FE 


ఆయన పాలన ఎలా ఉండబోతున్నదో ఇప్పటికే ఆయన తొలి ! 
అడుగులను చూస్తే కొంత అర్ధం అవుతున్నది. 


జనవరి 20న బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ లోపు ఆయన 
మంత్రివర్గాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. ఆయన ప్రభుత్వంలో కీలక 
పదవులలో ఎవరిని కూర్చోబెట్టబోతున్నారు అనే దాన్ని బట్టే ఆయన 
ప్రాధాన్యతలు అర్థమవుతున్నాయి. సైన్యంలో మాజీ యుద్ధ కమాందర్‌లు, 
యుద్ధ సామాగ్రి తయారు చేసే పరిశ్రమల ప్రతినిధులు, ఆయిల్‌ పరిశ్రమలోని 
ప్రముఖులకు పెద్దపీఠ వేస్తున్నారు. దానిని బట్టి (ట్రంప్‌ ప్రభుత్వ విధానాలే 
కొనసాగుతాయి తప్ప పెద్దమార్చులు ఏవీ జరగవని అర్థం అవుతున్నది. 
రిపబ్లికన్స్‌, డెమాక్రాట్స్‌ ఇద్దరూ రెండు దెయ్యాల లాంటివారనీ. ఒక్కటి పెద్ద 
దెయ్యం, రెండోది చిన్నదెయ్యం అనీ.. పెద్దదాని కంటే చిన్నది (డెమోక్రాటిక్‌ 
దెయ్యం) మంచిదని భావించాల్సి ఉంటుంది. రక్షణ కార్యదర్శిగా లాయడ్‌ 
ఆస్టిన్‌ని బైడెన్‌ ఎంపిక చేశారు. ఆయన ఆఫ్రికన్‌ అమెరికన్‌. ఆయన ఇరాక్‌పై 
యుద్ధంలో కీలక సైనిక అధికారి. ఇరాక్‌లోకి అమెరికా సైన్యాన్ని ఆయనే 
నడిపించారు. ఒబామా ప్రభుత్వం ఇరాక్‌ నుంచి 50,000మంది సైన్యాన్ని 
వెనక్కి రప్పించడాన్ని వ్యతిరేకించి తన యుద్ధ పిపాసను చాటుకున్నారు. 
అక్కడితో ఆగకుండా మరింత మంది సైన్యాన్ని ఇరాక్‌కు రప్పించుకున్నారు. 
తరువాత ఆయన ఇరాక్‌లోని కేంద్ర కమాండ్‌ బాధ్యతలు నిర్వహించి పదవీ 
విరమణ చేశారు. దాని తరువాత మిలటరీ పారిశ్రామిక సముదాయం (రేతియెన్‌ 
టెక్నాలజీ)లో డైరెక్టర్‌ బోర్డులో పనిచేశారు. కాబట్టి ఆయనను ఎంపిక చేయడం 
అంటే ఇప్పుడు ఉన్న యుద్ద కార్యక్రమాలు కొనసాగుతాయని సంకేతమివ్వడమే. 
రెండవ ప్రాధాన్యం ఆంతోని బ్లిన్‌కెన్‌. బైడెన్‌ ఇరాక్‌ యుద్దాన్ని బలపర్చడంలో 
ఈ బ్లిన్‌కెన్‌ కీలక పాత్ర వహించారు. క్లింటన్‌, ఒబామా ప్రభుత్వాల విదేశాంగ 
విధానాన్ని రూపొందించడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. ఇరాక్‌లో 
జాతుల మధ్య చిచ్చు పెట్టడం, ఏకపక్ష నిర్ణయాలు చేసి యుద్దాన్ని మరింత 
హింసాయుతంగా మార్చడంలో బ్లిన్‌కన్‌ పాత్ర ముఖ్యమైనది. లిబియా, 
సిరియాలలో ఉగ్రవాద సంస్థలకు ఆయుధాల సరఫరాలో కీలక భూమిక 








పోషించారు. ఈ రెండు ప్రాధాన్య ఎంపికలూ ప్రపంచంలో అమెరికా 
సామ్రాజ్యవాద యుద్దాన్ని కొనసాగించాలనే విధానాన్నే సూచిస్తున్నాయి. 
అమెరికాలో ఆర్థికశాఖ బాధ్యురాలిగా నీరా ట్యాన్‌డన్‌ను నియమిస్తున్నారు. 
ఆమె డెమాక్రాటిక్‌ పార్టీలో సాండర్స్‌ (ప్రతిపాదించిన వామపక్ష విధానాలను 
గట్టిగా వ్యతిరేకించే వ్యక్తి కరోనా మహమ్మారి కాలంలో ఆమె ప్రజా అనుకూల 
విధానాలు తేకపోవచ్చు. కానీ ఆమె సార్వత్రిక వైద్య సేవలకు వ్యతిరేకం, 
గంటకు 15 డాలర్ల కనీస వేతనానికి కూడా ఆమె వ్యతిరేకం. ఎన్నికల నిధుల 
సమీకరణకు కార్పొరేట్‌ సంస్థలతో బైడెన్‌ సమావేశం అయినప్పుడు, 
మౌలికమైన విధానాల్లో ఏమీ మార్పులు ఉండవని హామీ ఇచ్చారు. సాండర్స్‌ 
ముందుకు తెచ్చిన ప్రగతిశీల అంశాలకు తాను దూరంగా ఉన్నట్టు ఆయన 
చర్యలు స్పష్టం చేస్తున్నాయి. ఫైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీల నుంచి పెద్ద 
మొత్తంలో ఎన్నికల నిధులు ఆయన స్వీకరించారు. అనేక మంది నివారించినా 
ఆయన అంగీకరించలేదు. అందరికీ ఆరోగ్యసేవలు అందించే విధానాన్ని 
తాను వీటో చేస్తానని ఆయన ప్రకటించారు. ప్రభుత్వరంగంలోనే ఇన్సూరెన్స్‌ 
ఉండాలని 71శాతం మంది కోరుతున్నా ఆయన దానిని అంగీకరించడం 
లేదు. ఇవి బైడెన్‌ ఎంత కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను ్రతిపాదిస్తున్నారో 
అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. 1912లో అమెరికా ఎన్నికల 
గురించి లెనిన్‌ చెపుతూ.. రెండు పార్టీల మధ్య ఎవరు పెట్టుబడిదారీ విధానం 
అభివృద్ధి కావడానికి వేగంగా కృషి చేస్తారనే దానిలోనే పోటీ జరుగుతుందని 
స్పష్టంగా చెప్పారు. పెట్టుబడిదారీ విధానాన్ని బూర్జువా సంస్కరణలతో 
కాపాడేందుకు కృషి జరుగుతున్నది. రెండు పార్టీలలో ఏదీ ప్రజల దైనందిన 
సమస్యల పరిష్కారం కోసం పాటుపడదు. ఉపాధి, ఉద్యోగ, ఆర్థిక వ్యవస్థ 
మెరుగుదలకు, వైద్యం, అసమానతల తొలగింపుకు, వర్ణ వివక్షతకు 
వ్యతిరేకంగా పనిచేయడం లేదు. తీవ్రమైన నయా ఉదారవాద విధానాలతో, 
సైనిక ఆధిపత్యాన్ని పటిష్టపరిచే విధంగా అడుగులు వేస్తున్నారు. కానీ, 
ఇందుకు భిన్నంగా బైడెన్‌ మనం సాధారణ స్థితికి తిరిగి వచ్చాం అంటున్నారు. 
ఏ సమస్యను పరిష్కరించకుండా ఎలా సాధారణ స్థితి వస్తుంది అనేదే ప్రశ్న. 


61 | జనవరి, 2021 *+ (శ్రుజొ మణిపూస మాసపత్రిక 





మ ఐద్బొర్తుల మోతి 
యణ 
. 


ఇటీవల కేంద్రప్రభుత్వం నిపుణుల గ్‌ 
సిఫార్సులతో స స్కూలు బ్యాగ్‌ పాలసీ- 
2020 విడుదల చేసిది. దీని ద్వారా 
తరగతుల వారీగా స్కూలు బ్యాగ్‌ | 


గ 
బరువును ప్రకటించబడింది. దీని 1 
| 





ప్రకారం విద్యార్థి శరీర బరువులో 
బ్యాగ్‌ పది శాతానికి మించకూడ 
దని, స్మూళ్లలోనే మధ్యాహ్నభోజనం, 
మంచినీరు ఏర్పాట్లు తప్పనిసరిగా 
ఉండాలని, స్మూళ్లలోనే హోమ్‌వర్క్‌ 
చేసుకునే విధంగా సమయం సర్దు 
బాటు చేయాలని తెలిపింది. తరగతుల 
వారీగా ఉండవలసిన పాఠ్యపుస్తకాల 
సంఖ్య నిర్ణయించబడ్డాయి. రాష్ట్రాలు, 
కేంద్ర ప్రభుత్వం బ్యాగు బరువు 
తగ్గాలని ఎన్ని ఆదేశాలు జారీ 
చేసినప్పటికీ పాఠశాలల్లో విద్యార్థులపై 
స్మూలు బ్యాగు బరువు ఇక తగ్గడం 
లేదు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లలో 
ఐఐటి మెటీరియల్స్‌ స్టేట్‌ బోర్డ్‌ బుక్స్‌, నోట్‌బుక్స్‌, వర్మ్‌బుక్స్‌, సొంత 
మెటీరియల్స్‌ ఇలా రకరకాల పేర్లతో యాభై నుంచి వందవరకు పుస్తకాలు 
విద్యార్థుల చేత కొనుగోలు చేయిస్తున్నారు. వాటికోసం దాదాపు పదివేల 
రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. 

ప్రభుత్వం కేవలం కేంద్ర, రాష్ట్ర బోర్డు పుస్తకాలు మాత్రమే విద్యార్థులు 
చదివేలా చేయలేకపోతున్నది. ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థలు పుస్తకాల 
సంఖ్యను పెంచి విద్యార్థులపై శారీరకభారంతోపాటు, తల్లిదండ్రులపై ఆర్థిక 
భారాన్ని పెంచుతున్నాయి. బ్యాగు బరువుతో విద్యార్థులు శారీరక 
సమస్యలతోపాటు మానసిక ఒత్తిడికి గురౌతున్నారు. కానీ ప్రస్తుతం మద్రాస్‌ 
హైకోర్టు తీర్చు మేరకు కేంద్ర విద్యాశాఖ, ఎన్‌సీఈఆర్టీ, కేవీఎస్‌, ఎన్‌వీఎస్‌, 
సీవీఎస్‌ఈ సంస్థల నిపుణుల సూచనల మేరకు స్కూలు బ్యాగ్‌ పాలసీ 2020ని 
కేంద్ర ప్రభుత్వం వెలువరించింది. దీన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని 
పేర్మాన్నది. దీనిప్రకారం విద్యార్థి కేంద్రంగా బోధనాభ్యసన ప్రక్రియలు 
సాగేపద్ధతి ద్వారా పిల్లల్లో ఒత్తిడి, స్మూల్‌ బ్యాగ్‌ బరువు తగ్గాలి 

ప్రభుత్వ స్కూళ్లలో ఈ స్మూల్‌బ్యాగు బరువు తగ్గే అవకాశంవుంది. కానీ 
(ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థలు ఎంతవరకు అమలు చేస్తాయనే నందేహాలు 
వ్యక్తమవుతున్నాయి. అనేక సర్వేల్లో స్కూళ్లలో విద్యార్థి కేంద్ర అభ్యసనంకన్నా 
పుస్తకాలు, టీచర్ల బోధన కేంద్రంగా మారిపోతుండడమే బ్యాగ్‌ బరువు 
పెరగడానికి కారణమని చెప్పవచ్చు.స్మూలు బ్యాగ్‌ బరువును తగ్గించడానికి 
అనేకరాష్టాలు సెమిస్టర్‌పద్ధతి, పుస్తకాలను స్మూళ్లలోనే ఉల. చేయడం 
వంటి విధానాలు అవలంభ్‌స్తున్నాయి. కానీ ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు 
కావడంలేదు ఈ విద్యాసంవత్సరం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒకటి నుంచి ఐదు 
తరగతుల విద్యార్థులకు సెమిస్టర్‌ పుస్తకాలు, నోటు పుస్తకాలు అవసరం 
లేకుండా టెక్ట్స్‌బుక్స్‌, వర్క్‌బుక్స్‌ తయారుచేసి విద్యార్థులకు అందుబాటులోకి 
తెచ్చింది. ఇదేవిధంగా రాష్ట్రంలోని అన్ని (ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు 


ఇెజా మణిపూస మాసపత్రిక శా జనవరి, 2021 | 62 


బులి క్ష 


Emma భాను, సీనియర్‌ Emma 


కూడా అవలంబించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల 
స్కూల్‌ బ్యాగ్‌కు తరగతుల వారీగా పరిమితులు విధిస్తూ న్యాయస్థానాలు 
తీర్చులు వెలువరించినా సమస్యకు పరిష్కారం మాత్రం లభించడంలేదు. 


స్మూలుబ్యాగ్‌ బరువు కారణంగా పిల్లలు వెన్నెముక సమస్యలు 
ఎదుర్కొంటున్నారు. బరువు కారణంగా శారీరక సమస్యలు రావడంతో వారి 
చదువులపై ప్రభావం చూపుతోంది. పిల్లల శరీర బరువును అనుసరించి 
స్మూల్‌ బ్యాగ్‌ బరువు ఉండాలని పలు శాప్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. 

2009లోఅమెరికన్‌ ఆక్యుపేషనల్‌ థెరపీ అసోసియేషన్‌, అమెరికన్‌ 
ఫిజియోథెరపీ అసోసియేషన్‌లు విద్యార్థుల శరీర బరువులో 15 శాతం మేర 
మాత్రమే స్కూలు బ్యాగ్‌ ఉండాలని సూచించాయి. ఒకటి నుంచి ఐదవ 
తరగతి చదువుతున్న పిల్లల బరువులో పదిశాతానికి సమానంగా రెండు 
నుంచి మూడుకిలోల బరువు మాత్రమే ఉండాల్సి ఉన్నా వారి బ్యాగ్‌లు ఐదు 
కిలోలకు మించిన బరువులో ఉంటున్నాయి. ఆరవ తరగతి విద్యార్థులకు 
ఆరుకిలోల బరువు వరకు ఇబ్బంది లేదు. కానీ వీరి బ్యాగ్‌లలో బరువు 
నిర్ణయించిన దానికన్నా రెండు లేదా మూడురెట్లు అధికంగా ఉంటున్నది. 
దీంతో విద్యార్థులు అలసటకు గురవడమే కాకుండా శారీరక సమస్యలతో 
చదువులపై శ్రద్ధ చూపలేకపోతున్నారు. మంచినీటి సదుపాయం, మధ్యాహ్న 
భోజనం అమలయ్యేస్కూళ్లకు వెళ్లేవారికి ఆ రెండింటి బరువు తగ్గుతున్నది. 
చాలా (ఫైవేట్‌ పాఠశాలల్లో ఈ సదుపాయాలు ఉండటం లేదు. 
కేంద్రప్రభుత్వం ప్రకటించిన నూతన విధానం స్మూల్‌బ్యాగ్‌ బరువు 
తగ్గించేందుకు పలు సూచనలు చేసింది. బ్యాగ్‌ను రెండువైపులా భుజాలపై 
ఉండేలా రూపొందించాలి. స్మూళ్లలో విద్యార్థులకు లాకర్లు, దివ్యాంగుల కోసం 
బుక్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయాలి.నేషనల్‌ కరిక్యులమ్‌ (్రేమ్‌వర్క్‌ సూచనల 
ప్రకారం లైఫ్‌స్మిల్స్‌, కంప్యూటర్‌, మోరల్‌ ఎడ్యుకేషన్‌, జనరల్‌ నాలెడ్డి వంటి 
పాఠ్యపుస్తకాలు స్మూళ్లలోనే ఉంచేలా ఏర్పాటు చేయాలి. స్మూల్‌ బ్యాగ్‌ బరువు 
తగ్గేందుకు వీలుగా తరగతుల టైమ్‌టేబుల్‌ను మార్చుకోవాలి. 


కాందహార్‌ విమానం హైజా 


21 ఎళ్ల క్రితం అదంతా ఎలా జరిగింది 





la 


'హైజాకర్ల అదుపులో ఉన్న విమానం ఎక్కడైన దిగిందంటే, సాధారణంగా 
దాని చుట్టూ పెద్ద ఎత్తున భద్రతా సిబ్బంది కనిపిస్తారు. ఆ విమానం దగ్గరికి 
వాహనాల రాకపోకలు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ, రెండు దశాబ్దాల 
క్రితం అఫ్థానిస్తాన్‌లోని కాందహార్‌లోని విమానాశ్రయంలో దీనికి భిన్నమైన 
దృశ్యాలు కనిపించాయి. హైజాక్‌ అయిన విమానం అక్కడ దిగిన తర్వాత దాని 
చుట్టూ వాహనాలు కాదు... ఓ వ్యక్తి సైకిల్‌పై తిరుగుతూ కనిపించాడు. అది 
ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం. కొందరు మిలిటెంట్లు దాన్ని హైజాక్‌ 
చేశారు. మూడు విమానాశ్రయాల్లో దిగిన తర్వాత చివరికి అది కాందహార్‌కు 
వచ్చింది. అఫ్థానిస్తాన్‌ చరిత్రలో ఆ దేశ రాజధాని కాబూల్‌కు తీసిపోని స్థానం 
కాందహార్‌ది. అయితే, 90వ దశకానికి ముందు అంతర్జాతీయ మీడియా దృష్టి 
కాందహార్‌పై అంతగా ఉండేది కాదు. అయితే ఆ తర్వాత ఈ నగరంలో 
జరిగిన రెండు పెద్ద ఘటనలు అంతర్జాతీయంగా చర్చనీయమయ్యాయి. 
మొదటిది తాలిబాన్లు ఆ నగరంపై నియంత్రణ సాధించడం, రెండోది 
ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని కొందరు మిలిటెంట్లు హైజాక్‌ చేసి 
అక్కడికి తీసుకురావడం. ఈ హైజాక్‌ ఘటన చాలా సుదీర్హంగా సాగింది. 
మిలిటెంట్లు ఏడు రోజుల పాటు విమానాన్ని తమ నియంత్రణలో 
ఉంచుకున్నారు. 

ఎలా జరిగింది? 

1999 డిసెంబర్‌ 24న ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఐసీ814 నేపాల్‌ 
రాజధాని కాఠ్మండూ కార్‌మాండూ నుంచి లఖ్‌నవూకు ప్రయాణం 
ప్రారంభించింది. అందులో 176 మంది ప్రయాణికులు, మరో 15 మంది 
సిబ్బంది ఉన్నారు. మీడియా కథనాల (ప్రకారం ఆ విమానం భారత 


ne తలా టు 
cM sh 


గగనతలంలోకి రాగానే ముసుగు ధరించిన ఓ మిలిటెంట్‌ కాక్‌పిట్‌ వైవు 
వెళ్లాడు. విమానాన్ని లాహోర్‌కు తీసుకువెళ్లాలని, లేదంటే బాంబుతో 
విమానాన్ని పేల్చేస్తానని పైలట్‌ను బెదిరించాడు. ఆ వెంటనే ముసుగులు 
ధరించిన మరో నలుగురు మిలిటెంట్లు సీట్లలో నుంచి లేచి, విమానంలోని 
నాలుగు వేర్వేరు చోట్ల నిల్చున్నారు. 


ఎక్కడెక్కడికి వెళ్లారంటే... 


విమాన కెప్టెన్‌ దేవీ శరన్‌ విమానాన్ని లాహోర్‌ వైపు మళ్లించారు. అయితే, 
అందులో ఇంధనం తక్కువగా ఉంది. దీంతో విమానాన్ని అమృత్‌సర్‌లో 
దించారు. మీడియా కథనాల ప్రకారం అక్కడ ఆ విమానం ల్యాండ్‌ అవ్వగానే 
హైజాకర్లపై చర్యలు తీసుకునేందుకు భద్రత దళాలు ఏర్పాట్లు చేసుకున్నాయి. 
ఈ విషయాన్ని హైజాకర్లు గ్రహించారు. దీంతో ఇంధనం నింపుకోకుండానే 
విమానాన్ని లాహోర్‌ తీసుకువెళ్లేలా పైలట్‌ను బలవంతం చేశారు. మొదట 
పాకిస్తాన్‌ ఆ విమానం దిగేందుకు అనుమతి ఇవ్వలేదు. లాహోర్‌ 
విమానాశ్రయంలో లైట్లు కూడా ఆఫ్‌ చేయించింది. అయితే, ఇంధనం 
నింపుకునేందుకు ఆ విమానం లాహోర్‌ విమానాశ్రయంలో దిగడం తప్పనిసరి 
అయ్యింది. ఆ తర్వాత విమానం ల్యాండ్‌ అయ్యేందుకు అనుమతి వచ్చింది. 
ఇంధనం నింపుకున్న వెంటనే లాహోర్‌ విమానాశ్రయం నుంచి విమానం 
వెళ్లిపోవాలని పాకిస్తాన్‌ చెప్పింది. ఆ తర్వాత విమానం దుబయి 
విమానాశ్రయానికి వెళ్లింది. అక్కడ హైజాకర్లు 27 మంది ప్రయాణికులను 
విడుదల చేశారు. మీడియా కథనాల (ప్రకారం దుబయి విమానాశయంలో 
హైజాకర్లపై చర్యలు చేపట్టేందుకు యూఏఈని భారత్‌ అనుమతి కోరింది. 
అయితే, యూఏఈ అనుమతి ఇవ్వలేదు. అనంతరం విమానం 
అఫ్లానిస్తాన్‌లోని రెండో అతిపెద్ద పట్టణమైన కాందహార్‌కు చేరుకుంది. 


63 | జనవరి, 2021 4 [(త్రుజా0 మణిపూస మాసపత్రిక 


హైజాక్‌ ఉదంతం ముగిసేవరకూ అక్కడే ఉంది. కాందహార్‌లో విమానం 
దిగగానే అక్కడ పాత్రికేయులు పోగవ్వడం పెరిగింది. బలూచిస్తాన్‌ రాజధాని 
క్వెట్టాకు సమీపంలో కాందహార్‌ ఉంది. దీంతో ముందుగా క్వెట్టాలో 
అంతర్జాతీయ మీడియా సంస్థలకు చెందిన పాత్రికేయులు పోగయ్యారు. క్వెట్టా 
నుంచి కాందహార్‌కు మొదటగా వెళ్లిన పాత్రికేయుల్లో బీబీసీ పశో సర్వీస్‌ 
ప్రతినిధి అయ్యూబ్‌ తరీన్‌ కూడా ఉన్నారు. ఆ తర్వాత సీనియర్‌ పాత్రికేయుడు 
శహ్హాదా జుల్ఫికర్‌, ఏఎఫ్‌పీ వార్తాసంస్థలో పనిచేసిన ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ 
బనారస్‌ ఖాన్‌ కూడా వెళ్లారు. తాము అప్పుడు మొదటి రోజు కాందహార్‌లోని 
ఓ హోటల్‌లో బస చేశామని, అది రంజాన్‌ మాసమని అయ్యూబ్‌ తరీన్‌ గుర్తు 
చేసుకున్నారు. "గెడ్డాలు లేని ఈ వ్యక్తులు ఎవరోనని మమ్మల్ని ఆ హోటల్‌లో 
జనం విచిత్రంగా చూశారు. భారతీయ విమానం హైజాక్‌ అయ్యి, అక్కడికి 
వచ్చిందన్న విషయం వారికి అప్పటికి తెలియదు” అని తరీన్‌ చెప్పారు. 
కాందహార్‌లో విమానాశ్రయానికి సైకిల్‌ మీద ఓ వ్యక్తి వచ్చి, అలాగే విమానం 
చుట్టూ తిరగడం తనకు అప్పుడు విచిత్రంగా అనిపించిందని శహ్హోదా జుల్ఫికర్‌ 
అన్నారు. ఆ విమానాశ్రయంలో భద్రత ఏర్పాట్లు చూసుకునే సిబ్బంది సైకిళు 
౫ మోటార్‌ సైకిళ్లనే వాడతారని బనారస్‌ ఖాన్‌ చెప్పారు. 

“సాధారణంగా ఇలాంటి ఉదంతాల సమయంలో విమానం దగ్గరికి 
ఆయుధాలతో ఉన్న వాహనాలు వస్తాయి. కఠినమైన భద్రత చర్యలు 
తీసుకుంటారు. కానీ, అలాంటివేమీ జరగలేదు. సైకిల్‌ మీద వచ్చి, విమానం 
చుట్టూ తిరిగిన ఆ వ్యక్తి అక్కడ ఎస్‌ హెచ్‌ఓ స్థాయి అధికారి అని నాకు తర్వాత 
తెలిసింది” అని శహ్హాదా జుల్ఫికర్‌ అన్నారు. 


ఎముకలు కొరికే చలి, వసతుల లేమి 


అప్పుడు కాందహార్‌లో విపరీతమైన చలి ఉందని, విమానాశ్రయం 
సమీపంలో ఉండేందుకు సరైన ఏర్పాట్లు లేవని శహ్లాదా జుల్ఫికర్‌ అన్నారు. 
“చలి నుంచి తప్పించుకునేందుకు వాహనాల్లో ఉండటం తప్ప మాకు మరో 
మార్గం లేకపోయింది. అక్కడ ఉన్నన్ని రోజులూ వాహనాలను ఎప్పుడూ ఆన్‌ 
చేసే పెట్టుకుని, వాటిలో కూర్చునేవాళ్లం. రెండు, మూడు రోజుల వరకూ నేను 
కనీసం బూట్లు కూడా తీయలేదు” అని ఆయన చెప్పారు. విమానాశ్రయంలో 
చలి నుంచి తప్పించుకునేందుకు సరైన వసతులు లేవని, అక్కడున్న తాలిబాన్లు 
ఖాళీ మైదానంలో మంట వేసుకుని, చలి కాచుకునేవారని తరీన్‌ చెప్పారు. ఆ 
మంట కూడా విమానానికి అతిదగ్గరగా వేసుకునేవారని అన్నారు. “విమానం 
కింద ఇలా ఎవరూ మంట వేయరు. కానీ, తాలిబాన్లు అసలేమీ 
పట్టించుకోలేదు” అని ఆయన వివరించారు. 


ఫైవ్‌స్టార్‌ హోటల్‌ నుంచి ఆహారం 


వసతులతోపాటు అన్నపానీయలకు కూడా అక్కడ ఇబ్బందులు 
ఎదుర్మొన్నామని శహ్లాదా జుల్ఫికర్‌ అన్నారు. “ఒకట్రెండు రోజులు చాలా 
ఇబ్బందులు పడ్డాం. ఆ తర్వాత రెడ్‌ క్రాస్‌ విమానంలో ఆహారం రావడం 
మొదలైంది. కొందరు పాత్రికేయులు తినేందుకు నగరానికి వెళ్లి వచ్చేవారు” 
అని ఆయన చెప్పారు. విమానంలో ఉన్నవారి కోసం తాలిబాన్ల నుంచి 
అన్నపానీయాలు వెళ్లేవని అయ్యూబ్‌ తరీన్‌ అన్నారు. “తాలిబాన్లు పంపే 
ఆహారపు పొట్లాల్లో రొట్టె, చికెన్‌ లెగ్‌ పీస్‌ వంటివి ఉండేవి. అయితే, ఎప్పుడూ 
ఒకే రకమైన ఆహారం తినలేమని ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం 
చేసేవారు. ఆ తర్వాత ఇస్లామాబాద్‌ నుంచి ఐరాస విమానంలో ఫైవ్‌ స్టార్‌ 
హోటల్‌ భోజనం తెప్పించే ఏర్పాటు చేశారు” అని ఆయన వివరించారు. 


కమాండో యాక్షన్‌కు ఏర్పాట్లు 

“ఒకట్రెండు రోజులు గడిచినా వ్యవహారం పరిష్కారమవుతున్న పరిస్థితి 
కనిపించలేదు. తాలిబాన్లు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. వారికి ప్రధానమైన 
భద్రతాదళం అంటూ లేదు. విమానాశ్రయంలో పనిచేసే తాలిబాన్‌ సిబ్బందికే 
వాయుసేన యూనిఫామ్‌ తొడిగారు. తమకు ఏ నష్టం జరగకూడదన్న 


[టెజా మణిపూస మాసపత్రిక భా జనవరి, 2021 | 64 


ఉద్దేశంతో తాలిబాన్లు ఏ చర్యా తీసుకోలేదు. వారికి ఇలాంటి సమస్యలను 
పరిష్కరించిన అనుభవం కూడా లేదు” అని బనారస్‌ ఖాన్‌ అన్నారు. 


భారత్‌ కమాండో యాక్షన్‌ తీసుకుంటామని కోరినా, అఫ్లానిస్తాన్‌ 
అనుమతించలేదు. విదేశీ సైన్యాన్ని తమ భూభాగంలో చర్యలు చేపట్టేందుకు 
అనుమతించమని చెప్పింది. 


విమానంలో చెడిపోయిన ఏసీ 


విమానం హైజాక్‌ అయిన తర్వాత మూడో రోజు విమానంలోని ఎయిర్‌ 
కండీషనింగ్‌ వ్యవస్థ (ఏసీ) పనిచేయడం ఆగిపోయిందని, (ప్రయాణికులు 
ఇబ్బందిపడ్డారని బనారస్‌ ఖాన్‌ చెప్పారు. 

“భారత సిబ్బంది కాందహార్‌ విమానాశ్రయానికి వచ్చారు. వారిలో 
ఇంజినీర్లు కూడా ఉన్నారు. ఒక ఇంజినీర్‌ లోపలికి వెళ్లి, పని చేసి బయటకు 
వచ్చారు. లోపల పరిస్థితి ఎలా ఉందని ఆయన్ను పాత్రికేయులు అడిగారు. 
సమస్య ఉన్న చోటుకు తనను తీసుకువెళ్లారని మాత్రమే ఆయన చెప్పారు. 
ఆయన చెప్పిన విషయాలను బట్టి హైజాకర్లకు విమానం గురించి చాలా 
అవగాహన ఉందని అర్థమైంది” అని వివరించారు. 


“విమానంలో శుభ్రం చేసేందుకు ఓ వ్యక్తిని హైజాకర్లు లోపలికి 
రానిచ్చేవారు. ప్రయాణికులు ఎలా ఉన్నారన్నది ఆ వ్యక్తి ద్వారానే తెలిసేది. 
అయితే, హైజాకర్లు ఆ వ్యక్తిని లోపల ప్రయాణికులతో మాట్లాడనిచ్చేవారు 
కాదు” అని శహ్లాదా జుల్ఫికర్‌ అన్నారు. 

అప్పుడు భారత అధికారులు, తాలిబాన్ల మధ్య నిత్యం చర్చలు జరుగుతూనే 
ఉన్నాయని శహ్టాదా జుల్ఫికర్‌ అన్నారు. 

“హైజాకర్ల షరతులు ఒప్పుకోకుండా ఉండేందుకు భారత అధికారులు 
చాలా ప్రయత్నించారు. కానీ, అది సాధ్యం కాదని వారికి అర్థమైంది. 
హైజాకర్ల డిమాండ్లకు అంగీకరించి, మిలిటెంట్లను విడుదల చేయకతప్పలేదు. 
హైజాక్‌ వ్యవహారం మొత్తం ముగిసేవరకు భారత అధికారులు, తాలిబాన్‌ 
అధికారులు కాందహార్‌ విమానాశ్రయంలోనే ఉన్నారు. అప్పుడు భారత 
విదేశాంగ మంత్రిగా ఉన్న జశ్వంత్‌ సింగ్‌ రెండు సార్లు కాందహార్‌ వచ్చారు” 
అని ఆయన వివరించారు. 


“ఓసారి హైజాకర్లతో సంప్రదింపుల కోసం వచ్చారు. రెండో సారి 
హైజాకర్లు కోరినట్లుగా మిలిటెంట్లు మౌలానా మసూద్‌ అజహర్‌, ముశ్తాక్‌ 
జర్లర్‌, అహ్మద్‌ ఉమర్‌ సయీద్‌ శేఖ్‌లను భారత్‌లోని జైళ్ల నుంచి కాందహార్‌ 
విమానాశ్రయానికి తీసుకువచ్చారు” అని చెప్పారు. 

హైజాక్‌ ఉదంతానికి తెరపడిన రోజు భారత్‌ నుంచి కాందహార్‌కు రెండు 
విమానాలు వచ్చాయని... ఒకదానిలో జశ్వంత్‌ సింగ్‌, మరొకదానిలో మసూద్‌ 
అజహర్‌ సహా ముగ్గురు మిలిటెంట్లు ఉన్నారని జుల్ఫికర్‌ అన్నారు. 

అంబులెన్స్‌లో పారిపోయిన హైజాకర్లు 


హైజాక్‌ ఉదంతం ముగిసే సమయంలో విమానం వద్దకి ఓ అంబులెన్స్‌ 
వచ్చిందని, ముసుగుల్లో ఉన్న ఐదుగురు హైజాకర్లు దానిలో ఎక్కారని 
జుల్ఫికర్‌ చెప్పారు. 


“మసూద్‌ అజహర్‌ సహా విడుదలైన మిలిటెంట్లను నేను చూశా. వాళ్లు 
కూడా హైజాకర్లతోపాటు అదే అంబులెన్స్‌లో పారిపోయి ఉంటారు. 
విమానాశ్రయం నుంచి వాళ్లు ఏవైపు వెళ్లారో తెలియదు. తాలిబాన్లు మాత్రం 
రెండు గంటల్లోపు అఫ్గానిస్తాన్‌ దాటి వెళ్లిపోవాలని వారిని ఆదేశించారు” అని 
ఆయన వివరించారు. 


“హైజాక్‌ అయిన విమానం దగ్గరే పాత్రికేయులు ఉన్నారు. అయితే, 
అందులో నుంచి దిగుతున్న ప్రయాణికుల వద్దకు మమ్మల్ని వెళ్లనివ్వలేదు. 
వాళ్లందరూ మరో విమానం ఎక్కారు. ప్రాణాలతో బయటపడ్డామన్న ఆనందం 
వారి ముఖాల్లో కనిపించింది” అని జుల్ఫికర్‌ అన్నారు. 


శివరాం... కోటీశ్వరుని దిక్కులేని చావు! 





సినిమా రంగానికి చెందిన పాత నటులు..నటీమణుల తీరు వేరేగా 
ఉండేది.. కష్టాలు పడి వచ్చేవారు..ఎదిగే క్రమంలో దురలవాట్లకు 
గురికావడమో..దుబారా చేయటమో దానాలు అతిగా చేయటమో..తమకి 
తెలియని రంగంలోకి వెళ్లి నాశనం కావటమో జరిగి చివరి రోజుల్లో 
దిక్కుమాలిన చావు అనుభవిస్తూ ఉండటం జరిగేది.. ఎందరో ఉన్నారు దీనికి 
నిదర్శనంగా.. పై వాటిలో కొన్నింటికిలోనై దెబ్బ తిన్న మెగా కామెడీ నటుడు 
కస్తూరి శివరావు.. శివరావు మార్చ్‌ 6, 1918 న కాకినాడలో పుట్టాడు.. తండ్రి 
కృష్ణానందం ఉపాధ్యాయుడు. తల్లి రావమ్మ. చిన్ననాటి నుండి అల్లరి చిల్లరగా 
కుదురులేకుండా తిరిగేవాడు. చదువు అబ్బలేదు. నాటకాల వాళ్ళతో 
తిరుగుతూ వాళ్లదగ్గర వాయిద్యాలు వాయిస్తూ ఉండేవాడు.. ఒక ఊరు 
కాదు... ఒక వీధి అన్నది లేదు. ఇలా కాదని తండ్రి దర్శకుడు సీ. పుల్లయ్యకి 
అప్పగించాడు. సీ.పులయ్య ఆయన శిష్యుడు..నేను చూస్తా కదా 
అన్నాడాయన! 24 క్రాఫ్ట్‌లో దేనిలో ఒకదాన్లో పడేస్తే వుంటాడులే 
అనుకున్నాడు..కానీ శివరావు తాను చేయాల్సింది ఏదో చేస్తూ పోయేవాడు. 
నిలకడలేదు.. అప్పట్లో మూకీ సినిమాలు వచ్చేవి. తెరమీద బొమ్మలు వస్తుంటే 
వాళ్ళు ఏమంటున్నారో.. ఏమనుకుంటున్నారో శివరావు చెప్పే ఉద్యోగానికి 
కుదురుకున్నాడు.. అది ఈయనికి బాగా కుదిరింది.. జోకులు పంచ్‌లు వేస్తూ 
చెబుతుంటే జనం ఊగిపోయేవారు..ఆ ఉద్యోగంలో శివరావుకి స్టార్‌ 
కంపైనర్‌గా పేరు వచ్చింది. జనం ఇతన్ని చూట్టానికి ఎగబడేవాళ్ళు అప్పుడే!! 
ఒక సంఘటన అతని జీవితాన్ని మలుపు తిప్పింది. 

చాలా తమాషా విషయం.. తెర మీద బొమ్మ పడుతున్నది. హాల్‌ ఓనర్‌ కూడా 
చూస్తున్నాడు... హీరోయిన్‌ స్నానం చేస్తున్న సీను..ఆవిడ వీపు ప్రేక్షకులవైపు 
పెట్టి నగ్నస్నానం ఆడుతున్నది. ఏమయిందో... హాల్‌ ఓనర్‌ బయటికి వెళ్లి తెర 
వెనుక నిలబడ్డాడు! అక్కడా ఆవిడ వీపే ఉంది.ఓనర్‌ కి కోపం వచ్చింది. మళ్లీ 
ముందుకి వచ్చాడు. ముందు కూడా వీపే ఉంది. మళ్లీ వెనక్కి వెళ్లాడు. అక్కడా 
వీపే కనపడింది! ఆవిడకి ముందువైపు ఉన్న సిరి సంపదలు తనకి 
చూపకుండా శివరావు ఏదో చేస్తున్నాడని అతని అనుమానం! వచ్చి కేకలేశాడు. 
నాకు ఏమీ సంబంధంలేదు మొర్రో అని శివరావు వాదన. యజమాని 
కోపమొస్తే ఏమవుద్దీ? ఉద్యోగం ఊడింది. మరల సీ పుల్లయ్య దగ్గరకే! ఆయన 
వరవిక్రయం (1989) అనే సినిమాలో చిన్న పాత్ర ఇచ్చాడు. అలా 
చిన్నపాత్రలు, చూడామణి.. మాలతీ మాధవం.. బారిస్టర్‌ పార్వతీసం.. ఇలా 
వేస్తూ వచ్చాడు. బాలరాజులో యల్లమంద (1948) పాత్ర మంచి పేరు 
తెచ్చింది.అతని అసలు సినిమా 1949లో వచ్చింది. పెరు గుణసుందరికథ! 
దాంట్లో అతనిది కీలక పాత్ర! దుమ్ము దులిపేశాడు. హాస్యనటుల్లో సూపర్‌ 


స్టార్‌ హోదా దక్క్మింది.మంచి నటన.! సొంతంగా పాడటం.. విచిత్ర MంdUla- 
tion అతని క్రెడిట్స్‌! తర్వాత అతనికి తిరుగులేకపోయింది.. చాలా సినిమాల్లో 
నటించాడు... డబ్బు వాన కురిసింది.. ఇది గాక సినిమా 6154100610! గా 
కూడా లక్షలు సంపాదించాడు. ఆ రోజుల్లో బాగా వెలిగే వారు 064%6 కారులు 
కొనేవారు! మన శివరావు కూడా అలాంటి కారు కొని దానిలో మద్రాస్‌ 
వీధుల్లో వెళుతుంటే అభిమానులు కేరింతలు కొడుతూ వెనుక పడే వాళు 
ఇ--వేషాలకోసం సైకిల్‌ మీద పడతా లేస్త తిరిగిన శివరావు 0046 కార్లు 
కొన్నాడు! అంత వైభోగం అనుభవించాడు.. 


తర్వాత బుర్రలో ఏమి తొలిచిందో సినిమా తానే నిర్మాత.. దర్శకుడుగా 
మొదలుపెట్టాడు.ఆ సినిమా పేరు పరమానందయ్య శిష్యుల కథ. 1950లో !! 
అక్కినేని.. గిరిజ హీరో హీరోయిన్లు..ఆ సినిమా ఘోర పరాజయం పొందింది. 
(నేనూ సినిమా చూసాను! జుట్టు పీక్కున్నాను.) లక్షల నష్టం.. ఆస్తులు 
పోయాయి. bUke కార్లు అమ్మేశాడు..అక్కడనుండి సినిమాలు చేస్తూ బ్రతక 
సాగాడు. మళ్లీ కథ మొదటికి వచ్చింది. స్వప్న సుందరి.. లక్ష్మమ్మ కథ.. స్త్రీ 
సాహసం.. ఇద్దరు పెళ్ళాలు.. పాండురంగమహత్యం.. అప్పుచేసి పప్పుకూడు.. 
రాజమకుటం.. సీతారామ కల్యాణం సినిమాల్లో నటించాడు.. గమనిస్తే చివరి 
రోజుల్లో ఆయనకి కాస్తోకూస్తో వేషాలిచ్చిన నటుడు ఎన్టీఆర్‌! 1960ల నుండి 
రేలంగి ప్రభ మొదలైంది.. శివరావుకి వేషాలు తగ్గాయి.. అతను వేషాలు 
అడిగేవాడు కాదు. తిండి సరిగా ఉండేది కాదు. బాగా తగ్గి పోయాడు. 
ఆరోగ్యం దెబ్బతిన్నది... అలవాట్లు ఎటూ ఉంటాయి. ఈ సమయంలో 
నాటకాలు కాస్త ఆదుకున్నాయి. మద్రాస్‌ నుండి ఆంధ్ర వచ్చి నాటకాలు 
ఆడేవాడు. 0646 కార్‌ లో తిరిగిన వాడు 36 క్లాస్‌ రైలు పెట్టెలో తిరగాల్సి 
వచ్చింది. 24.2.1966. తెనాలిలో నాటకం ఆడటానికి వచ్చాడు..అదీ గాక 
ఆరోగ్యం బాగుపడే నిమిత్తం ఏదన్నా ఆయుర్వేద మందు దొరుకుతుందా అని 
కనుక్కుందామన్న ఆలోచన ఉండేది..నాటకం అయ్యినతర్వాత వేయించినవారు 
ఇవ్వాల్సిన కాస్త పైకం ఇస్తే జేబులో పెట్టుకొని స్టేషన్‌కి చేరాడు.. (టైన్‌కి టైం 
ఉంది. నీరసమో.. వంట్లో తేడానో.. కాస్త వాలదామని బెంచి మీద 
పడుకున్నాడు... 25.2.1966 తెల్లవారింది. ప్రయాణీకుల రద్దీ స్టేషన్‌లో 
మొదలయ్యింది.. శివరావు అలాగే పడుకొని వున్నాడు.. కొందరికి అనుమానం 
వచ్చింది. కదిపారు.. లేవలేదు.. ప్రాణం లేని కట్టే ఇంకేమి లేస్తుంది?.. వార్త 
ఊళ్ళో తెలిసింది..ఈయన శివరావు పేరుగాంచిన హాస్యనట చక్రవర్తి అని 
అందరికి తెలిసింది. కానీ ఆ శవాన్ని ఎమ్‌ చేయాలి.. ఎలా మద్రాస్‌ పంపాలి 
డబ్బు కావాలి కదా!! ఎవరికి వారు సర్దుకుని పక్కకి వెళ్లిపోయారు... కొందరు 
ఆయనకి దగ్గరగా మెలిగే నటులు... పెద్దలు తలా కాస్త వేసుకొని ఒక కారు 
మాట్లాడి శవాన్ని డిక్కీలో వేసి మద్రాస్‌ పంపారు. 0016 కార్‌లో దర్జాగా 
తిరిగిన శివరావు ఆఖరుకు డిక్కీలో శయనించాడు.. దారిలో కారు చెడింది. 
బాగుచేయించుకొని మద్రాస్‌కి 26న చేరింది. మద్రాస్‌ చేరిన తర్వాత ఎలా 
అంత్యక్రియలు చేయాలి? సినీ పెద్దలు ఎవరూ సమీపానికి కూడా రాలేదు. 
కుటుంబం వద్ద డబ్బు లేదు! కేవలం ఒక ఆరేడుగురు తలా కాస్త చందాలు 
వేసుకొని స్మశానానికి తీసుకొని వెళితే అక్కడో హంసపాదు! డాక్టర్‌ సర్టిఫికెట్‌ 
కావాలన్నారు.. ఎలాగోలా తంటాలు పడి ఒక సర్టిఫికెట్‌ సంపాదించి శివరావు 
అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇదీ మహా వైభోగంగా పట్టు పరుపులు మీద 
శయనించి, ఖరీదైన కార్లలో తిరిగిన శివరావు వెంట సినిమా సహవాసులు 
ఎవరూ లేకుండా నాలుగు కట్ల సవారీ మీద తుది ప్రయాణం చేసి.. చితి 
వాహనం ఎక్కి పై లోకాలకు పయణమైన కథ!! చాలా విషాదకరం!! 


65 | జనవరి, 2021 + (ప్రజా మణిపూస మాసపత్రిక 


























దేశంలో పారిశ్రామిక రంగం పాతాళానికి పరుగులు పెడుతోంది. ఐదు 
ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధిస్తామన్న పాలకుల గొప్పలు గాలి 
బుడగలయ్యాయి. ఇదంతా కరోనా వల్లే అని అనుకోవడానికి లేదు. కరోనా 
కంటే ముందుగానే మన ఆర్థిక వ్యవస్థ అమాంతం కుంగిపోయింది. 
పారిశ్రామిక రంగం అయితే రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత కనిష్ట 
స్థాయికి పడిపోయింది. 2019 స్థూల జాతీయోత్పత్తి (జీడీపీలో పారిశ్రామిక 
రంగ వాటా కేవలం 27.5శాతం మాత్రమే. పారిశ్రామిక, తయారీ రంగ 
వాటా గత ఐదేండ్లలో 250 బేసిస్‌ పాయింట్లకు దిగజారిపోయింది. 2014లో 
జీడీపీలో 30శాతంగా ఉన్న పారిశ్రామిక రంగ వాటా గత మూడేండ్ల నుంచి 
29. ౩శాతానికి పరిమితమైంది. ఆసియా దేశాల జీడీపీలో పారిశ్రామిక రంగ 
వాటా సగటున 30. 8శాతం ఉండగా ఇప్పడు మన దేశంలో అది ఆ సగటు 
కంటే కిందకు కుంచించుకుపోవడం గమనార్హం. మేక్‌ ఇన్‌ ఇండియా 
ఆర్భాటపు నినాదాల మాటున మసకబారి పోతున్న పారిశ్రామిక రంగ 
దుస్థితికి ఈ గణాంకాలే నిదర్శనం. పాకిస్థాన్‌, నేపాల్‌, మయన్మార్‌ 
మినహాయిస్తే ఆసియాలో అత్యంత తక్కువ పారిశ్రామిక వృద్ధి నమోదు చేసిన 
దేశాల జాబితాలో భారత్‌ చేరిపోయింది. ఇంతటి దారుణ స్థితికి కారణం 
మోడీ సర్కార్‌ వినాశకర విధానాలే అన్నది సుస్పష్టం. ప్రజల కొనుగోలు శక్తి 
పెంచకుండా కేవలం బడా కార్పొరేట్ల బొక్కసాలు నింపేస్తే చాలునన్న బీజేపీ 
నయవంచక విధానాల ఫలితమే ఈ పారిశ్రామిక తిరోగమనం. 

ఆసియా అభివృద్ధి బ్యాంకు గణాంకాల ్రకారం.. దక్షిణాసియాలో 
బంగ్లాదేశ్‌, శ్రీలంక లాంటి చిన్న దేశాలు సైతం మనకంటే మిన్నగా తమ 
జీడీపీలో పారిశ్రామిక రంగ వాటాను పెంచుకోగలిగాయి. మనం మాత్రం 
ఈగలు తోలుకుంటున్నామంటే 





అతిశయోక్తి కాదు. 
ఆటుపోట్లను 


ఎదుర్కొంటూ 
అనేక సందర్భాల్లో మన 
సహాయం అర్థించిన బంగ్లాదేశ్‌ 
ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ 


(ప్రజా మణిపూస మాసపత్రిక శా జనవరి, 2021 | 66 


యారిశ్రాముక పతనం 


5.వి.రమణ, ఎం.ఎ. బి.ఇడి 


కంటే మెరుగ్గా తమ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటోంది. 2019 జీడీపీలో 
పారిశ్రామిక వాటాను 31. 2శాతానికి పెంచుకుంది. సోషలిస్టు కాంతిరేఖలైన 
చైనా, వియత్నాం వంటి దేశాలు పారిశ్రామిక రంగానికి పట్టం కడుతున్నాయి. 
చైనా జీడీపీలో ఈ రంగం వాటా 39. 2శాతంగా ఉండగా, వియత్నాం 38.8 
శాతానికి పెంచుకుంది. వాస్తవానికి 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నాటి 
నుంచి ఆటుపోట్లను ఎదుర్కొంటున్న భారత పారిశ్రామిక రంగం గడిచిన 
మూడేండ్లలో అంటే 2016 నుంచి 2019 మధ్య కాలంలో శరవేగంగా 
పతనమైంది. ఐదేండ్లలో మొత్తం తగ్గుదలలో నాలుగింట మూడొంతులు ఈ 
మూడేండ్లలోనే పతనమవ్వడం మోడీ సర్మార్‌ విధానాల దుష్ఫలితమేనని 
తేటతెల్లమవుతోంది. చిన్న మధ్య తరహా వ్యాపారులను, అసంఘటిత 
రంగాన్ని సహకార రంగాన్ని నష్టాలపాల్దేసిన పెద్దనోట్ల రద్దు, సరైన ప్రణాళిక 
లేకుండా తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) విధానం తీసుకొచ్చింది 
ఈ కాలంలోనే. తయారీ రంగం, ఖనిజ తవ్వకాలు, నిర్మాణం, విద్యుదుత్సాదన 
కలుపుకొని గత మూడేండ్లలో పారిశ్రామిక ఉత్సాదకత కేవలం 17శాతానికి 
పరిమితం కావడం నోట్లరద్దు, జీఎస్‌టీ విధానాల ఘోర వైఫల్యానికి 
నిదర్శనం. ఇదే కాలంలో బంగ్లాదేశ్‌లో 48శాతం, వియత్నాంలో 38శాతం, 
చైనాలో 29శాతం పారిశ్రామిక వృద్ధి నమోదు కావడం గమనిస్తే మోడీ 
విధానాల వినాశకర స్వభావం బోధపడుతుంది. 


స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) కూడా దేశంలో నత్తనడక కంటే 
నెమ్మదించింది. మూడేండ్లలో డాలర్‌ ప్రమాణాల్లో మన దేశ జీడీపీ 
7.7శాతం నామమాత్రమపు వృద్ధి నమోదు కాగా, బంగ్లాదేశ్‌ 11శాతం, 
చైనా 9.5శాతం, వియత్నాం 9. 3౩శాతం నమోదు చేసి మెరుగయ్యాయి. దేశ 
పారిశ్రామిక, ఆర్థిక ప్రగతి అథోగతి పాలౌతోందన్న 
హెచ్చరికలను లెక్క చేయకుండా తానుబట్టిన కుందేలికి 
మూడే కాళ్లు అన్న చందాన మోడీ సర్మార్‌ కార్పారేట్లలో 
సేవలో తరిస్తుండటం సిగ్గుచేటు. మనది వ్యవసాయక 
ప్రధాన దేశమే అయినా కూడా ఉద్యోగాలు, ఉపాధి 
దక్కాలంటే పారిశ్రామిక వృద్ధి తప్ప మరో మార్గం 
లేదని నిపుణులు సైతం హితవు పలుకుతున్నారు. 
ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో పారిశ్రామిక, 
తయారీ రంగ వృద్ధి దేశానికి అత్యవసరం. 
అత్యధిక మందికి ఉపాధి అవకాశాలు 
కల్పించే ఈ రంగాలు పుష్టిగా ఉంటేనే 
ప్రజల తలసరి ఆదాయం పెరిగి 
కొనుగోలు శక్తి ఒనగూరేది. 
కొనుగోలు శక్తి పెరిగితేనే 
సరుకులకు డిమాండ్‌ పెరిగి 
పారిశ్రామిక, 
తయారీ రంగం 
పరుగులు 
పెడుతుంది. 






నూతన సంవత్సర సూర్య సందేశం 
4 
నెలుగు ఊపిరిగా 


పి.లక్ష్మణ్‌ రావ్‌ 
అసిస్టెంట్‌ రిజిష్ట్రార్‌ (సహకార శాఖ ) 


విజయనగరం, 9441215989. 


కొత్త భావాలకు ఊపిరి పోస్తూ 

కొత్త ఆలోచనలకు జీవమిస్తూ 

కొత్త ఆశలకు రెక్కలు తొడుగుతూ 
కొత్త ఆశయాలకు అడుగులు నేర్పుతూ 
నిత్యం ఉదయించే సూర్యుడే 

కొత్త సంవత్సరం తొలి రోజున 
మరింత నూతనంగా ప్రకాశిస్తూ 

మన ముంగిటకొచ్చాడు ! 


అడ్డుగోడల మేఘాలను చీల్చుకొని 
అడ్డంకుల ధూళి పొరలను విదిలించుకొని 
కటిక చీకట్ల అహంకారాలను చేదించుకొని 
పయనం సాగించాలనే కిరణ సందేశాన్ని 
అందరికీ మోసుకొచ్చాడు ! 


సుదీర్హ దూరాలకు భయపడకుండా 
ప్రయాణ అలసటకు గురికాకుండా 
ఆరంభ శూరత్వంతో ఆగిపోకుండా 
లక్ష్యాన్ని సాధించాలనే కాంతి సందేశాన్ని 
అనువణువునా నింపాడు ! 


నలుదిక్కులనూ అక్కున చేర్చుకొని 
అన్ని మార్గాలపై మక్కువ పెంచుకొని 
పరిశుద్ధ హృదయాలతో 

వెలుగు అడుగులు వేయాలనే 
కిరణతత్వాన్ని ప్రబోధించాడు ! 


పచ్చదనానికి ప్రాణం పోస్తూ 
స్వచ్చదనాన్ని గానం చేస్తూ 
స్వేచ్చా ఊపిర్లూదడమే 

వెలుగు పరమార్ధమనే సత్యాన్ని 
నొక్కి వక్మాణించాడు ! 


కాంతి సందేశాన్ని 
అనువణువునా నింపుకొని 
కిరణతత్వాన్ని 

నరనరాల్లో నిలుపుకొని 
సూర్యుని సాక్షిగా అడుగులేద్దాం 
నూతన సంవత్సరంలో 

క్రాంతి పథాన పయనిద్దాం ! 


నశరసాల విలన్‌ .. రొజశొల 


(రాజనాల జయంతి సందర్భంగా) 


రాజనాల (జనవరి 3, 1925 - 

మే 21, 1998) తెలుగు సినిమా 
నటుడు. ఇతని పూర్తి పేరు రాజనాల 
కాళేశ్వరరావు. దాదాపు నాలుగు | 
దశాబ్దాలకుపైగా 400 పై చిలుకు * 
చిత్రాల్లో వివిధ రకాలైన పాత్రలు 
పోషించాడు. తెలుగు సినిమా, 
నాటకాల్లో ఎక్కు వగా 
నటించాడు. కొన్ని తమిళ, 
కన్నడ, హిందీ చిత్రాల్లో 
కూడా నటిం చాడు. 
పౌరాణిక, జాన పద, 
సాంఘిక చిత్రా లలో 
కంసుడు, జరా 
సంధుడు, మాయల 
ఫకీరు, భూకామందు, 
దొంగల నాయకుడు లాంటి 


ప్రతినాయక పాత్రలలో 
రాణించాడు. 
నెల్లూరు జిల్లా కావలి కి చెందిన 


రాజనాల అసలు పేరు రాజనాల కల్లయ్య 
(రాజనాల కాళేశ్వరరావు). ఈయన 1925, 
జనవరి ౩న జన్మించాడు. ఇంటర్‌ చదువుతూనే 
1948లో నెల్లూరులో స్నేహితుడు లక్ష్మీకుమార్‌ 
రెడ్డితో కలిసి నేషనల్‌ ఆర్ట్స్‌ థియేటర్‌ అనే నాటక 
సంస్థను ప్రారంభించాడు. మొదటగా నెల్లూరు 
టౌన్‌హాలులో ఆచార్య ఆత్రేయ “ఎవరు దొంగ 
నాటకాన్ని ప్రదర్శించారు. నాటకం చూసిన జిల్లా 
కలెక్టర్‌ ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ప్రభుత్వ శాఖలోని 
అవినీతిని బట్టబయలు చేశావంటూ రాజనాలపై 
ఆ(గహం వెలిబుచ్చారు. ఆ తరువాత “ప్రగతి” అనే 
నాటకాన్ని ప్రదర్శించగా కోపగించిన కలెక్టర్‌ 
రాజనాలను సస్పెండ్‌ చేశారు. ఆ తరువాత 
ఉద్యోగం వచ్చినా ఇష్టంగా చేసేవారు కాదు. 


1951లో రాజనాలకు మిత్రుడు లక్ష్మీకుమార్‌రెడ్డి 
నుంచి మద్రాసుకు పిలుపువచ్చింది. అప్పటికే 
లక్ష్మీకుమార్‌రెడ్డి నిర్మాత హెచ్‌. ఎం. రెడ్డి వద్ద పని 
చేస్తున్నారు. వారు తీసే “ప్రతిజ్ఞ” సినిమాకు విలన్‌గా 
రాజనాలను ఎంపికచేశారు. నెలకు రూ.200/- 
జీతానికి హెచ్‌ఎం రెడ్డితో కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. 
1958లో విడుదలైన ఆ సినిమా విజయవంతమై 
అందరికీ మంచి పేరు తీసుకొచ్చింది. పాతికేళ్ల 
వయసులోనే “వద్దంటే డబ్బు” సినిమాలో ఎన్టీఆర్‌కు 
మామగా ముసలి జమీందారు పాత్రలో నటించాడు. 
అప్పటినుంచి ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితంగా 
మెలిగారు. 1966లో “మాయా ది మెగిషిమెంట్‌ 


67 | జనవరి, 2021 

















he 


అనే హాలివుడ్‌ సినిమాలో నటించి, 
హాలివుడ్‌లో నటించిన తొలి తెలుగు 
నటునిగా రికార్డు సృష్టించారు. 25 
ఏళ్లపాటు విలన్‌గా, హాస్యనటుడుగా 
| తారాజువ్వలా వెలుగొందాడు. 

రాజనాల ఒక భారతీయ చలనచిత్ర పద్ధతి 
నటుడు, 1950 మరియు 1960 లలో 
తెలుగు ఫిల్మ్‌ డాన్‌ లో ప్రతికూల 
పాత్రలకు ప్రసిద్ది చెందారు. సినిమాకి 
రాకముందు థియేటర్‌లో నటిం 
గ చినందుకు పలు అవార్డులు, ప్రశం 
గ సలు పొందారు. ఆ సమయంలో 
తెలుగు ఫిల్మ్‌డోమ్‌ యొక్క బహు 
ముఖ నటుడు ఎన్‌.టి. రామా 
రావుకు వ్యతిరేకంగా అతను 
ప్రసిద్ధ విలన్‌. రాజ నాల 


చాలా మంచి 
సి శరీరాన్ని _ కలిగి 
ఉండి మరియు 


అతని ఐకానిక్‌ నటన 
ఎక్కువగా అతని కళ్ళ కదలిక ద్వారా జరిగింది. 
అతను ఒక విలన్‌ యొక్క క్రూరత్వాన్ని తన కళ్ళను 
చూడటం మరియు విస్తరించడం ద్వారా వివిధ 
స్థాయిలకు చూపించేవాడు. అతని విలన్‌ నవ్వు 
చాలా ప్రసిద్ది చెందింది.అతను 100 కంటే ఎక్కువ 
తెలుగు చిత్రాలలో విలన్‌గా నటించాడు మరియు 
నెల్లూరు జిల్లా నుండి మంచి నటుడిగా పేరు 
పొందాడు. అతను తెరపై అంతటి ఆధిపత్య విలన్‌, 
అతను ఏ తెలుగు నాయకత్వానికి సమానమైన 
వేతనం పొందేవాడు అప్పటి నటుడు. ముగ్గురు ముఖ్య 
మంత్రులతో కలిసి నటించిన మొదటి నటుడు 
రాజనాల, అంటే ఎన్‌.టి. రామారావు, ఎం.జి. 
రామచంద్రన్‌, జె.జయలలిత. రాజనాలాకు ఇతర 
సినిమా పరిశ్రమ కోలీవుడ్‌ మరియు బాలీవుడ్లలో 
మంచి స్నేహితులు ఉన్నారు. 
మధుమేహంతో బాధపడుతుండడం వల్ల, 
1995లో అరకు లోయలో తెలుగు వీర లేవరాలో 
సినిమాలో పూర్తిస్థాయి పాత్ర పోషిస్తున్నప్పుడు 
షూటింగ్‌ సమయంలో గాయపడిన అతని కాలిని 
హైదరాబాదులోని నిమ్స్‌ హాస్పిటల్‌ లో కత్తిరించాల్సి 
వచ్చింది. రాజనాలకు తీవ్రమైన గుండెపోటు 
రావడంతో చెన్నైలోని విజయ ఆసుపత్రిలో చేరారు. 
చికిత్స పొందుతూ 1998, మే 21న చెన్నైలో 
మరణించాడు. అతని అంత్యక్రియలకు చాలామంది 
నటులు, చిత్ర పరిశ్రమ వచ్చి గౌరవం ఇచ్చింది. 


 [శ్రుజొం మణిపూస మాసపత్రిక 


ళౌలా ఏళ్ల క్రితం... అసలే మేఘాల్లో ఉండే 


చలిప్రదేశం... ఓ సాయం చలికి ఊరంతా 
దుప్పట్లోకి దూరిపోయింది... అకస్మాత్తుగా 


ఉగ్రవాదులు ఓ ఇంటిని చుట్టుముట్టారు... చేతుల్లో 
తుపాకులు... మాట్లాడితే అవి గర్జించడమే... 
వాటికి ఎదురు ప్రశ్నలు, ఎదురు జవాబులు అసలే 
నచ్చవు... అక్కడ వాళ్లు చెప్పిందే శాసనం. 


అది షిల్లాంగ్‌... మేఘాలయ రాష్టం... ఆ 
ఇంట్లోని ఓ వ్యక్తి కళ్లకు గంతలు కట్టారు... 
నిర్బంధంగా ఓచోటికి తీసుకుపోయారు... ఆయన 
ఓ ఐఏఎస్‌ అధికారి... పేరు ఆదిత్యనాథ్‌ దాస్‌... ఆ 
ఉగ్రవాద సంస్థ పేరు Hynniewtrep National 
Liberation Council (HNLC) స్థానికుల హక్కుల 
కోసం ఏ స్థాయికైనా పోరాడి, దేనికైనా తెగించే 
గ్రూపు అది... ఆయన్ని తీసుకుపోయి ఓచోట 
కూర్చోబెట్టారు నువ్వు చేస్తున్న పనేమిటి..? మా 
స్థానికులను కాకుండా ఎవరెవరినో వేరే రాష్ట్రాల 
వాళ్లను తీసుకొచ్చి నింపుతున్నావు... నిన్నెందుకు 
క్షమించాలి...? సూటి ప్రశ్న..! తను తొణకలేదు, 
బెణకలేదు... తాపీగా వివరిస్తూ పోయాడు... ఆ 
హాస్పిటల్‌ అవసరాన్ని విశ్లేషించాడు... కాసేపటికి 
ఆ గ్రూపు సభ్యులే ఆయన్ని మళ్లీ ఇంటి దగ్గర 
దిగబెట్టి వచ్చారు... చాలామందికి తెలియని కథ... 
అవును, ఆయనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ కొత్త 
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి... ఆదిత్యనాథ్‌ దాస్‌, 
ఆదిత్యనాథ్‌ దాస్‌ తన కెరీర్‌లో గర్వంగా చెప్పుకునే 
ఆ హాస్పిటల్‌ పేరు తెలుసా..? నీగ్రిమ్స్‌... 
NEIGRIHMS పూర్తి పేరు నార్త్‌ ఈస్ట్రరన్‌ ఇందిరా 
గాంధీ రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ సైన్సెస్‌... ఢిల్లీ 
ఎయిమ్స్‌ స్థాయి... చత్తీస్‌గఢ్‌ PGIMER స్థాయి... మొత్తం ఈశాన్య 
రాష్ట్రాలకు అద్భుతమైన ప్రాంతీయ అత్యున్నత వైద్య కేంద్రం... దాస్‌ను 
ప్రత్యేకంగా పంపించారు... తొలి దశలో భూసేకరణ, స్థానికుల అంగీకారం, 
సహకారం సాధించి తిరిగి వచ్చాడు... మళ్లీ తనే రిక్వెస్టు పెట్టుకుని, మళ్లీ వెళ్లి, 
ఇలాంటి కథలు చాలా పడీ పడీ, మొత్తం పని పూర్తిచేసి వచ్చాడు... అక్కడ 
స్టాఫ్‌ నియామకం విషయంలో తలెత్తిన ఇష్యూలోనే ఈ గ్రూపు ఇన్వాల్స్‌ 
అయింది రాష్ట్రాలకు చీఫ్‌ సెక్రెటరీలు వస్తుంటారు, పోతుంటారు... కొత్త చీఫ్‌ 
సెక్రెటరీగా దాస్‌ను నియమించాడు జగన్‌ అనే వార్త చూడగానే ఆ కథ 
స్ఫురించింది... జస్ట్‌, దాస్‌ తత్వాన్ని అది మనకు చెబుతుంది... తను 
చెప్పుకోడు... అసలు ప్రచారాన్ని పెద్దగా ఇష్టపడడు... తనది కాని పనిలో 
వేలుపెట్టడు... తన పనిలో ఏదీ విడిచిపెట్టడు... నిజానికి జగన్‌ ఏనాడో 
తీసుకోవాల్సిన నిర్ణయం ఇది... సరే, లేటయినా ఇది సరైన నిర్ణయమే. 


నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ పిరియడ్‌లో స్టార్టయన జలయజ్ఞం 
సమయంలో తను కార్యదర్శి... ప్రతి ప్రాజెక్టు పంచాయితీ ఏమిటో తెలుసు 
తనకు... దాస్‌ ప్రత్యేకంగా నాయకుల పట్ల రాగద్వేషాలు ఏమీ చూపించడు... 


(ప్రజా మణిపూస మాసపత్రిక జనవరి, 2021 ' 68 





కానీ జలయజ్ఞం సమయంలో వైఎస్‌తో బాగానే కనెక్టయ్యాడు... ఆ 
సాన్నిహిత్యంతోనే జగన్‌ కూడా తనను వెల్‌విషర్‌గా భావిస్తాడు... ఈరోజుకూ 
కృష్ణా, గోదావరి జలవివాదాలు సహా ఏపీ ప్రతి ప్రాజెక్టు మీద దాస్‌ ముద్ర 
ఉంటుంది... తనే ఆ శాఖ కార్యదర్శి... మొన్నమొన్నటి రాయలసీమ లిఫ్టు 
తదితరాల వెనుక కూడా తనే. 


నిజానికి ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సొంతంగా చేయడానికి ఏమీ 
ఉండదు... కేబినెట్‌ రాజకీయ నిర్ణయాలను బట్టి తన పనితీరు ఉంటుంది... 
కాకపోతే సమర్థ ఇంప్లిమెంటేషన్‌ విషయానికొస్తే సరైన అధికారి కావాలి... 
కొన్ని పాలనపరమైన చిక్కుముళ్లు పడినప్పుడు, జాగ్రత్తగా విప్పగల నేర్చున్న 
వాళ్లు కావాలి... ఆ పని దాస్‌ చేయగలడు... ఒకవేళ చేయలేకపోతే అది 
సిస్టం ఫెయిల్యూరై... అబ్బే, మీరు దాస్‌కు పెద్ద పెద్ద సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు 
అంటారా..? నో ప్రాబ్లం... వాటికి ఆయన అర్హుడే... బెస్టాఫ్‌ లక్‌ సర్‌. 

చివరగా : దాస్‌ వరంగల్‌ కలెక్టర్‌గా ఉన్నప్పుడు నక్సలైట్లు కాల్పులు 
జరిపారు... ఆయన కాన్వాయపై దాదాపు 80 రౌండ్ల కాల్పులు... తన 
భుజంపై చిన్న గాయంతో తప్పించుకున్నాడు... తన కారు డైవర్‌ గాయపడ్డాడు... 
మేఘాలయ అనుభవానికీ, వరంగల్‌ అనుభవానికీ ఎంత తేడా..?! 


నెల్లూరు జిల్లా వైసీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న రాజకీయ 
విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. ఆనం వివేకానందరెడ్డి జయంతి 
సందర్భంగా ఆనం, అనిల్‌ వర్గాల మధ్య గొడవ మొదలైంది. 
వివేకానందరెడ్డి ప్లెక్సీలు తొలిగించారంటూ స్వయానా ఆయన 
తనయుడు రంగమయూర్‌ రెడ్డి, అనిల్‌ వర్గంపై తీవ్ర ఆరోపణలు 
చేశారు. బెట్టింగ్‌ రాయుళ్ల ప్లెక్సీలు వారాల తరబడి 
కనపడుతున్నాయని, ఆనం వివేకా ఏం పాపం చేశారంటూ పరోక్షంగా 
మంత్రి అనిల్‌ని టార్గెట్‌ చేశారు. వివేకా పెట్టిన రాజకీయ భిక్షతో 
పైకెదిగారంటూ అనిల్‌ పేరు ప్రస్తావించారు కూడా. ఇక వెంకటగిరి 
ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వివేకా సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డి 
కూడా నెల్లూరు సిటీ పాలిటిక్స్‌ పేరు తెరపైకి తేవడంతో కాక 
మొదలైంది. ఇకపై నెల్లూరు నుంచే తన రాజకీయాలుంటాయని, 
పరోక్షంగా సిటీ ఎమ్మెల్యే, మంత్రి అనిల్‌ వర్గానికి హెచ్చరికలు జారీ 
చేశారు రామనారాయణ. 





బీజం అప్పుడే పడింది.. 


బీడీఎస్‌ కోర్స్‌ చేసి డాక్టర్‌ గా స్థిరపడదామని అనుకుంటున్న టైమ్‌ లో 
అనుకోకుండా అనిల్‌ ని కాంగ్రెస్‌ పార్టీ తరపున కార్పొరేటర్‌ గా నిలబెట్టి 
గెలిపించారు ఆనం వివేకానందరెడ్డి. ఆ తర్వాత సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనిల్‌ 
అసెంబ్లీ బరిలో నిలిచారు. అప్పటికే ఆనం కుటుంబంతో అనిల్‌ కి కాస్త 
బెడిసింది. తీరా ఎన్నికల టైమ్‌ కి అనిల్‌ వేరు కుంపటి పెట్టుకోవడంతో వివేకా 
కన్నెర్రజేశారు. అనూహ్యంగా ఆ ఎన్నికల్లో అప్పటి ప్రజారాజ్యం అభ్యర్థి 
ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి, అనిల్‌ పై స్వల్ప మెజార్టీతో విజయం 
సాధించారు. దీని వెనక ఆనం హస్తం ఉందనేది అనిల్‌ అనుమానం. 
అప్పట్నుంచి రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. తర్వాత అనిల్‌ 
వైసీపీలో చేరడం ఎమ్మెల్యే కావడం, కాలక్రమంలో ఆనం కుటుంబం 
టీడీపీలోకి వెళ్లడం, చివరిగా తిరిగి వైసీపీ గూటికి రావడం జరిగిపోయాయి. 


ఒకే పార్టీలో ఉన్నా కూడా అనిల్‌, ఆనం వర్గాల మధ్య శతృత్వం అలాగే 
మిగిలిపోయి ఉంది. అది కాస్తా అలా పెరిగి పెద్దదైంది. 2019 ఎన్నికల 
తర్వాత సీనియార్టీ పరంగా ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి 
వరిస్తుందని అనుకున్నారంతా. అయితే నెల్లూరు జిల్లా నుంచి మేకపాటి 








Na 


గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌కి మంత్రి పదవులు వచ్చాయి. వైఎస్సార్‌, రోశయ్య, 


కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మంత్రిగా చేసి, ఓ దశలో ముఖ్యమంత్రి 
అవుతారని జోరుగా ప్రచారం జరిగిన ఆనం రామనారాయణ రెడ్డిని, జగన్‌ 
ఎందుకో పక్కనపెట్టేశారు. తనకు మంత్రి పదవి రాకపోవడం ఓవైపు, తమ 
కుటుంబం చలవతో రాజకీయాల్లోకి వచ్చిన అనిల్‌ చకచకా ఎదగడం 
మరోవైపు... జిల్లా రాజకీయాల్లో ఆనం పెత్తనం చేజారిపోతుందనే భావనతో 
రామనారాయణ రగిలిపోయారు. వివేకానందరెడ్డి ఇద్దరు కొడుకులు 
రాజకీయాల్లో ఉన్నా కూడా నెల్లూరు రాజకీయాల్లో వారికి పట్టు లేదు. 
రామనారాయణ రెడ్డి నెల్లూరుకి దూరంగా వెంకటగిరి ఎమ్మెల్యేగా అక్కడే 
ఉండిపోవాల్సి వచ్చింది. అదే సమయంలో నెల్లూరు సిటీపై అనిల్‌ పూర్తిగా 
పట్టు సాధించారు. 

ఈ నేపథ్యంలో ఎలాగైనా సిటీలో తమ మాట చెల్లించుకోవాలనే ఉద్దేశంతో 
ఆనం వర్గం సమయం కోసం ఎదురు చూస్తోంది. జిల్లా రాజకీయాల్లో చక్రం 
తిప్పాలనే ఆలోచనతో ఉన్నారు రామనారాయణ రెడ్డి. తాజాగా ఆనం వివేకా 
ఫ్లెక్సీలు తొలగించడంతో రెండు వర్గాల మధ్య వివాదం రచ్చకెక్కింది. నేరుగా 
అనిల్‌ వర్గాన్ని టార్గెట్‌ చేసుకుని మాట్లాడుతున్నారు ఆనం కుటుంబ సభ్యులు. 
ఈ వివాదం జగన్‌ వరకు వెళ్తుందా..? జిల్లాలోనే సామరస్యంగా పరిష్కారం 
అవుతుందా..? వేచి చూడాలి. 


పి.లక్మణ్‌ రావ్‌, అసిస్టెంట్‌ రిజిష్ట్రార్‌ (సహకార శాఖ ) విజయనగరం, 9441215989. 


నాగలి పట్టుకొని రైతు 
పొలం దున్నడానికి 
సన్నద్ధమైనట్లు 

కలం పట్టుకొని కవి 
కవిత్వం రాయడానికి 
ఉపక్రమిస్తాడు ! 

బీడు బారిపోయిన భూమిని 
జీవమిచ్చే మట్టిగా 


రైతు మార్చినట్లు 

గడ్డకట్టుకొని పోయిన భావాన్ని 
ప్రవహించే జీవనదిలా 

కవి మలుస్తాడు ! 

దమ్ముపట్టి రైతు 

విత్తనానికి ప్రాణమిచ్చినట్లు 
సానబట్టి కవి 

అక్షరాన్ని మొలిపిస్తాడు ! 





నీరుపోసి రైతు 

పైరుని పెంచినట్లు 
భాషను కూర్చి కవి 
కవితను పేరుస్తాడు ! 
పంట చేతికొచ్చి రైతు 
నూర్చులు చేసినట్లు 
కవిత పూర్తవడానికి కవి 
మార్పులు చేస్తుంటాడు ! 


గాలి పట్టి రైతు 

గింజలు కుప్ప పోసినట్లు 

ఒడిసి పట్టి కవి 

పదాలు ఒద్దిక చేస్తాడు ! 

పంట ఫలాలు అందరికీ చేరాలని 
రైతు ఆశించినట్లు 

కవిత్వఫలాలు చైతన్యం నింపాలని 
కవి కోరుకుంటాడు ! 


69 | జనవరి, 2021 4 [(త్రుజా0 మణిపూస మాసపత్రిక 





నేజక ప్రధానమంత్రి కేపీ ఓలిశర్మ విషయంలో మునుపెందరో అనుకున్నదే 
ఈరోజు జరిగింది. చైనా చేతిలో బుట్టబొమ్మగా మారిపోవడం, వాళ్లు వేసిన 
సొమ్ముల ఎరలో కూరుకుపోవడమే ఆయన కొంపముంచింది. దీనికి తోడు, 
ప్రజాస్వామ్య విధానాన్ని మరచి, వ్యక్తిస్వామ్యంలోకి వెళ్లడంతో కేపీ ఓలి శర్మ 
భవిష్యత్తు (ప్రశ్నార్థకమైంది. ఉన్నపళంగా పార్లమెంట్‌ను రద్దు చేయడం 
నియంతృత్వ పోకడలో భాగమే. ఓలి శర్మకు ఉద్యోగభయం పట్టుకొని కూడా 
చాలాకాలమైంది. ఇవ్వన్నీ మనసులో పెట్టుకొని,రేపటి పరిణామాలు ఎట్లా 
ఉంటాయో అని భయపడి పార్లమెంట్‌ను రద్దు చేశారని ఊహించవచ్చు. ఈ 
చర్యతో రగులుతున్న అగ్గికి ఆజ్యం పోసి, మరింత వ్యతిరేకతను ఓలిశర్మ వర్గం 
మూటకట్టుకుంది. అనూహ్యంగా పార్లమెంట్‌ను రద్దు చేసి, వచ్చే ఏప్రిల్‌ మే 
నెలల్లో మధ్యంతర ఎన్నికలను ప్రకటించారు. నేపాల్‌ మాజీ ప్రధానులందరూ 
ఓలిశర్మకు వ్యతిరేకమయ్యారు. పార్లమెంట్‌ రద్దు అనే అంశం కూడా 
వివాదాస్పదంగా మారింది. మెజారిటీ సభ్యులున్న నేపథ్యంలో రద్దు చేయడం 
న్యాయ సమ్మతంకాదని ఇంటా బయటా చర్చనీయాంశమైంది. ఈ చర్యను 
న్యాయపరంగా ఎదుర్మోడానికి ప్రత్యర్థులు సిద్ధమవుతున్నారు. ఓలిశర్మ 
ప్రాతినిధ్యం వహిస్తున్నది నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ. మాజీ ప్రధాని ప్రచండ 
నాయకత్వం వహిస్తున్న మావోయిస్ట్‌ సెంటర్‌ పార్టీని 2018లో విలీనం 
చేశారు. నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీగా ఏర్పడ్డాయి. వీరందరూ కలిసి పరిపాలన 
సాగిస్తున్నా అనంతర పరిణామాల్లో విభేదాలు వచ్చాయి. పాలనలో 
ఉన్నప్పటికీ, ఓలిశర్మ వర్గం, ప్రచండ వర్గంగా చీలిపోయాయి. ఇవి పెరిగి 
పెద్దవిగా మారి, ఓలిశర్మను ప్రధానమంత్రి పదవి నుండి దించెయ్యాలనే 
స్థాయికి చేరాయి. వీరిలో ప్రచండతో పాటు, మరో మాజీ ప్రధాని మాధవ్‌ 
కుమార్‌ కూడా ఉన్నారు. చివరకు నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ అధికార ప్రతినిధి 
నారాయణ్‌ కాజీ గ్రేష్ట కూడా ఓలిశర్మ విధానాలను తూర్పారపట్టారు. ప్రధాన 
ప్రతిపక్ష పార్టీ నేపాలీ కాంగ్రెస్‌ కూడా కారాలు మిరియాలు నూరుతోంది. 
వీరందరికి,మరో మాజీ ప్రధాని బాబూరామ్‌ భట్టారాయ్‌ కూడా జతకట్టారు. 
మొత్తంమీద సారాంశం ఏంటంటే? ఓలి శర్మను ప్రధాని పీఠం నుండి 
దింపెయ్యడం ప్రచండను ఎక్కించడం ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. ఓలి 
శర్మ తప్పులు అట్లుంచగా, మరోసారి ప్రధానమంత్రి కావాలని ప్రచండ 
వేస్తున్న ఎత్తులు ఊపందుకున్నాయి. ఈ అసంపతృప్తి నేతలందరికీ ప్రచండ 
నివాసమే వేదికగా మారింది. చైనాను నమ్ముకున్నందుకు ఓలి శర్మకు మంచి 
శాస్తి జరిగిందని నేపాలు ప్రజలు సైతం భావిస్తున్నారు.చైనా వలలో పడి, 
భారతదేశం పట్ల అధర్మంగా వ్యవహరించిన తీరు కూడా పాముగా మారి 
కాళ్లకు చుట్టుకుంది. భారత్‌ విషయంలో వరుసగా తప్పులు చేసుకుంటూ 
వెళ్లారు. భారత భూభాగాలైన లిపులేభ్‌, కాలాపానీ, లింపియాధురలను తమ 
భూభాగాలుగా భావించడమే కాక, వీటన్నిటిని కలుపుకుంటూ నేపాల్‌ కొత్త 
మ్యాప్‌ ను సృష్టించి, ప్రపంచ దేశాల ముందు చూపెట్టింది. ఈ చర్యకు సొంత 
పార్టీ, ప్రతిపక్ష పార్టీలతో పాటు నేపాల్‌ ప్రజల నుండి కూడా తీవ్ర ప్రతిఘటన 
వచ్చింది. అంతర్జాతీయ సమాజంలోనూ నేపాల్‌ గౌరవాన్ని విశ్వాసాన్ని 
కోల్పోయింది. ఐనప్పటికీ, ప్రధాని ఓలి శర్మ తన తీరును మార్చుకోలేదు. 
మార్చుకోకపోగా మరింత రెచ్చిపోయారు. శ్రీరామజన్మభూమి భారత్‌లోని 
అయోధ్య కాదని, అది నేపాల్‌కు చెందినదని ఒక కొత్త వాదన, వివాదం 
తెరపైకి తెచ్చారు. అది కూడా, భారత్‌లోని అయోధ్యలో రామమందిర 
నిర్మాణానికి సిద్ధమైన వేళలో ఈ అంశాన్ని పైకి తెచ్చారు. నేపాల్‌ లో కరోనా 
వ్యాపించడానికి కారణం భారతదేశమేనని మరో నింద మోపారు. అది కూడా, 
కరోనా విషయంలో ప్రపంచమంతా చైనాను అనుమానించి దుయ్యబడుతున్న 


(టెజా మణిపూస మాసపత్రిక $ జనవరి, 2021 | 70 


ఇది అనుకున్నదే శర్మ 








కాలంలో కావడం గమనార్హం. ఒకపక్క భారత్‌ సరిహద్దుల్లో నానాయాగీ 
చేస్తూ, భారత భూభాగాన్ని దురాక్రమించుకోవాలని చైనా కుట్రలు చేస్తూ 
వుంటే, ఇంకో పక్క భారతదేశం తమ భూభాగాలను దురాక్రమించిందంటూ 
నేపాల్‌ విమర్శలు చేసింది. వీటన్నిటికీ కారణం, నేపాల్‌ ప్రధానమంత్రి కెపి 
శర్మఓలి పూర్తిగా చైనా కనుసన్నల్లోకి వెళ్లడమే ప్రధానమైంది. ఓలిశర్మ చైనాకు 
అమ్ముడుపోయాడని, తాను అమ్ముడుపోవడమేకాలేదు 

కాక, దేశాన్ని కూడా తాకట్టు పెట్టడానే విమర్శలు నేపాల్‌లో పెద్దఎత్తున 
బయలుదేరాయి.తన సొంత పార్టీలోని అసంతృప్తనేతలు , ప్రత్యర్థ పార్టీలు ఈ 
విమర్శలను చేపట్టాయి.ప్రపంచంలో నేపాల్‌ ఏకైక హిందూ దేశం. నిన్న 
మొన్నటి వరకూ ఆ దేశాన్ని రాజులే పరిపాలించారు. తర్వాత సంభవించిన 
ఉద్యమాలతో మావోయిస్టులు, కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. 
వారిలో పూర్వ ప్రధాని ప్రచండ ప్రసిద్దుడు. తర్వాత జరిగిన పరిణామాలు, 
అంతర్గత అంగీకారాల వల్ల కెపి శర్మ ఓలి ప్రధానమంత్రి అయ్యారు. గతంలో 
ప్రచండ,మాధవ్‌ కుమార్‌, డాక్టర్‌ బాబూరామ్‌ భట్టారాయ్‌ వంటి వారు 
ప్రధానులుగా పనిచేసినప్పటికీ ఇంత చెడ్డపేరు మూటగట్టుకోలేదు. భారత్‌ 
విషయంలోనూ ఇంత తీవ్రంగా ప్రవర్తించలేదు. ఓలిశర్మ ముందు వరకూ, 
భారత్‌ -నేపాల్‌ బంధాలు చాలా వరకూ బాగానే సాగాయి. ఓలిశర్మ 
సమయంలోనే బాగా దెబ్బతిన్నాయి. ఓలిశర్మ ఇటీవలే భారత్‌ విషయంలో 
కాస్త స్వరం మార్చి, దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఇంతలో ఈ పరిణామాలు 
చోటుచేసుకున్నాయి.రేపు ఏప్రిల్‌ మే లో జరుగబోయే ఎన్నికల్లో ఎటువంటి 
ఫలితాలు వస్తాయో వేచి చూడాలి. మళ్ళీ ప్రచండ అధికారంలోకి వచ్చే 
అవకాశాలను కూడా కొట్టి పారెయ్యలేము. ఓలిశర్మ గెలుపు కష్టమేనని 
చెప్పాలి. ఎన్నికల సమయానికి, ఫలితాల తర్వాత సమీకరణాలు ఎట్లా 
మారతాయో ఎన్నికలతెరపై చూడాల్సిందే. నేపాల్‌, భారతదేశానికి కేవలం 
సరిహద్దు దేశమే కాక, సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో అనుబంధం, 
చారిత్రక సంబంధాలు ఉన్న భూమి. రెండు దేశాల ప్రజల మధ్య ఎటువంటి 
విభేదాలు లేవు. సరిహద్దు రాష్ట్రాల్లో బంధాలతో పాటు బంధుత్వాలు కూడా 
ఉన్నాయి. పైగా, భారత్‌ కంటే ఎంతో పేద దేశం, బలహీనమైన దేశం. భారత్‌ 
తో నేపాల్‌ కు ఎన్నో అవసరాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ, నేపాల్‌ లో ఉన్న 
ఎన్నో పరిశ్రమలను నడుపుతూ, వారికి ఉపాధి కల్పిస్తోంది కూడా 
ఎక్కువమంది భారతీయులే.రేపటి ఎన్నికల్లో గెలిచి, ఎవరు అధికారంలోకి 
వచ్చినా ఈ అంశాలన్నింటినీ స్పృహలో ఉంచుకొని మెలిగితే 
ఉభయతారకమవుతుంది. 


కనువిప్పు... 


పూజ్యులైన అమ్మానాన్నలకు ప్రదీప్‌ నమస్మరించి వ్రాయునది. 
ఉభయకుశలోపరి. నాకు హైదరాబాద్‌లో ఉద్యోగం దొరికింది. నేనూ మీ 
కోడలూ ఇక్కడి ఉద్యోగాలకు రాజీనామా చేశాం. ఈ నెలాఖరులోగా 
ఇండియాకు తిరిగి మిగిలిన వివరాలు వచ్చాక 
మాట్లాడుకుందాం. 


వచ్చేస్తున్నాం. 


ఇట్లు మీ కుమారుడు 

ప్రదీప్‌ 

క్లుప్తంగా ఉన్న ఆ ఉత్తరం చదివిన సీతారామయ్య, వ్మెదేహేల ఆశ్చర్యానికి 

అంతేలేకుండా పోయింది. అయోమయంగా ఒకరి మొహాలు ఒకరు 

చూసుకున్నారు. ఆరు అంకెల జీతంలో ఉన్న కొడుకూ అయిదంకెల జీతంలో 

ఉన్న కోడలూ ఉద్యోగాలకు రిజైన్‌ చేసి ఇండియాకి తిరిగి 

వచ్చేయడమేమిటీ..? ఇక్కడ... ఈ హైదరాబాద్‌లో అంత జీతం ఎక్కడుందీ? 
ఎవరిస్తారూ? అయినా చుట్టపుచూపుగా ఇండియాకి రావడమేగానీ, తాము 


అమెరికాలో శాశ్వతంగా స్థిరపడిపోతామని ప్రదీప్‌ కచ్చితంగా తన 
నిర్ణయాన్ని ఏనాడో చెప్పేశాడుగా! మరి ఈ ఉత్తరం ఏమిటీ? వాడు 
పనిచేసేచోట ఏమన్నా గొడవలు జరిగాయా? భార్యాభర్తల మధ్య 
పొరపొచ్చాలు వచ్చాయా? సందేహాల సునామీలో ఉక్కిరిబిక్కిరైపోతున్నారా 
వృద్ధ దంపతులు. 

“ఏమిటండీ ఇది?” భర్తని అడిగింది వైదేహి. 

“ఉత్తరం” సింపుల్‌గా అన్నాడు సీతారామయ్య. భర్త జవాబుతో 
తెల్లబోయిన వ్మెదేహి మొహంచూసి చిన్నగా నవ్వి 
“నాకొకటి తెలిస్తేగా నీకు చెప్పడానికి” అన్నాడు. 

ఉత్తరం వచ్చినప్పటి నుంచి అన్య 
మనస్క్మంగానే గడిపారా ఇద్దరు. 
సాయంకాలం వాలుకుర్చీలో 
నడుంవాల్సి అదే 










ఆలోచనల్లో ఉన్న సీతారామయ్యకి చటుక్కున సందేహం కలిగింది. ఒకవేళ 
ప్రదీప్‌ తానిచ్చినదాన్ని చూశాడా? దానిని ఎప్పుడు చూడాలో తాను స్పష్టంగా 
చెప్పాడుగా? ఒకవేళ చూసినా, వీడు ఇండియాకి తిరిగి వచ్చేయడానికీ దానికీ 
ఏమన్నా సంబంధం ఉందా? 

ఎటూ తేల్చుకోలేకపోతున్నాడాయన. దానిని ప్రదీప్‌కి అందజేసిన రోజు 
జ్ఞాపకం వచ్చిందాయనకు. ఆరోజు... రెందేళ్ళక్రితం తల్లిదండ్రులను 
చూడటానికి కాలిఫోర్నియా నుండి భార్యా పిల్లలతో వచ్చాడు ప్రదీప్‌. 
నెలరోజులు సరదాగా గడిచిపోయాయి. మరుసటిరోజే తిరుగుప్రయాణం. 
వ్మెదేహి కోడలినీ పిల్లలనూ తీసుకుని తెలిసినవారింటికి వెళ్ళింది. ఇంట్లో 
తండ్రీకొడుకులు మాత్రమే ఉన్నారు. 

“బాబూ... దీపూ!” గదిలో బ్యాగ్‌ సర్దుకుంటున్న ప్రదీప్‌ తలెత్తిచూశాడు. 
ఎదురుగా తండ్రి. 

“ఏమిటి నాన్నగారూ” అన్నాడు ప్రదీప్‌. 

తన చేతిలోని ఒక ప్యాకెట్‌ కొడుకుకి అందిస్తూ “ఇది నీ దగ్గర భద్రంగా 
ఉంచు” అన్నాడు సీతారామయ్య. 

“ఏమిటిది?” ఆశ్చర్యంగా అడిగాడు ప్రదీప్‌. 

“అది ఇప్పుడు చెప్పను. దీన్ని నేనూ మీ అమ్మా మరణించిన తర్వాతే తెరిచి 
చూడాలి. మరణించిన వెంటనే చూడాలని రూలేం లేదు. 'మేము లేము” అని 

తెలిసిన తర్వాత మాత్రమే ఎప్పుడన్నా చూడాలని 

అనిపిస్తే చూడు. అప్పటివరకూ 
దీన్ని ఓపెన్‌ చేయకు” అన్నాడు 

సీతారా మయ్య. కొడుకు 
మరోమాట మాట్లాడేందుకు 
అవకాశం ఇవ్వకుండా 

గదిలోనుండి 

ఇవతలకి వచ్చేశాడు. 


% 


YA) 








4 









క 





7] 


జైనవ ర 2021- + (పఉజా మ 


జే 





కొడుకు “ఆ ప్యాకెట్‌నుగాని తెరిచి చూశాడా?” అన్న సందేహమే ఇప్పుడు 
సీతారామయ్యకి వచ్చింది. ఆయనకి వచ్చిన సందేహం యధార్థమే... 
జరిగింది అదే. 


ప్రదీప్‌ని గత కొద్దికాలంనుండి ఏదో తెలియని అసంతృప్తి వెంటాడుతోంది. 
స్వంత ఇల్లు, కారు, బ్యాంక్‌ బ్యాలన్స్‌... జీవితంలో కోరుకున్నవి అన్నీ 
సాధించినా, వాటి తాలూకు ఆనందం మనసుని తాకడంలేదు. ఇవేవీకావు, 
ఇంకా... ఇంకా... ఏదో కావాలని ఆరాటం... ఏమిటది? ఏసీ గదిలో 
భార్యాపిల్లలు ఒళ్ళెరగకుండా నిద్రపోతున్నా తనకిమాత్రం కంటిమీద 
కునుకురాక నిద్రలేమితో బాధపడేవాడు. దాని ప్రభావం 


ఉద్యోగంమీద పడుతోంది. అసలు తన అసంతృప్తికి కారణం ఏమిటో 
తెలిస్తే కదా, పరిష్మారం గురించి ఆలోచించడానికి. 

చిన్నప్పటినుండి ప్రదీప్‌ చదువులో ఫస్ట్‌. 

ఇంటర్‌లో ర్యాంక్‌ వచ్చాక తనకిష్టమైన కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చేయాలని 
ఎంతో ఉబలాటపడ్డాడు. స్మూల్‌ టీచరైన తండ్రి తనకంత శక్తిలేదంటే అతి 
కష్టంమీద ఒప్పించి, తరతరాలనుండి వస్తున్న ఇంటిని తనఖా పెట్టించి 
ఇంజినీరింగ్‌ కోర్సులో చేరాడు. అన్ని సరదాలు చంపుకుని పుస్తకాలకే 
అంకితమైపోయాడు. ఇంజినీరింగ్‌లో కూడా ర్యాంక్‌ రావడం... అతడి మరో 
చిరకాలవాంఛ- అమెరికాలో ఉద్యోగం... అన్నీ చకచకా జరిగిపోయాయి. 


తనఖా పెట్టించిన ఇంటిని విడిపించి, తన చదువుకోసం చేసిన అప్పులన్నీ 
తీర్చాడు. అంచెలంచెలుగా ఎదిగి మంచి పొజిషన్‌లోకి వచ్చాడు. ఆరంకెల 
జీతాన్ని తొలిసారిగా అందుకున్నప్పుడు ఎవరెస్ట్‌ శిఖరాన్ని విజయవంతంగా 
అధిరోహించినంత ఫీలింగ్‌... తనని ప్రాణాధికంగా (ప్రేమించే భార్య 
మంజుల... ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు- రమ్య, సిద్దార్థ... భార్యా భర్తలిద్దరి 
ఆర్జన... “జీవితంలో అనుకున్నవన్నీ సాధించాను. నాకింక లోటేమీలేదు? అని 
భావించిన ప్రదీప్‌లో అసంతృప్తి అదృశ్యరూపంలో వెన్నాడటం మొదలయింది. 


ఆరోజు... ఇండియా నుండి వచ్చిన ఇరవ్మెరెండు నెలల తరవాత... 
అర్ధరాత్రి పన్నెండయ్యింది. 

ఎప్పటిలాగానే నిద్రపట్టక బెడ్‌రూంలో పచార్లు చేస్తున్నాడు. భార్యాపిల్లలు 
ప్రశాంతంగా నిద్ర పోతున్నారు. బెడ్‌రూం నుండి రీడింగ్‌రూమ్‌లోకి వచ్చాడు. 
కాసేపు ఏదైనా మంచి సంగీతం విని రిలాక్సవుదామని క్యాసెట్‌ కోసం షెల్ఫ్‌ 
దగ్గరికి వచ్చాడు. ఎదురుగా ఇండియా నుండి తీసుకువచ్చిన గజల్‌ శ్రీనివాస్‌ 
పాటల క్యాసెట్‌ కన్పించింది. ఆ క్యాసెట్‌ తీస్తుండగా, షెల్ఫ్‌లో కన్పించింది 
తండ్రిచ్చిన ప్యాకెట్‌. 

ఇండియా నుండి వచ్చిన తరవాత ఒకటి రెండుసార్లు ఆ ప్యాకెట్‌ ఓ పెన్‌చేసి 
చూద్దామా?” అని అనిపించింది. కానీ తం[డ్రిమీద గౌరవంతో ఆ పని చేయలేక 
షెల్ఫ్‌లో అలా పడేశాడు. ఇప్పుడు తిరిగి కనబడేసరికి మళ్ళీ కుతూహలం 
మొదలయింది. ప్యాకెట్‌ చేతిలోకి తీసుకున్నాడు. “ఒక్కసారి తీసిచూస్తే” 
అన్పించింది. కానీ తండ్రి చెప్పిన మాటలు జ్ఞాపకం రావడంతో ‘భావ్యం కాదు’ 
అనుకుని తిరిగి షెల్ఫ్‌లో పెట్టేయబోయి ఆగాడు. “తప్పేంటీ? ఎప్పటికైనా 
చూడమనేగా తండ్రి తనకిచ్చింది. చెప్పినదానికన్నా కొద్దిగా ముందు 
చూస్తున్నాడు... అంతేగా” మనసుకి సంజాయిషీ ఇచ్చుకోవడానికి 
ప్రయత్నించాడు. క్షణాలు భారంగా గడుస్తున్నాయి. చివరికి అతనిలోని 
కుతూహలమే జయించింది. 

నాన్నగారూ! మీ మాటను ఉల్లంఘిస్తున్నందుకు క్షమించండి” అని 
మనసులోనే అనుకుని సీల్‌ చేసిన ఆ ప్యాకెట్‌ని ఓపెన్‌ చేశాడు. “తండ్రి 
అంతగా చెప్పాడంటే అందులో ఏదో విశేషమే ఉంటుంది” అనుకుని ఆశపడ్డ 
ప్రదీప్‌కి తీవ్ర ఆశాభంగమే ఎదురైంది. ప్యాకెట్‌లో రెండు సీడీలూ ఒక లెటరూ 
ఉన్నాయి. అంతే... నిర్లిప్తత ఆవరించిన ప్రదీప్‌ అన్యమనస్కంగానే ఉత్తరం 


టెజా మణిపూస మాసపత్రిక శా జనవరి, 2021 | 72 


అందుకుని చదవసాగాడు. 


“బాబూ, దీపూ! మీ అందరికీ మా ఇద్దరి ఆశీస్సులు. ఈ ఉత్తరం నువ్వు 
చదివే సమయానికి నేనూ అమ్మా ఈ లోకంలో ఉండమని మాకు తెలుసు. 
మృత్యువు తాను వచ్చేముందు ఎటువంటి హెచ్చరికలూ చేయకుండా సడెన్‌గా 
వచ్చేయవచ్చు. మా మరణవార్త తెలిసిన తరవాత నువ్వెంత ఆఘమేఘాల 
మీద పరిగెత్తుకు రావాలనుకున్నా ఆఫీసులో సెలవు దొరికి, ఫైట్‌లో సీటు 
దొరికి ఇక్కడికి వచ్చేసరికి మా చితాభస్మమే తప్ప, మా భౌతికకాయాలను 
ఆఖరిసారిగా చూసే అవకాశం కూడా నీకు లేకపోవచ్చు. మరణించేముందు 
ప్రతీ తల్లికీ తండ్రికీ తమ సంతానానికి ఏదో చెప్పాలని తాపత్రయం... 
ఉబలాటం. దానికి మేం కూడా అతీతులేంకాదు. కానీ ఆ అవకాశం 
మాకులేదు. ఎలా..? ఒకసారి టీవీలో 'మాయాబజార్‌” సినిమా చూస్తున్నా. 
ఎప్పుడో యాఖ్మె ఏళ్ళనాటి సినిమా. అందులో నటించిన యస్వీఆర్‌, యన్టీఆర్‌, 
సావిత్రి, రేలంగి... వీళ్ళల్లో ఎవ్వరూ ఈనాడు లేరు. అయినా వారి 
నటనాకౌశలాన్ని ఈనాడు మనం చూడగలుగుతున్నాం. ఆనాటి ఘంటసాల 
గానం ఈనాటికీ మన గుండెలోతులను స్పృశిస్తోంది. దీన్ని గురించే 
ఆలోచిస్తుంటే హఠాత్తుగా ఒక ఆలోచన స్ఫురించింది. మనం మరణించాక 
మన పిల్లలు మనల్ని చూడాలనుకుంటే ఫొటోలే ఆధారం. లేదా వాళ్ళ పెళ్ళి 
వీడియో చూస్తున్నప్పుడు వాళ్ళ పిల్లలకు 'అదిగోరా మీ తాతయ్య... అదిగో మీ 
నాన్నమ్మ...” అని చూపిస్తారు. అంతేగా! కానీ మా కంఠస్వరాలు వినలేరు 
కదా! ఎప్పుడో ఏళ్ళనాటి సినిమా ఇప్పుడు కూడా చూడగలుగుతున్నప్పుడు, 
వాళ్ళ మాటలూ పాటలూ వినగలుగుతున్నప్పుడు, మరణించిన తల్లిదండ్రుల 
మాటలు మాత్రం ఎందుకు వినలేం? 


నా సమస్యకి పరిష్కారం లభించింది. దాని ఫలితమే ఈ సీడీలు. మేము 

లేకపోయినా మా రూపం, మా మాట నీముందుంటుంది. అమ్మానాన్నలను 
చూడాలని ఉందా? మరి ఆలస్యం దేనికీ? సీడీలు చూడూ... 

ఇట్లు 

నీ నాన్న” 

విపరీతమైన సంభ్రమాశ్చర్యాలకు లోనైన ప్రదీప్‌ ఉత్తరాన్ని మడిచి, “అమ్మ 

అని లేబుల్‌ అంటించిన సీడీ తీసి, డి.వి.డి. ప్లేయర్‌లో పెట్టి స్విచ్‌ ఆన్‌ 

చేశాడు. 


తలలో పూలు, నుదుట రూపాయి కాసంత బొట్టు, పట్టుచీర, చేతులనిండా 
గాజులు... మూర్తీభవించిన ముత్తైదువ రూపంలో చిరునవ్వు వెన్నెలలు 
కురిపిస్తూ అమ్మ... 

“బాబూ, దీపూ... మీ నాన్నగారు- అబ్బాయితో ఏమన్నా మాట్లాడు 
అన్నారు. “ఏం మాట్లాడనురా కన్నా? దీపూకి నా మాటకంటే పాటే ఇష్టం. నా 
పాటే వినిపిస్తాను అన్నాను. “మరి నా పాట వింటావా?” వ్మెదేహి 
అడుగుతోంది ్రదీప్‌ని. 

అవును... అమ్మ అద్భుతంగా పాడుతుంది. సంగీతంలో డిప్లొమా చేసింది. 
రేడియో ఆర్టిస్ట్‌ కూడానూ. తను అమ్మ దగ్గరేగా సంగీతం నేర్చుకుంది? 
అమ్మంత గొప్పగా కాకపోయినా, తనుకూడా బాగానే పాడగలడు. స్ఫ్మూలు, 
కాలేజీ, యూనివర్శిటీ... పాటల పోటీలలో ఎప్పుడూ ప్రథమస్థానం తనదే. 
దానికి కారణం అమ్మపెట్టిన సంగీత భిక్ష ఇప్పుడీ యాంత్రిక జీవితంలో పడిన 
తరవాత తనకి సా...పా...సా వచ్చునన్న సంగతే మర్చిపోయాడు. 
ఆలోచనలనుండి తేరుకుని స్క్రీన్‌ వంక చూశాడు. 


పూజా మందిరంలో దేవుని ముందు కూర్చుని వ్మెదేహి “ఎందరో 
మహానుభావులు కీర్తన ఆలపిస్తోంది. తరవాత “నగుమోము కనలేని కీర్తన... 
అలా వరసగా త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామాశాస్త్రి కీర్తనలు... 
హాలులో నటరాజ విగ్రహం ముందు కూర్చుని తంబుర మీటుతూ “కట్టెదుట 
వెకుంఠము కాణాచ్మెన కొండ” అంటూ అన్నమయ్య కీర్తనతో మొదలుపెట్టి, 


రామదాసు, పురందరదాసు కీర్తనలు... పెరట్లో పూలమొక్కల మద్య విహరిస్తూ 
శ్రీరంగం గోపాలరత్నం పాడిన “అమ్మదొంగా! నిన్ను చూడకుంటే నాకు బెంగ” 
వంటి లలితగీతాలు పాడుతూ... సంగీతామృత జలపాతంలో నిలువెల్లా 
తడిసిముద్దయిపోతూ  ఉక్కిరిబిక్కిరెపోతున్న ప్రదీప్‌కి వూపిరి పీల్చడమే 
కష్టమైపోతోంది. హృదయంలో ఏవేవో ప్రకంపనలు... అమ్మ పాడుతున్న ఆ 
పాటలన్నీ తనకీ వచ్చు... అమ్మేగా నేర్చిందీ..? పసితనంలో ఒళ్ళొ 
కూర్చోబెట్టుకుని మాతృమూర్తిలా... ఎదిగిన తరవాత ఒక గురువులా ఎన్ని 
పాటలు నేర్పిందీ? ఏవీ ఆ పాటలూ... ఏవీ ఆ మధురానుభూతులూ..? సీడీ 
పూర్తయ్యేసరికి మనసులో తీవ్రమైన సంఘర్షణ... స్నానం చేసినట్టు స్వేదంతో 
శరీరమంతా తడిసిపోయింది. వణుకుతున్న చేతులతో 'నాన్ను అన్న లేబిల్‌ 
అంటించి ఉన్న రెండో సీడీని ప్లేయర్‌లోపెట్టి ఆన్‌ చేశాడు. మల్లెపూవులాంటి 
పంచె, లాల్చీ ధరించిన సీతారామయ్య చిరునవ్వులు చిందిస్తూ కుర్చీలో 
కూర్చుని ఉన్నాడు. 

“దీపూ... బాగున్నావురా బాబూ? “నాన్న ఏం చెబుతారులే- ధర్మపన్నాలూ 
నీతిబోధలూ చేసి ఉంటారు” అనుకుంటున్నావు కదూ. అవన్నీ చెప్పడానికి 
నేనెవరినిరా? ఎవరి వ్యక్తిగత జీవితాలు వారిష్టం. అవతలివారు కోరుకున్నట్లు 
తానుండలేని మనిషి, ఎదుటివారు మాత్రం తాను కోరుకున్నట్లు 
ఉండాలనుకోవడం అజ్ఞానం కాక మరేమిటి? అయినా ఇంత వయసు వచ్చిన 
నీకు మరొకరి సందేశాలూ హితబోధలూ అవసరమా? మరి నీకు ఏం 
చెప్పాలి? ఆ... లోకంలో సంపదనంతా గుమ్మరించినా కాలచక్రంలో ఒక్క 
క్షణాన్ని కూడా వెనక్కి తిప్పలేరన్న సంగతి నీకు తెలియంది కాదు. అవునా? 
అందుకే నిరుపయోగమైన సందేశాలకంటే మధురమైన నీ బాల్యస్కృతులు 
ఒక్కసారి నీకు జ్ఞప్తికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మాతో కలిసి 
పంచుకున్న ఆ అనుభూతులు స్‌ కళ్ళముందే కదలాడుతుంటే నీ స్మృతిపథంలో 
మేం కనీసం ఆ కొన్ని క్షణాలైనా తిరిగి సజీవులౌతామేమోనన్న చిన్న ఆశ. 
దీపూ... నీకు గుర్తుందా..?” అంటూ సీతారామయ్య ప్రదీప్‌ చిన్ననాటి 
సంగతులు ఒక్కొక్కటీ చెప్పనారంభించాడు... 

పదినెలల వయసులో అతి కష్టంమీద లేచినిలబడి అడుగులు వేయడం... 
తండ్రి 'ఒకటి, రెండు, మూడు” అంటూ లెక్కపెట్టడం... నాలుగు అడుగులువేసి 
పడిపోతే తల్లి కంగారుగా ఎత్తుకోబోతూ ఉంటే, తండ్రి వారించడం... 
అల్మారాలో ఉంచిన అటుకుల డబ్బాకోసం తల్లి చూడకుండా కుర్చీని కష్టంమీద 
లాక్కొచ్చి డబ్బా అందుకోబోతే, మూతలేని డబ్బా జారి అటుకులు మొత్తం 
నెత్తిమీదగా తలంబ్రాల్లా పడటం... తండ్రి మెడచుట్టూ చేతులువేసి ఉప్పుమూటలా 
వూగుతూ- వేమన, సుమతీ శతకాలలోని పద్యాలు నేర్చుకోవడం... ఇంటిపని 
చేసుకుంటూ తల్లి పాడుతూ ఉంటే, వచ్చీరాని మాటలతో వంతపాడాలని 
ప్రయత్నించడం... రెండోక్లాస్‌ చదువుతున్నప్పుడు రోడ్డుమీద దొరికిన 
రోల్డ్‌గోల్డ్‌ గుళ్ళగొలుసులో ఒక పూస పట్టుకొచ్చి అమ్మా! నీకోసం బంగారం 
పట్టుకొచ్చా' అంటే, తల్లిదండ్రులు పగలబడి నవ్వడం... అదిచూసి 
బుంగమూతి పెట్టుకుని “పో అమ్మా, నీకోసం ఎంతో కష్టపడి తెస్తేనూ...” 
అంటున్న ప్రదీప్‌ అమాయకత్వానికి తల్లి అక్కున చేర్చుకుని ముద్దాడటం... 
తండ్రి ఒళ్ళొ కూర్చోబెట్టుకుని ల, క, ర, జి, శ, ష సి అక్షరాలు స్పష్టంగా 
పలికే విధానం నేర్పించడం... నాలుగో తరగతి చదువుతున్నప్పుడు ఆటల్లో 
చెయ్యి విరక్కొట్టుకుంటే, “అసలే డబ్బుకి ఇబ్బందిగా ఉందనుకుంటే, మళ్ళీ 
ఇప్పుడు వెయ్యి రూపాయలు ఖర్చుబీ నాన్న ఎక్కడ్నించి తెస్తారు? అని తల్లి 
మందలిస్తే, ప్రదీప్‌ చిన్నబుచ్చుకున్న మొహంతో తండ్రి దగ్గరకొచ్చి “నాన్నా, 
అమృతాంజనం రాసుకుని కాపడం పెట్టుకుంటా, అదే తగ్గిపోతుంది. డాక్టరు 
దగ్గరికి వద్దు అని అంటే- తండ్రి కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగి ప్రదీప్‌ని 
దగ్గరకు తీసుకోవడం... రేపు సెవెన్త్‌క్షాస్‌ పబ్లిక్‌ పరీక్షలనగా, వీధిలో పిల్లలు 
ఆడుకుంటున్న క్రికెట్‌ ఆటని (ప్రదీప్‌ చూస్తుండగా, క్రికెట్‌బంతి వచ్చి ప్రదీప్‌ 
మోకాలిచిప్పకు బలంగా తగిలి, మోకాలు బత్తాయిపండు సైజులో వాచిపోతే, 


పరీక్షకి వెళ్ళలేనేమోనని ప్రదీప్‌ ఏడుస్తుంటే, తండ్రి రిక్షాలో స్కూల్‌కి తీసుకెళ్ళి, 
అక్కడినుండి పరీక్ష రాసేగదికి రెండు చేతులతో ఎత్తుకెళ్ళి పరీక్ష రాయించడం... 

ఇలా ఒకటేమిటి, సీతారామయ్య ప్రదీప్‌ చిన్ననాటి సంఘటనలు ఒక్కొక్కటీ 
వివరించి చెబుతూ ఉంటే, ఒక్కొక్క సంఘటనా, ఒక్కొక్క మిస్సైల్‌లా ప్రదీప్‌ 
గుండెల్లోకి దూసుకుపోతున్నాయి. సీడీ పూర్తయ్యేసరికి ప్రదీప్‌ ఒక కంటినుండి 
నయాగరా, మరో కంటినుండి శివసముద్రం జలపాతాలు. కంట్రోలు 
చేసుకోవడం అతని శక్తికి మించిన పనే అయింది. 

ఏమిటా కన్నీళ్ళకి అర్థం? వేదనాభరితమైన హృదయం కార్చిన కన్నీరా? 
సీడీ మొత్తంలో తండ్రి ఎక్కడా కూడా ప్రదీప్‌ని మందలించలేదు... 
విమర్శించలేదు... హితబోధలు చేయలేదు. మరి ఎందుకీ కన్నీరు? అవి... 
ఆనందబాష్బాలా? కాదు... యాంత్రికజీవనం, కృత్రిమత్వంతో హృదయంలో 
నిర్మించిన ఆనకట్ట, మానవ అనుబంధాలనే వరదతాకిడికి బద్దలై, అనురాగం, 
అభిమానం, ఆత్మీయతా ఆప్యాయతా వంటి కెరటాలు ఉవ్వెత్తున ఎగసి 
గుక్కతిప్పుకోనివ్వకుండా, వూపిరందకుండా చేస్తున్నప్పుడు కలిగే భావన అది. 
అక్షరాలకు అందని అనుభూతి అది. 

అలా ఎంతసేపు వెక్కివెక్కి ఏడ్పాడో ప్రదీప్‌... చాలాసేపైన తరవాత, కొద్దిగా 
తేరుకుని, మనసు కంట్రోల్‌ చేసుకోవడానికి “గజల్‌ శ్రీనివాస్‌” పాటల క్యాసెట్‌ 
టేప్‌రికార్డర్‌లో పెట్టి స్విచ్‌ ఆన్‌ చేశాడు. 

“ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చేయ్‌ 

నా సర్వస్వం నీకిస్తా నా బాల్యం నాకిచ్చేయ్‌...” 

టేప్‌లో గజల్‌ శ్రీనివాస్‌ గొంతు మధురంగా విన్పిస్తోంది. “ఎంత 
కోఇన్సిడెన్స్‌.... నాన్న చెప్పిన బాల్యం సారాంశం ఒక్క పాటలో 
కళ్ళముందుంచాడు... పాదాభివందనం శ్రీనివాస్‌” అనుకుంటున్న ప్రదీప్‌ 
మెదడులో తటిల్లంటూ మెరిసింది ఒక పెద్దమెరుపు. తనని ఇంతకాలం 
పీడిస్తున్న అసంతృప్తికి మూలమేమిటో తెలిసింది. 

మానవ సంబంధాల లేమితో తను బాధపడుతున్నాడు... యస్‌... 
కమ్యూనికేషన్‌ గ్యాప్‌... 

ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్నట్టూ ఎవరో 
భయంకరమైన వేటకత్తి తీసుకుని చంపడానికి వస్తున్నట్టూ ఉరుకులు 
పరుగులు... కేర్‌టేకర్‌కి పిల్లల్ని అప్పగించి తనో దిక్కుకూ తన భార్యో దిక్కుకూ 
మారథాన్‌ రన్నింగ్‌. అలసిన శరీరాలతో ఏ రాత్రికో ఇల్లు చేరటం, ఏదో 
తిన్నామన్న పేరుకి అన్నం మెతుకులు కకతికి, ఎప్పుడు పక్కమీదకు చేరి 
విశ్రాంతి తీసుకుందామా అన్న ఆరాటం... మొక్కుబడి పలకరింపులు... 
అతికించుకున్న ప్లాస్టిక్‌ చిరునవ్వులు... తమ ధనవ్యామోహాన్ని 
కప్పిపుచ్చుకుంటూ “ఇదంతా సంతానం ఉజ్వల భవిష్యత్‌ కోసమే'నంటూ 
ఆత్మవంచన స్టేట్‌మెంట్స్‌... వీకెండ్‌కి అందరూ కలసి ఎక్కడికన్నా వెళ్తే, ఈ 
ఆరురోజులు కలిసిలేమన్న బాకీ తీరిపోయినట్లు కృత్రిమ ఆత్మసంతృప్తి... 
తల్లిదండ్రులకూ పిల్లలకూ మధ్యగానీ భార్యాభర్తల మధ్యగానీ కరువ్మెపోయిన 
ఆప్యాయతా ఆత్మీయతా. తన అసంతృప్తికి కారణం తెలిసిన తరవాత (ప్రదీప్‌కి 
ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. “ఏ తల్లీతండ్రీ ఇస్తారు తమ సంతానానికి 
ఇంతటి అపురూపమైన కానుక... పరుషంగా ఒక్కమాట కూడా అనకుండా 
తాను జీవితంలో కోల్పోతున్నదేమిటో తన తండ్రి ఎంత తెలివిగా చెప్పాడు” 
అనుకున్నాడు. సమస్యేమిటో తెలిశాక పరిష్కారం కనుక్కోవడం పెద్ద 
కష్టమేమీకాలేదు. 


అప్పటికే తెల్లవారిపోయింది. భార్య లేచిన తరవాత “నేనివ్వాళ ఆఫీసుకి 
సెలవు పెట్టేస్తున్నాను. నువ్వూ సెలవు పెట్టేయ్‌” అన్నాడు. 

“ఎందుకూ?” ఆశ్చర్యంగా అడిగింది మంజుల. 

“చెబుతాగా” అన్నాడేగానీ వివరాలు చెప్పలేదు. స్నానం, టిఫిన్‌ కానిచ్చి, 


73 | జనవరి, 2021 4 [(త్రుజా0 మణిపూస మాసపత్రిక 


కాలీగ్‌కి తన సెలవు గురించి చెప్పి, తండ్రిచ్చిన సీడీలూ ఉత్తరం భార్య 
చేతిలో పెట్టి తాను మంచమెక్కాడు ప్రదీప్‌. పడుకున్న వెంటనే పట్టేసింది నిద్ర. 
చాలాకాలం తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాడు. తిరిగి మధ్యాహ్నం 
ఒంటిగంటకు లేచాడు. భార్యవంక చూశాడు. మంజుల మొహం బాగా 
ఏడ్చినట్లు ఉబ్బి కళ్ళు ఎర్రబారి ఉన్నాయి. 

“మనం... మనం... ఇండియా వెళ్ళిపోదామండీ!” భోజనం చేస్తున్న ప్రదీప్‌ 
మీద చెయ్యివేసి అంది మంజుల. తన నిర్ణయాన్ని చెప్పేముందు భార్యని 
మానసికంగా సిద్ధంచేయాలన్న తలంపుతో, సీడీలు చూడమని చెప్పిన ప్రదీప్‌, 
తన నిర్ణయమే భార్య నోటివెంట  వెలువడేసరికి ఆశ్చర్యంతో 
తలమునకలవుతూ తలాడించాడు. సీడీలోని పాత్రలూ సంఘటనలూ 
వేరుకావచ్చు... కానీ అనుభూతి ఒక్కటేగా! 

“ఇండియా వెళ్ళిన తరవాత నేను నా పిల్లలకి తల్లిగా, నా భర్తకు భార్యగా 
ఉండదలచుకున్నాను. ఏటియం మిషన్‌లా కాదు. అందుకే ఉద్యోగం 
చేయదలచుకోలేదు” అంది మంజుల భర్తని ఇంకా ఆశ్చర్యపరుస్తూ. 

ఫారిన్‌లో జాబ్‌ చేస్తున్న ప్రదీప్‌కి ఇండియాలో జాబ్‌ రావడం కష్టంకాలేదు. 
జీతం అక్కడకంటే తక్కువే అయినా భార్యాభర్తలకది బాధ అనిపించలేదు. 

ఇండియా వచ్చాక హైదరాబాద్‌లోనే ఆఫీసుకి దగ్గర్లో ఫ్లాట్‌ 
తీసుకోవాలనిపించినా, మళ్ళీ వద్దులే అనుకుని, దూరమైనా తల్లిదండ్రుల 
అభిరుచులకు అనుగుణంగా తమ స్వంత ఇంటినే రీమోడల్‌ చేయించాడు. 

ఆరోజు ఆఫీసులో వర్క్‌ త్వరగా పూర్తికావడంతో ప్రదీప్‌ ఇంటికి త్వరగా 
వచ్చేశాడు. అప్పుడు సాయంత్రం అయిదున్నర అవుతోంది. 

అరుగుమీద వాలుకుర్చీలో పడుకున్న సీతారామయ్య పొట్టమీద కూర్చున్న 


రమ్య, తాతయ్య చెబుతున్న “అల్పుడెపుడు పలుకు ఆడంబరముగాను, 
సజ్జనుండు పలుకు చల్లగాను? పద్యాన్ని వల్లెవేస్తోంది. ఆ దృశ్యాన్ని 
తన్మయత్వంతో చూస్తున్న కొడుకుని చూసి చిన్నగా నవ్వుకున్నాడు 
సీతారామయ్య. 

తన గదిలోకి వెళ్ళి డ్రెస్‌ మార్చుకుని హాల్‌లోకి వచ్చాడు ప్రదీప్‌. 
వంటగదిలో మంజుల ఉల్లిపాయ పకోడి చేస్తున్నట్లుంది. ఘుమఘుమల 
వాసన ముక్కుని అదరగొట్టేస్తుంది. హాలులో స్తంభానికి చేరగిలబడి వ్మెదేహి 
కూర్చొనుంది. ఆమె ఒడిలో తలపెట్టుకుని సిద్దార్ధ పడుకుని నాన్నమ్మ 
పాడుతున్న రామదాసుకీర్తన చెవులప్పగించి వింటున్నాడు. 

“ఇరవుగ నిసుకలోన బొరలిన యుడుతభక్తికి కరుణించి బోచితివని 
నెరనమ్మితి నిన్నే తండ్రి పలుకే బంగారమాయెరా” 


“ఇన్ని సంవత్సరాలు గడిచినా అమ్మ గొంతులో శ్రావ్యత అలానే ఉంది” 
అనుకుంటూ మెల్లిగావచ్చి తల్లి ఒడిలో రెండోవ్మెపు తలపెట్టి పడుకున్నాడు. 
పాలసంద్రమైపోయింది మనసు. ఎంత హాయి అమ్మ ఒడి... ఈ 
సంతృప్తిముందు తాను అమెరికాలో తొలిసారిగా ఆరంకెల జీతం 
అందుకున్నప్పటి తృప్తి మేరుపర్వతం ముందు ఇసుక రేణువులా అన్పించింది. 
ఆ ఆనందంలో అప్రయత్నంగా తల్లి గొంతుతో శృతి కలిపాడు. 


“ఎంతో వేడిన నీకు సుంత్మెన దయరాదు పంతంబుసేయ నేనెంతటి వాడను 
తండ్రీ పలుకే బంగారమాయెరా!” భర్తకి ప్లేట్‌లో పకోడీలు పట్టుకొచ్చిన 
మంజుల అక్కడి దృశ్యం చూసి అలాగే నిలబడిపోయింది. 


.. సమాపం ... 
రి 


బెంగళూరుకి బుల్లెట్‌ ట్రైన్‌ 1 


సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో బెంగళూరుకు పోవాలంటే కనీసం ఆరు 
గంటలైనా పడుతుంది. ఆ టైం 2 గంటలకు తగ్గితే... జర్నీ హాయిగా 
ఉంటుంది కదా. దాన్ని నిజం చేసేలా హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు 
బుల్లెట్‌ టైన్‌ పరుగులు పెట్టనుంది. ఇప్పటికే హైదరాబాద్‌?... ముంబై 
రూట్‌లో బుల్లెట్‌ టైన్‌కు ప్రతిపాదించిన కేంద్ర ప్రభుత్వం... 
తాజాగా హైదరాబాద్‌... బెంగళూరుకూ మరో 
బుల్లెట్‌ టైన్‌ నడపాలని నిర్ణయించింది. 
దేశంలో 12 కారిడార్లను ఏర్పాటు 
చేయడానికి నిర్ణయించిన రైల్వే శాఖ.. 
అందులో 

హైదరాబాద్‌... బెంగళూరు 
కారిడార్‌ను రూ.లక్షా 28 
వేల 600 కోట్లతో 
నిర్మించాలని 
నిర్ణయించింది. 
618 కిలోమీటర్ల 
మేర కారిడార్‌ను 
నిర్మించనుంది. ప్రాజెక్టును 
2031...2041 


మధ్య పూర్తి 


LAS మగ్‌ ( 


చేయాలని టార్గెట్‌గా 


టెజా మణిపూస మాసపత్రిక ఫి జనవరి, 2021 74 



















తొ 


పెట్టుకుంది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్‌ 
టైన్ల కోసం స్పెషల్‌ ట్రాక్‌లను నిర్మించనుంది. ప్రస్తుతం ఉన్న ట్రాక్‌?లు 
కేవలం 80 నుంచి 160 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకుంటాయి. అయితే, 
బెంగళూరుకు ఏ రూట్‌లో ట్రాక్‌ వేస్తారన్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ 

లేదు. ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి గుంటూరు, నడికుడి 
మీదుగా, కాచిగూడ నుంచి 


Au 
- sl 


మహబూబ్‌నగర్‌ 
రూట్‌లో, వికారాబాద్‌ నుంచి 
వాడీ మీదుగా బెంగళూరు వెళ్లేందుకు 
మూడు రూట్లు ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌... 
ముంబై మధ్య 709 కిలోమీటర్ల మేర రూ.లక్షా 41 వేల 800 
కోట్లతో బుల్లెట్‌ టైన్‌ కారిడార్‌ను రైల్వే శాఖ ప్రతిపాదించింది. 
డీపీఆర్‌?ల కోసం అధికారులు కసరత్తులు చేస్తున్నారు. అన్నీ 
అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది పనులు మొదలయ్యే చాన్స్‌ ఉంది. 





క్‌ °° @ 
ఇప్పుడేం బదులిస్తారు? అ 


హాశ్రాస్‌లో జరిగింది అత్యాచారమే.. అక్కడ పోలీసులది నిర్లక్ష్యమే..” 
తాజాగా సీబీఐ విచారణలో నిగ్గుతేలిన నిజమిది. దీనితో ఇప్పటి వరకూ 
ఖాకీల వాఖ్యలన్నీ దోషుల్ని కాపాడే ప్రయత్నంలో చేసిన అసత్యాలేనని 
రుజువైంది. అంతేకాదు, ఊరుచుట్టూ కంచెలు కట్టి, బాధితుల్ని బెదిరించీ 
హింసించడమే గాక, ఘటన పట్ల వెల్లువెత్తిన నిరసనంతా తమను అప్రతిష్టపాలు 
చేసేందుకేనన్న ఏలినవారి “కుట్ర” సిద్ధాంతం గుట్టూ రట్టయ్యింది. మరిప్పుడు 
ఏలినవారు తలలెక్కడ  పెట్టుకుంటారూ? పోలీసులు టోపీలెక్కడ 
పెట్టుకుంటారు? నెత్తురూ, కన్నీరు ఏకమై, బాధితత్వానికి నిలువెత్తు రూపమై 
న్యాయం కోసం వేడుకున్న ఓ ఆడపిల్లను బూడిద చేయడం ప్రతిష్టా? జరిగిన 
దారుణాన్నీ ప్రభుత్వ వైఫల్యాన్నీ లోకం వేలెత్తి చూపితే మాత్రం అప్రతిష్టా? 
అధికారం అండతో ఇన్నాళ్లూ ఎదురుదాడితో అందరినోళ్లూ మూయించే 
ప్రయత్నం చేసారు. ఇప్పుడు సీబీఐ నివేదికకు ఏమని బదులిస్తారు..? 


ఆటవిక రాజ్యంలోనైనా కొన్ని నియమాలుంటాయేమో గానీ, యోగి 
ఆదిత్యనాథ్‌ పాలనలో ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ఏ నియమాలూ ఉండవని 
నిరూపిస్తోంది ఈ ఘటన. వారి ఏలుబడిలో దళితులకు గౌరవంతో కూడిన 
జీవితం ఎలాగూ ఉండదు.. సరికదా చివరికి మరణంలో కూడా వారికి కనీస 
మర్యాద లభించదని తేల్చి చెపుతోంది యూపీలో పాలన. హత్రాస్‌లో 
కులదురహంకారం ఓ అమాయక దళిత యువతిపై లైంగికదాడికి తెగబడటమే 
కాదు, పైశాచికంగా హింసించి ఆమెను నెత్తురు ముద్దను చేసింది. వెన్నెముక 
విరిచి, నాలుక కొరికి ఆ అభాగ్యురాలిని చిత్రవధ చేసింది. ఆ స్థితిలోనూ ఆ 
19ఏండ్ల పసి ప్రాణం తననీ స్థితికి తెచ్చిన వ్యక్తులను గుర్తించింది. వారిని 
శిక్షించి ఇలాంటి దారుణం మరే ఆడపిల్లకూ దాపురించకుండా చూడాలని 
వేడుకుంటూ ప్రాణాలు విడిచింది. కానీ ఘనతవహించిన యూపీ పోలీసులేం 


ఎన్‌.సురేష్‌ కుమార్‌ 





చేశారు. ముక్కలైన ఆమె శరీరాన్ని కన్నవారి కడసారి చూపుకు కూడా 
ఇవ్వకుండా అర్థరాత్రి కాటికి చేర్చారు. ఆ చీకట్లోనే చితికి నిప్పంటించి కాల్చి 
బూడిద చేశారు.వారు ఆనాడు కాల్చి బూడిద చేసింది బాధితురాలి శరీరాన్ని 
మాత్రమే కాదు, అందుకు కారకులెవరో చెప్పే నిజాలనన్ని నేడు సీబీఐ నివేదిక 
నిగ్గు తేల్చింది. ఈ నివేదిక పోలీసుల తీరునే కాదు, ఏలికల బండారాన్నీ 
బద్దలు కొడుతోంది. 


అమానవీయమైన ఈ ఘటన పట్ల నాడు పెల్లుబుకుతున్న ప్రజాందోళనలను 
చూసి ఈ పోలీసులూ, వఏలికలూ ఏమన్నారు? అసలు అత్యాచారమే 
జరగలేదన్నారు పోలీసులు..! ఇదంతా తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే 
కుట్ర అన్నారు ఏలినవారు..!! మరి ఇప్పుడేమంటారు... ?! కండ్లముందు నిజం 
నెత్తురోడుతూ నిల్చున్నా. ఆ నిజాన్ని తొక్కిపట్టి అబద్దాన్నే నెత్తికెత్తుకున్నారు. 
నిందితులకే వంత పాడారు. బాధితులనే హింసించారు. నేడు సీబీఐ 
విచారణలో నిజం వెలుగులోకొచ్చింది. సెప్టెంబర్‌ 14న జొన్నచేనులో 
ఒంటరిగా ఉన్న తనపై నిందితులు నలుగురూ సామూహికంగా లైంగికదాడికి 
పాల్పడ్డారని పేర్లతో సహా వెల్లడించిన బాధితురాలి మరణవాంగ్య్మూలం నిజమని 
తేటతెల్లమయింది. భౌతికదాడి జరిగిందనీ, కానీ అత్యాచారం జరిగిందనడానికి 
ఏ ఆధారాలూ లభించలేదని చెప్పిన ఫొరెన్సిక్‌ నివేదికకు వైద్య పరీక్షలు 
సకాలంలో నిర్వహించకపోవడమే కారణమని కూడా తేలింది. ఘటన జరిగిన 
ఐదు రోజుల వరకూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయని పోలీసులు... వైద్య 
పరీక్షలనూ ఉద్దేశ్యపూర్వకంగానే ఆలస్యం చేశారని స్పష్టమైంది. అంతేకాదు, 
జరిగిన దారుణాన్ని గ్రామస్థులంతా ముక్తకంఠంతో ధృవీకరిస్తున్నారు. మరి 
ఇందులో కుట్ర ఎవరిదంటే ఏలినవారు ఏం సమాధానమిస్తారు? పోలీసుల 
నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుపడుతోంది సీబీఐ. ఏమని బదులిస్తారు? 


75 | జనవరి, 2021 *+ (శ్రుజొ మణిపూస మాసపత్రిక 





ప చ యట... 


తమిళులు “తలైవర్‌” (అధిపతి/దళపతి)గా పిలుచుకునే సూపర్‌ స్టార్‌ 
రజనీకాంత్‌ ఎట్టకేలకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి కాలు మోపుతున్నట్లు 
ప్రకటించారు. మరో ఐదు నెలల్లో తమిళనాడులో ఎన్నికలు జరుగనున్న 
నేపథ్యంలో, ఈ ప్రకటన రాజకీయ రంగస్థలంలో 'పెను సంచలనంగా 
మారింది. రజనీ వీరాభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ పేరు 
ఇంకా నామకరణం చేయవలసి వుంది. ఈ డిసెంబర్‌ నెలాఖరున 
(ప్రకటించే అవకాశం ఉంది. 2021 ప్రథమార్ధంలో జరుగబోయే ఎన్నికల్లో 
రజనీకాంత్‌ స్థాపించబోయే పార్టీ బరిలో నిలువనుంది. “ఇప్పుడు కాకపోతే 
మరెప్పటికీ జరుగదు” అని రజనీకాంత్‌ తాజాగా రాసిన వాక్యం 
తమిళనాట వేడి పుట్టిస్తోంది. రజనీ స్వయంగా ఎన్నికల్లో నిల్చుంటారా, 
కింగ్‌ మేకర్‌గా ఉంటారా ఇంకా తేలాల్సివుంది. ఒకటి మాత్రం నిజం! 
తమిళనాట జనాకర్షణ కలిగిన స్టార్‌ డమ్‌ లో రజనీకాంత్‌ దే అగ్రస్థానం. 
అదే విధంగా రాజకీయంగానూ “ శూన్యత” ఉంది. మొన్నటి వరకూ 
తమిళనాడును శాసించిన జయలలిత, తమిళులను కదిలించిన కరుణానిధి 
నేడు లేరు. ఆ స్థానం తనకు దక్కుతుందనే విశ్వాసమే రజనీకాంత్‌ ను 
రాజకీయాలవైపు మళ్లించి ఉంటుంది. మరో స్టార్‌ కమల్‌ హసన్‌ కూడా 
రాజకీయాల్లో ఉన్నా రజనీకి ఉన్నంత మాస్‌ ఫాలోయింగ్‌ అతనికి లేదు. 
తమిళనాడులో ఎప్పటి నుంచో చక్రం తిప్పుతున్న ప్రధాన రాజకీయ 
పార్టీలు రెండే రెండు. ఒకటి డి ఎం కె, రెండోది అన్నాడి ఎం కె. ప్రస్తుతం 
అన్నా డి ఎం కె అధికారంలో ఉంది. అది కూడా బీజేపీ, ఇతర మిత్ర 
పక్షాల సహకారంతోనే కాలం వెళ్లబుచ్చుతోంది. ముఖ్యమంత్రిగా ఉన్న 
పళనిస్వామి, ఉపముఖ్యమంత్రిగా ఉన్న పన్నీరు సెల్వం ఇద్దరూ 
బలహీనమైన నాయకులే. ఇద్దరూ జయలలిత “తల్లి”చాటుబిడ్డలే. 
ముఖ్యంగా పన్నీరు సెల్వం. పళనిస్వామి శశికళ అండతోనే ముఖ్యమంత్రి 
అయ్యారు. ఈ ఇద్దరు నాయకులూ నరేంద్రమోదీ దగ్గర పోటీపడి 
సాగిలపడి, అధికార పీఠంలో కొనసాగుతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి 
పళనిస్వామి “గాడ్‌ మదర్‌” శశికళ ఇంకా జైల్లోనే ఉన్నారు. అన్నీ 


(ప్రజా మణిపూస మాసపత్రిక ఫి జనవరి, 2021 76 


వజివీ వీంతు.... 


న కరర లల 





దక భారతంలో సినిమాలు, రాజకీయాలకు అవినాభావ సంబంధముంది. 
మరీ ముఖ్యంగా తమిళనాట తలైవి, ఎంజీఆర్‌ వంటి అగ్రనటులు వెండి 
తెరపై నుంచి రాజకీయ రణక్షేత్రంలోకి వచ్చి విజయం సాధించారు. 
ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఇక ఇప్పుడు రెండు దశాబ్దాల నుంచి 
రాజకీయాల్లోకి వస్తా..వస్తా అంటూ ఊరించిన సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ 
ఎట్టకేలకు కీలక ప్రకటన చేశారు. జనవరిలో తాను సొంత పార్టీని 
ప్రారంభిస్తున్నట్లు, డిసెంబర్‌ 31 తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తానని 
ట్విట్టర్‌లో వెల్లడించారు. లోకనాయకుడు కమల్‌ హాసన్‌ ఇప్పటికే పార్టీ 
పెట్టినప్పటికీ అంతగా _ ప్రభావం చూపలేదని విశ్లేషకులు 
అభిప్రాయపడుతున్నారు. 2021లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి తాను సిద్ధమైనట్లు 
రజనీకాంత్‌ ప్రకటించడంతో తమిళనాట రాజకీయం హీటెక్కింది. రజనీ కంటే 
ముందు నుంచి పాలిటిక్స్‌లోకి చాలా మంది ప్రముఖులు వచ్చారు. తమిళనాడు 


కలిసివస్తే, ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉంటే, జనవరిలో జైలు నుండి 
బయటకు వస్తారుబయటకు వచ్చిన తర్వాత ఆమె పాత్ర ఎలా 
ఉండబోతుందో తేలాల్సివుంది. ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలనే కసి ఆమెకు 
బాగానే ఉంది. పోయినసారి తప్పిపోయింది. ఇప్పుడు ఊరుకుంటుందా? 
అన్నది సందేహం. పళనిస్వామి ఇప్పటికే పదవి రుచికి అలవాటు 
పడ్డాడు.రేపు ఈమె కోసం త్యాగం చేస్తాడా, ససేమిరా అంటాడా 
చూడాలి. ఉపముఖ్యమంత్రిగా ఉన్న పన్నీరుసెల్వంకు పోయినసారి 
ముఖ్యమంత్రి పదవి తృటిలో తప్పిపోయింది. ఎట్టకేలకు రాజీపడి, 
పళనిస్వామితో సర్దుకుంటున్నాడు. ఎంత సర్దుకున్నా, వీరిద్దరివీ రెండు 
గ్రూపులు. రజనీకాంత్‌ పార్టీ ఎన్నికల బరిలో నిలుచున్న విధానాన్ని బట్టి, 
శశికళ, పళనిస్వామి కదలికలు అనుసరించి, పన్నీరు సెల్వం వర్గం 
నిర్ణయాలు ఉంటాయని భావించాలి. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న రెండవ 
పెద్ద పార్టీ డి ఎం కె.దీనికి ప్రధాన నాయకుడుగా స్టాలిన్‌ వున్నారు. ఈ 
పార్టికి ఇతనే ప్రధానమైన ఆకర్షణ కూడా.సోదరుడు అళగిరి రూపంలో 
ఇంటిపోరు ఉన్నా స్టాలిన్‌ ను బలమైన నాయకుడుగానే 
చెప్పాలి. వ్యక్తిగతంగా ఆరోగ్యం అంతగా బాగాలేదు. అందుకే కొడుకు 
ఉదయనిధి స్టాలిన్‌ ను కూడా రంగంలో దింపారు. 2019లో జరిగిన లోక్‌ 
సభ ఎన్నికల్లో, పార్టీ యువవిభాగానికి నేతగా ప్రచారంలో తిరిగాడు. 
ఇతను సినిమా నటుడు, నిర్మాత కూడా. తాత కరుణానిధి, తండ్రి 
రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని రాజకీయాల్లోకి వచ్చాడు. ఇతనికి 
ఇప్పటి వరకూ చెప్పుకోతగ్గ గుర్తింపు ఏమీ లేదు.తండ్రి చాటు బిడ్డయే. 
రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రాకుండా ఉండి ఉంటే, డిఎంకె పార్టీకి, స్టాలిన్‌ 
బృందానికి ఈసారి ఎన్నికల్లో గెలవడానికి కొంత అవకాశాలు ఉండేవి. 
ప్రస్తుత వాతావరణంలో కష్టమే అనిపిస్తోంది. అత్యంత బలమైన నేత 
జయలలిత, లేకపోవడం, ప్రత్యర్థి పార్టీ నాయకులైన పళనిస్వామి, పన్నీరు 
సెల్వం బలహీనమైన నాయకులై ఉండడం,డి ఎం కె పార్టీ అధికారానికి 
కొంతకాలం నుండి దూరంకావడం మొదలైన కారణాలు స్టాలిన్‌ 
బృందానికి కలిసొచ్చే అంశాలుగా నిన్నటి దాకా చెప్పుకున్నారు. ఇప్పుడు 
దృశ్యం మారనుంది. అదే సమయంలో, కరుణానిధికున్న స్టార్‌ జమ స్టాలిన్‌ 
కు లేదు. చెడ్డపేరు కూడా బాగానే మూటకట్టుకున్నారు. నిజం చెప్పాలంటే, 





డీఎంకే, అన్నా డీఎంకేతో తమిళ ప్రజలు చాలా వరకూ విసుగెత్తివున్నారు. 
ఇటువంటి తరుణంలో, రజనీకాంత్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం 
మంచి పరిణామమే. మార్చును కోరుకుంటున్న (ప్రజలకు 
ఆపద్బాంధవుడిలా రజనీ ఎదురుగా కనిపిస్తున్నాడు. తలైవర్‌ రజనీకి 
అభిమానుల సహకారం ఎలాగూ ఉంటుంది. తాజాగా, రజనీకాంత్‌ 
రాజకీయాల్లోకి వస్తున్నట్లు ధృవీకరించే విధంగా ప్రకటన 
చేసినప్పటికీ, అనేక సందేహాలు, అనుమానాలు, సవాళ్లు కనిపిస్తున్నాయి. 
వైదిక వ్యవస్థను,సనాతన హిందూ ధర్మాన్ని బలంగా విశ్వసించే రజనీకాంత్‌ 
-సమానధర్మాలు కలిగిన బీజేపీ మధ్య రసాయనం మిస్త్రీ), ప్రయాణం 
ఎలా ఉంటాయో, ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి సాగుతాయా అనే ప్రశ్నలు 
ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న అన్నాడిఎంకె తో 
బీజేపీ కలిసి సాగుతోంది. ఈ బంధం తెగుతుందా లేదా ఈ పక్షాలన్నీ కలిని 
రజనీకాంత్‌ వైపు నిల్పొని,డి ఎం కె ను అధికారంలోకి రాకుండా చేస్తాయా 
అనే అనుమానాలు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో అధికారం 
దక్కించుకోవాలనే కోరికలు, వ్యూహాలు బీజేపీకి ఉన్నాయి. బీజేపీ పొత్తు 
లేకుండా ఒంటరిగానే తన సత్తా ఏమిటో చూపించుకోవాలనే ఆలోచనలో 
రజనీకాంత్‌ ఉన్నట్లుగా తమిళనాట వినిపిస్తోంది. కమల్‌,రజనీకాంత్‌ కలిసి 
సాగే అవకాశాలు లేకపోలేదు.కాకపోతే రెండూ భిన్న ధృవాలు. కమల్‌ 
నాస్తికుడు,రజనీ ఆస్తికుడు. ఆధ్యాత్మిక, సెక్యూలర్‌ కలబోతగా రజనీకాంత్‌ 
పార్టీ ఉండబోతోంది,అనే మాటలు కూడా బలంగా వినపడుతున్నాయి. 
రజనీకాంత్‌ అగ్రనటుడు. కోట్లాదిమంది అభిమానధనం బలంగా 
కలిగినాడు. వివాదరహితుడు. అటు కరుణానిధి - ఇటు జయలలితతోనూ 
సఖ్యతగా మెలిగినవాడు. అతనిపై ఇంతవరకూ ఎటువంటి ఆరోపణలు 
కూడా లేవు. “మిస్టర్‌ క్లీన్‌” గానే అభివర్షించాలి. ప్రస్తుతం ఉన్న 
రాజకీయాలు,నేతలపై ఉన్న వ్యతిరేకతలు ఇతనికి కలిసొచ్చే అంశాలు. 
ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి. (1) 70ఏళ్ళ వయస్సు, అనారోగ్యం 


రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన సినీహీరో. సీఎన్‌ అన్నాదురై.. తమిళ 
రచయిత. అనేక నాటకాలను రచించి నటించాడు. ఆయన రాసిన చాలా 
కథలు, సినిమాలు తీశారు. ఆయన కూడా సినిమాల్లో నటించి ద్రవిడులను 
మెప్పించాడు. అనంతరం తమిళనాడులో ద్రావిడ పార్టీని స్థాపించారు. తమిళ 
సినిమా రంగాన్ని ద్రావిడ పార్టీ ప్రచారానికి వాడుకున్న తొలి రాజకీయ 
నాయకుడిగా ప్రసిద్ధికెక్కారు. సీఎన్‌ అన్నాదురై హయాంలోనే మద్రాసు రాష్ట్రం 
నుండి ఆంధ్రప్రాంతం విడిపోయి తమిళనాడు రాష్టం ఏర్పడింది. 
ఎం.కరుణానిధి 


ఎం.కెగా, డాక్టర్‌ కళైనార్‌గా ప్రసిద్ధికెక్కిన మత్తువేల్‌ కరుణానిధి కూడా సినీ 
హీరోనే. సీఎన్‌ అన్నాదురై మరణాంతరం కరుణానిధి రాజకీయ అరంగేట్రం 
చేశారు. తమిళ సాహిత్యంలో కరుణానిథి తనదైన ముద్రను వేసుకున్నాడు. 
పద్యాలు, నాటికలు, లేఖలు, నవలలు, జీవిత చరిత్రలు, సినిమాలు, 
సంభాషణలు, పాటలు మొదలైన అన్ని రంగాల్లో ఆయనకు ప్రవేశం ఉంది. 
దక్షిణ భారత చలన చిత్ర సీమ నుంచి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి 
కరుణానిధి. తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) పార్టీ నుంచి 
ఆయన ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రస్తుతం కరుణానిధి 
కుమారుడు స్టాలిన్‌ నాయకత్వంలో డీఎంకే ఇప్పుడు ఎన్నికల బరిలో ఉంది. 

ఎంజీ రామచంద్రన్‌... 

తమిళ ప్రజల అభిమాన నటుడు. మొదట్లో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. 
గాంధీ ప్రభావితుడిగా ఉన్న ఈయన ఆ తర్వాత అన్నాదురై డీఎంకే పార్టీలో 


చేరారు. ఆ తర్వాత ఏఐడీఎంకే పేరిట పార్టీ స్థాపించారు. ముఖ్యమంత్రిగా 
పని చేశారు. ఆయన వారసురాలిగా సినీనటి జయలలిత రాజకీయ 


(2) ఎన్నికలకు కేవలం ఐదు నెలల లోపే సమయం ఉండడం. ఇంత 
తక్కువ సమయంలో బూత్‌ స్థాయి నుండి నిర్మాణం చేసుకోవాలి (8) 
మిగిలిన పార్టీలు దశాబ్దాల నుండి వ్యవస్థాగతంగా వేళ్లూనుకొని ఉన్నాయి 
(4) సమాజం కోవిడ్‌ నుండి పూర్తిగా ఇంకా బయటకు రాలేదు. ఇటువంటి 
వాతావరణంలో ఎన్నికల ప్రచారం అంత ఆషామాషీ కాదు (5) రజనీ 
మరారీవాడనే భావనలు కూడా కొందరిలో ఉన్నాయి. కుల సమీకరణాలు 
కూడా తమిళనాట ఎక్కువే.ఇవన్నీ సవాళ్లు.ఆంధ్రప్రదేశ్‌ లో 1982లో 
ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ స్థాపించి, 9 నెలల్లో ప్రభంజనం 
సృష్టించారు. ఎన్టీఆర్‌ లాగా తను కూడా తక్కువ సమయంలోనే అద్భుతాలు 
చేసి చూపించగలననే ఆత్మవిశ్వాసం రజనీకాంత్‌కు కూడా ఉన్నట్లుగా 
భావించాలి. అప్పటి రాజకీయ, సామాజిక, మీడియా పరిస్థితులు 
వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. రజనీకాంత్‌ పార్టీ స్థాపించి, విధి విధానాలు 
తెలియజేసి, ఎన్నికల వ్యూహం ప్రకటమైతే తప్ప, చాలా ప్రశ్నలకు, 
సందేహాలకు, అనుమానాలకు జవాబులు దొరకవు.తన సినిమా 
అభిమానుల “రజనీ మక్కళ్‌ మండ్రమ్‌” ప్రస్తుతం ప్రధాన వేదికగా 
ఉంది.ఇంకా  మహానిర్మాణం జరగాలి.మరో సీనియర్‌ నటుడు 
విజయకాంత్‌ డి ఎం డి కె పేరుతో పార్టీ స్థాపించి, రాజకీయాల్లో 
ఉన్నాడు.ఇతని పాత్ర లేదా భాగస్వామ్యం ఎలా ఉండబోతోందో కూడా 
చూడాలి.ఇప్పటి వరకూ ఎంతో మంచి పేరు తెచ్చుకొని, “తలైవర్‌ “గా 
జేజేలు కొట్టించుకుంటున్న రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావడం 
స్వాగతనీయమే. రాజకీయ సంస్కృతి మారి, (ప్రజలకు మేలు జరిగితే, విభిన్న 
నాయకుడిగా రజనీకాంత్‌ కీర్తి చిరస్థాయిగా చరిత్రలో మిగిలిపోతుంది. 
సినిమా స్టార్‌ నుండి ముఖ్యమంత్రిగా మారిన ఎం జి ఆర్‌ కు ఇప్పటికీ 
తమిళనాడులోనే గాక, దేశ రాజకీయాల్లోనూ ఎంతో మంచిపేరు ఉంది.ఆ 
వారసత్వాన్ని కొనసాగిస్తూ, తనదైన ముద్ర వేసుకుంటాడని 
భావిస్తూ,తలైవర్‌ ను అభినందిద్దాం. 





అరంగేట్రం చేసి ఆమె తుదిశ్వాస వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. 
జయలలిత.. 


ఎంజీ రామచంద్రన్‌ మరణానంతరం ఆయన శిష్యురాలిగా పాలిటిక్స్‌లోకి 
వచ్చారు. తమ అభిమాన నటి జయలలితను తమిళ ప్రజలు ఆదరించారు. 
ఆమెకు పాలించే అధికారమిచ్చారు. 


కెప్టెన్‌ విజయ్‌కాంత్‌... 


ప్రభాకరన్‌, రమణ వంటి సామాజిక చిత్రాలతో ప్రజల ఆదరాభిమానాలు 
చూరగొన్న నటుడు విజయ్‌కాంత్‌. ఈయన కూడా తెర మీద హీరోగానే 
కాకుండా రాజకీయాల్లోనూ ఉండాలని రాజకీయ అరంగేట్రం చేశారు. ప్రజల 
అభివృద్ధి పేరుతో డీఎండీకే పార్టీ స్థాపించారు. కానీ, ఆశించినన్ని స్థానాలు, 
ఫలితాలు ఆయనకు రాలేదు. అయితే ప్రజాసేవలో ఇప్పటికీ ఉన్నారు. 
ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. 

ఆర్‌.శరత్‌ కుమార్‌.. 


ఏఐఏఎస్‌ఎంకే పార్టీ స్థాపించారు. ప్రజలను కాపాడటం కోసం తాను పార్టీ 

పెట్టినట్లు (ప్రారంభించారు. (ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా 
ఎన్నికయ్యారు. కానీ, తదనంతర కాలంలో మళ్లీ తెరమీద(సినిమాలుకే 
పరిమితమయ్యారు. 


శివాజీ గణేశన్‌... 
నటుడిగా తనకంటూ ఓ విలక్షణశైలి ఏర్పరుచుకున్న శివాజీ గణేశన్‌ కూడా 


రాజకీయాల్లోకి వచ్చారు. టీఎంఎం పేరుతో పార్టీ స్థాపించారు. కానీ, పార్టీని 
విజయతీరాల వైపునకు నడిపించలేకపోయారు. 


77 | జనవరి, 2021 4 [(త్రుజా0 మణిపూస మాసపత్రిక 


ఉపేంద్ర 

ఉపేంద్ర, ఏ, ష్‌. కన్యాదానం తదితర చిత్రాలతో తెలుగు (ప్రేక్షకులకు 
దగ్గరైన కనడ హీరో ఉపేంద్ర కూడా పార్టీని స్థాపించి ఎన్నికల బరిలో దిగాడు. 
కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. 

మెగాస్టార్‌ చిరంజీవి 


తెలుగులో ఎన్టీఆర్‌ తర్వాత అంతటి చరిష్మా ఉన్న హీరో మెగాస్టార్‌ 
చిరంజీవి. టాలీవుడ్‌లో అగ్రహీరోగా ఉన్న సమయంలోనే ప్రజారాజ్యం పార్టీ 
స్థాపించి ఎన్నికల బరిలో దిగాడు. కానీ హీరోగా ఉన్న క్రేజ్‌ రాజకీయాల్లో 
కనిపించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 18 అసెంబ్లీ సీట్లతోనే 
సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తదనాంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో 
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ తర్వాత రాజకీయాల 
నుంచి తప్పుకొని మళ్లీ సినిమాలు తీసుకుంటున్నారు. 


పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. 


అన్న మెగస్టార్‌ చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టి దెబ్బతిన్నా. ఆయన 
సోదరుడు పవన్‌ కళ్యాణ్‌ అదే దారిలో నడిచాడు. సినిమాలను వదిలి.. 
జనసేన పార్టీని స్థాపించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ లో 


అమెరికా కొత్త అధ్యక్షుడికి చైనా స్నేహగీతం 


అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న జోబిడెన్‌కు చైనా 
స్నేహగీతం వినిపిస్తోంది. బిడెన్‌ పాలనలో అమెరికాతో చైనా సుహృద్భావ 
సంబంధాలు కోరుకుంటున్నదని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ శుభాకాంక్షల 
సందేశం పంపించారు. ప్రపంచ దేశాలన్నీ బిడెన్‌ ఎన్నికైనట్లు అధికారికంగా 
ప్రకటన రాకపోయినా ఎన్నికల తీరుతెన్నులు, లెక్కింపు ఫలితాల ఆధారంగా 
శుభాకాంక్షలు తెలియజేసినా చైనా మాత్రం నిన్నమొన్నటి వరకూ శుభాకాంక్షలు 
తెలియజేయలేదు. కారణం (ట్రంప్‌ హయాంలో తీవ్రంగా దెబ్బతిన్న 
సంబంధాలేనని చెప్పాలి. రిపబ్లికన్‌ అభ్యర్థిగా డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో 
చైనాకు అమెరికాతో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. 
వాణిజ్య వ్యవహారాల పరంగా, ఎగుమతి దిగుమతుల పరంగాను ఒక 
విధంగా ట్రేడ్‌వార్‌ నడిచింది. ఒక దశలో యుద్ధం జరుగుతుందా అన్నట్లు 
ఉద్రిక్తతలు సైతం చోటు చేసుకున్నాయి. అమెరికా ఎలక్టోరల్‌ కళాశాల 
ఫలితాలు ప్రకటించేంత వరకూ వేచి చూసే ధోరణిలోనే చైనా అధ్యక్షుడున్నారు. 
చివరికి ఎనిమిది కోట్లకు పైగా ఓట్లతోను, 303 సీట్లు సాధించిన జో 
విడెన్‌ను అధికారికంగానే విజేతగా ప్రకటించారు. దీనితో జో బిడెన్‌ను 
అభినందిస్తూ చైనా అధ్యక్షుడు తొలిసారి శుభాకాంక్షల సందేశం పంపించారు. 
ఆ సందేశంలో ప్రస్తావన కూడా ఎక్కువ భాగం దెబ్బతిన్న సంబంధాలపైనే 
నడిచింది. వ్యాపార, వాణిజ్య రక్షణ రంగాలకు సంబంధించి అమెరికా 
చైనాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఒక దశలో యుద్ధం చేసుకుంటాయన్న 
ధోరణి కూడా ప్రపంచ దేశాలకు కలిగింది. బిడెన్‌ గెలిస్తే చైనా గెలిచినట్లేనని 
ట్రంప్‌ కూడా తన ప్రచారంలో ఆరోపించారు. అంతేకాకుండా రష్యా ఇతర 
దేశాలతో పాటు ఇపుడు చైనా కూడా తన ఓటమికి కుట్రలు చేస్తోందని, 
చైనా కంపెనీల నుంచే బిడెన్‌కు ఎన్నికల విరాళాలు అందాయని (ట్రంప్‌ 
ఆరోపణలు సైతం గుప్పించారు. అక్కడితో ఆగలేదు. చైనా నుంచే వ్యాపించిన 
కరోనా వైరస్‌ను వూహాన్‌ వైరస్‌ అని చైనా మేడ్‌ వైరస్‌ అంటూ పలు 
అంతర్జాతీయ వేదికలపై చైనాను ట్రంప్‌ తూర్పారబట్టారు. అంతేకాకుండా 
వైరస్‌ వూహాన్‌ ల్యాబ్‌లోనే ఉత్పత్తి అయిందని అందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ 
సమగ్ర విచారణ జరిపించాలంటూ సుమారు 68 దేశాల అధినేతల 
సంతకాలతో కూడిన డిమాండ్‌ను డబ్ల్యుహెచ్‌ఒకు అందించారు. వైరస్‌ 


(ప్రజా మణిపూస మాసపత్రిక శా జనవరి, 2021 | 78 


బరిలోకి దిగి బొక్కబోర్ల పడ్డారు. రెండు స్థానాల నుంచి బరిలోకి దిగిన 
ఆయన.. ఓటమి పాలయ్యారు. ఆయన రెండో సోదరుడు నాగబాబు సైతం 
నరసాపురం పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 

వందసార్లు చెప్పినా.. 

సూపర్‌ స్టార్‌ రజనీ రాజకీయం ఆయన డైలాగ్‌ లాగే ఉంటుందంటున్నారు 
పరిశీలకులు. వందసార్లు చెప్పినా అర్థం కాదని అంటున్నారు. గతంలో 
ఆయన ప్రకటనలు చూస్తే అర్ధమవుతోంది. తనకు సీఎం కావాలని లేదని, 
284 స్థానాల్లో అభ్యర్థులు నిలబెడతానని (ప్రకటించారు. అయితే ఇప్పుడు 
మాత్రం తమ పార్టీ విజయం సాధిస్తుందని చెబుతున్నారు. ఇక తమిళనాట 
ద్రవిడ పాలిటిక్స్‌ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆధ్యాత్మికత కంటే 
కూడా అభివృద్ధిని గురించిన స్పృహ ఎక్కువగా ఉంటుంది. అందుకే బీజేపీ 
దక్షిణ భారతంలో తమిళనాట ఎదిగే అవకాశాలు తక్కువగా ఉంటాయని 
పరిశీలకులు చెబుతారు. రజనీ తాను ఆధ్యాత్మిక రాజకీయం చేస్తానని 
గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసలు ఆయన ఎలాంటి రాజకీయం 
చేస్తారు? అనేది తెలియాలంటే పార్టీ విధి విధానాలు పూర్తి వివరాలు 
ప్రకటించే వరకు వెయిట్‌ చేయాల్సిందే. కాగా 2021 మే నెలలో తమిళనాడు 
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 


కారణంగానే డబ్యుహెచ్‌ఒ చైనా పక్షపాతిగా పని చేస్తోందని ప్రకటించి సంస్థ 
నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా డబ్యుహెచ్‌ఒకు 
ఇస్తున్న వాటా నిధులను కూడా నిలిపి వేసారు. ఈ పరిణామాలన్నింటినీ 
పరిగణనలోనికి తీసుకుంటే చైనాకు అమెరికా నుంచే అతి పెద్ద ముప్పు 
పొంచి ఉందన్న భావన ప్రపంచదేశాలకు సైతం కలిగింది. అంతేకాకుండా 
భారత్‌ తో చైనా ఉద్రిక్తతలను ట్రంప్‌ ప్రస్తావిస్తూ చైనా ఆక్రమణ కాంక్షతో 
వ్యవహరిస్తోందని, భారత్‌ భూభాగం ఆక్రమించే యత్నాలకు 
పాల్పడకూడదని, ప్రాదేశిక సార్వభౌమత్వానికి అమెరికా మద్దతిస్తుందని 
భారత్‌కు మద్దతుగా ప్రకటనలు కూడా చేసారు. వీటన్నింటి నేపథ్యంలో 
చైనాకు అమెరికాకు సంబంధాలు దాదాపుగా పూర్తిగా దెబ్బతిన్నాయనే అన్ని 
దేశాలు భావించాయి. ట్రేడ్‌వార్‌ వల్ల కూడా చైనా భారీ నష్టాలు 
చవిచూసింది. అక్కడితో ఆగకుండా చైనాకు చెందిన సుమారు 100కుపైగా 
యాప్‌లను భారత్‌ తరహాలోనే అమెరికా నిషేధించింది. వాణిజ్య విస్తరణలో 
ప్రపంచవ్యాప్తంగా చైనా ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ మనకు తెలిసిందే. ఈ 
పరిణామ క్రమంలో తాజాగా జో బిడెన్‌కు చైనా అధ్యక్షుడు పంపించిన శు 
భాకాంక్షల సందేశం చర్చనీయాంశంగా మారింది. అధికార మార్పిడికి 
ట్రంప్‌ ఆ దేశ పరిపాలనా విభాగం చీఫ్‌కు ఆదేశాలిచ్చిన తర్వాత కానీ చైనా 
బిడెన్‌ గెలిచినట్లు గుర్తించలేదు. అందువల్లనే తుది వరకూ వేచి చూసిన 
వైనా ట్రంప్‌ ఆదేశాలతో బిడెన్‌ గెలుపును స్వాగతించిందని భావించాల్సి 
వస్తోంది. అంతేకాకుండా చైనాతో తమ సంబంధాలు దెబ్బతినలేదని, దౌత్య 
సంబంధాలను అన్ని దేశాలతోను కొనసాగిస్తామని జో బిడెన్‌ స్పష్టం 
చేసారు. బిడెన్‌కు పంపించిన సందేశంలో మన రెండు దేశాల మధ్య మంచి 
సంబంధాలు పరస్పర ప్రయోజనాలకోసమే కాదని, యావత్‌ ప్రపంచానికి 
మేలు చేసే విధంగాఉంటాయని సూచించారు. అంతర్జాతీయ సమాజం 
ఉమ్మడి ప్రయోజనాలన్నీ మన రెండు దేశాల స్నేహంపైనే ఆధారపడి 
ఉన్నాయని విస్మరించవద్దంటూ కొత్త అధ్యక్షుడికి సున్నితంగా సూచించిన 
జిన్‌పింగ్‌ అమెరికాతో స్నేహహస్తంకోసం ఎదురుచూస్తున్నట్లు స్పష్టం 
చేసినట్లు తెలుస్తోంది. ఇరువురి మధ్య కీలక రంగాల్లో సహకారం ఉంటేనే 
ద్వైపాక్షిక బంధాలు మరింతగా ధృఢపడతాయన్న భావన జిన్‌పింగ్‌లో వ్యక్తం 
అయింది. మొత్తంగాచూస్తే ట్రంప్‌ ఉన్నంతకాలం అధ్వాన్నంగా మారిన 
సంబంధాలను పునరుద్ధరించు కోవడం కోసం చైనా తహతహలాడుతోంది. 
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ స్నేహగీతం ఇందుకు బీజం వేసింది. 





స మక ట్ర 
ores నా పతిషాత్మక 
apse భారత పిత్ర" ప్రప Ws 9ిందుకునే 


అరు దప పం ను న ల్‌ 
ర శ ద మిత్ర బృంధం' అభినందనలతో 





